శ్రీ వేటూరి ప్రభాకరశాస్రిగారి సంపూర్ణగ్రంథావళి 
125వ జయంతి ప్రచురణలు 


వేటూరివారి పీఠికలు 
మొదటి భాగము 


గ్రంథకర్త 
శ్రీ వేటూరి ప్రభాకరశాస్రి 





ప్రచురణ 
శ్రీ వేటూరి ప్రభాకరశాస్రి వాజయపీఠం 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి 
2012 


+/౬౯/లగ/కిగ[! ౧౬౯౬౯11144 ఓ 
9 56 */6066౧1| ౧౧20[02162%/2 52561 


1.1.0. ౧61191౦645 ౧4౧10260౧5 56౧165 [॥0. 


(4|| ౧1౧ గ656౧/66 
౨012 
6౦౧165 : 1000 


|౧|66.[5000ాాలలి 


౧1915066 0/ 


5/1 ౬/4 560[20౧%020%/2౧0,1.డీ.5., 
6(606606౪/6 0గ|066% 

11060212 11660261 06/250020౧2౧05, 
11040261 -51/ 501 


౧.1.౧. 5/%౧54/0., 1.1.0. 11040206. 


౧1౧666 26 
11040212 11660261 06/౭256020౧2౧5, ౧౧౪55. 
11000261. 


శ్రీ ప్రభాకర సంపూర్ణ గ్రంథావళి 


నేటూరూం నీరికడు నేటూరూం నీరికడు 


మొదటి భాగము మొదటి భాగము 
గ్రంథకర్త : గ్రంథకర్త : 
శ్రీ వేటూరి ప్రభాకరశాస్రి శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి 
శ్రీప్రభాకర సంపూర్ణ గ్రధావ౭ న. 
సంపాదకులు 
డా! వేటూరి ఆనందమూర్తి ర్రండ ప్రశంస 
శ్రీ తిరుమల రామచంద్ర 


డా॥ అడపా రామకృష్ణరావు 


మణిమంజరి ప్రచురణలు 


మణిమంజరి ప్రచురణలు 

వేటూరి ప్రభాకరశాసి మెమోరియల్‌ (టస్స్‌ 

శ్రీ (| త్త ట్వ వేటూరి ప్రభాకరశాసి మెమోరియల్‌ ట్రస్స్‌ 
క్ర స్త్రి ట్ర 

హైదరాబాదు 

ల హైదరాబాదు 


ఓం నమో వేంకటేశాయ 


ముందుమాట 
ఎల్‌.వి. సుబ్రహ్మణ్యం, ఐ.ఏ.ఎస్‌. -  -2012 
కార్యనిర్వహణాధికారి, 
తి.తి. దేవస్థానములు, 
తిరుపతి. 


శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు జగద్విఖ్యాత శతావధానులగు 
శ్రీ చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారి శిష్యరికంలో సంస్కృతాంధ్ర సాహిత్యములను 
అభ్యసించారు. అపారమైన పాండిత్యాన్ని సంపాదించి సుప్రసిద్ధ పండితునిగా, 
కవిగా, విమర్శకునిగా, పరిశోధకునిగా, బహుగ్రంథపరిష్మర్తగా ప్రసిద్ధిని 
పొందారు. మాస్టర్‌ సి.వి.వి గారి యోగసాధనలో సిద్ధులై వారి యోగవిద్యతో 
వ్యాధిగ్రస్తులైనవారి నెందరినో రక్షించి వారికి ప్రాణభిక్ష పెట్టిన మహనీయులు. 
మహాతపస్వి. 

శ్రీ శాప్రిగారు మొదట మదరాసులో తెలుగుపండితునిగా కొంతకాలం 
పనిచేశారు. పిమ్మట 1910 నుండి 1939 వరకు మద్రాసు ప్రభుత్వ 
ప్రాచ్యలిఖితపుస్తక భాండాగారంలో తెలుగుపరిశోధక పండితపదవి 
నలంకరించారు. ఆ 29 సం॥ల కాలంలో వారు పరిశోధకులకు 
పంటపొలాలన దగిన అముద్రిత గ్రంథ వివరణసూచికలు ( 65యైకు/6 
౮4121026 ) 20 సంపుటాలు నిర్మించారు. శాస్త్రిగారు ఆ కాలంలో 
స్వయంగా 20కి పైగా ఉత్తమ పరిశోధన (గ్రంథాలు పరిష్కరించి 
ప్రచురించారు. తర్వాత తి.తి.దే ఓరియంటల్‌ కళాశాలలో ఆచార్యులుగా 
పనిచేశారు. ఎంతోమంది శిష్యులను పండితులుగా తీర్చిదిద్దారు. వారికి 
జ్ఞానభిక్షను ప్రసాదించారు. 

బహుముఖప్రజ్ఞాశాలి, ఉత్తమ పరిశోధకులు, ఆత్మదర్శనులు, 
నిరంతర యోగసాధకులు, కవి, రచయిత, శాసన పరిశోధకుడు అయిన 
శ్రీ ప్రభాకరశాస్రిగారి సాహిత్యకృషిని గుర్తించి తి.తి. దేవన్ధాన యాజమాన్యం 
2007వ సం॥లో శ్వేతభవనంలో “శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి వాబయపీఠాన్ని” 


స్థాపించి, వారు రచించిన ముద్రిత, అముద్రిత గ్రంథాలను తి.తి.దే ద్వారా 
ప్రచురించి ఆంధ్రసాహితీ లోకానికి అందించడానికి శ్రీకారం చుట్టింది. 
ఇప్పటివరకు ఈ పీఠం “తెలుగుమెఖుగులు, మీగదతజకలు, సింహావలోకనము, 
పూలవిందు, ప్రజ్ఞాప్రభాకరము-గురుపూజ, అన్నమాచార్యచరిత్ర పీఠిక, 
కేయూరబాహుచరిత్ర, వేటూరి ప్రభాకరశాస్త్రి వాబయసూచిక” అనే గ్రంథాలను 
ప్రచురించింది. 


ప్రస్తుతం ఫిబ్రవరి 7, 2018 వ తేదీన శ్రీ ప్రభాకరశాప్రిగారి 
125వ జయంతి సందర్భంగా శాస్రిగారి “వేటూరివారి పీఠికలు” అనే 
[గ్రంథము 1వ సంపుటమును శ్రీ ప్రభాకరశాస్త్రి వాజ్బయపీఠం ద్వారా 
తి.తి. దేవస్థానం ప్రచురించింది. 


ఈ పీఠికా సంపుటంలో శాస్త్రిగారు మనుచరిత్ర, ఉద్భటారాధ్య చరిత్ర, 
బసవపురాణం, ప్రబంధరత్నావళి మొదలైన గ్రంథాలకు రచించిన పీఠికలు, 
ఉపోద్దాతములు, తాలిపలుకులు, సమీక్షలు, అభిప్రాయాలు చోటుచేసు 
కున్నాయి. ఇవన్నీ ఎంతో వైవిధ్యం కలిగిన రచనలు. ఇటువంటి శాస్త్రిగారి 
మహత్తర రచనలు సాహిత్య పరిశోధకులకు చక్కని మార్గదర్శ కాలవుతాయి. 
సాహిత్య జిజ్ఞాసువులు ఈ పీఠికలను పఠించి మనోవికాసాన్ని పొందగలరు. 


శ్రీ ప్రభాకరశాస్రిగారి 125వ జయంతి సందర్భంగా ఆవిష్మరింప 
బడుతున్న ఈ సంపుటములు సాహితీ ప్రియులకు, పరిశోధకులకు, సాహిత్య 
విద్యార్థినీ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతాయి. కనుక ఈ గ్రంథాలను 
సహృదయ పాఠకులందరు చదివి, చదివించి శాస్త్రిగారి సాహితీ సారభాలను 
పదిమందికి పంచిపెట్టగలరని ఆశిస్తున్నాను. 


(ఎల్‌వి. 


ల 
గ 
శ 
రి 


మనవి 


(మణిమంజరి ప్రచురణలో ఉన్నది యథాతథం) 


శ్రీ ప్రభాకర సంపూర్ణ [గ్రంథావళిలో మూడవ కుసుమముగా ఇప్పుడు 
వెలువడుతున్న గ్రంథము 'వేటూరివారి పీఠికలు% ఇంతకు మునుపు నీతినిధి, 
శృంగార శ్రీనాథము వెలువడినవి. అంతకును మునుపు ప్రబంధ రత్నావళి 
వెలువడినది. ప్రస్తుతము 'వ్యాసమంజరి' 'చాటుపద్య మణిమంజరి” అచ్చులో 
నున్నవి. ఇవికాక తక్కినవానిని కూడ అచ్చుకూర్చునకు దెచ్చి మరి రెండేండ్లలో 
రానున్న శ్రీ ప్రభాకర శతజయంతి (1988) నాటికి శ్రీ ప్రభాకర సంపూర్ణ 
[గ్రంథావళిని వెలువరింప జేయవలెనని మా సంకల్పము. ఆంధ్ర పాఠకలోక 
మందించు సహాయ సహకారములతో మాయీ ఉద్యమము నిర్వఘ్నముగా 
నెరవేరగలదని ఆశించుచున్నాము. 


ఇవేకాక మణిమంజరి ప్రచరురణలుగా ప్రభాకరుల మరికొన్ని 
రచనలకు కూడ ఇటీవల ముద్రించితిమి. అవి తంజావూరు ఆంధ్రరాజుల 
చరిత్ర, కామధేనువు కథ, కుమార సంభవము (వ్యాఖ్య-విమర్శ-పాఠరపరామర్భ) 
అనునవి. నీతి ద్విషష్టిక (సంస్కృతము); భగవదజ్ఞుకము( సంస్కృతము); 
అచ్చులో నున్నవి. ఇట్లు మణిమంజరి ప్రచురణలుగా శ్రీ ప్రభాకర సంపూర్ణ 
(గ్రంథావళిని వెలువరింపజేయుటలో శ్రీ ప్రభాకర పరిశోధక మండలి 
నిర్విరామ కృషి సల్పుచున్నది. లోకము దృష్టిని ఈ కృషివైపు ఆకర్షించుటకై 
వేటూరి ప్రభాకరశాస్త్రి మెమోరియల్‌ ట్రస్ట్‌వారు 'మణిమంజరి అను వాజ్బ్యయ- 
యోగ-పరిశోధన షాణ్మాసిక సంచికను గత ఐదేండ్లుగా నిర్వహించుచున్నారు. 
నేటికి అవి పది సంచికలు వెలువడి ప్రజాదరమును బడసినవి. శ్రీ ప్రభాకర 
శతజయంతిలోగా (1986-8'7 లో అవి మరి నాలుగు సంచికలు రానున్నవి. 


వందరూపాయలు చందా కట్టి ట్రస్టులో మిత్రవర్గ సభ్యులుగా చేరి 
మాకు చేదోడు వాదోడుగా నున్న సహృదయ మిత్రులందరికి ఆ విలువగల 
'మణిమంజరి సంచిక ( 1984-87) లను ఉచితముగా అందజేయుటేకాక 
మణిమంజరి గ్రంథ ప్రచురణలనన్నిటిని కోరిన వారికి సగముధరకే అభ్యమగు 


నంతవజకు అందించే యత్నము చేయుచున్నాము. మా ప్రచురణలన్నియు 
వేయి ప్రతులకు లోపే అచ్చగుచున్నవి. అవి చెల్లిపోయిన పిదప వానిని 
పునర్ముద్రించు అవకాశము ప్రస్తుత ముండదు. కనుక సాహిత్యాభిమానులు 
ఆశాభంగము నొందకుండుటకై వేటూరి ప్రభాకరశాస్త్రి మెమోరియల్‌ ట్రస్టులో 
మిత్రవర్గ సభ్యులుగా చేరి ఈ అవకాశమును గ్రహించి తమకు వలసిన 
[గ్రంథములకు ఆర్దరు పంపవలసినదిగా వేడుచున్నాము. 


ప్రస్తుత గ్రంథమున శ్రీ ప్రభాకరుల గ్రంథ పీఠికలు, ఉపోద్దాతములు, 
తొలి పలుకులు మొదలగువాని నన్నిటిని సేకరించి రచనా కాలక్రమము 
ననుసరించి ముద్రించితిమి. ఈ సంపుటమున 1910 మొదలుకొని 1928 
వజకు రచితములైన శాస్త్రిగారి పీఠికలు ముద్రింపబడినవి. 1928 నుండి 
1950 వణకు వెలువడిన గ్రంథపీఠరికలతో అచిరకాలముననే మజియొక 
సంపుటము రానున్నది. సౌకర్యమును ముద్రణ వ్యయమును దృష్టిలో 
నుంచుకొని వీనినిట్లు కూర్చితిమి. 


ప్రభాకరుల పీఠికలతో వెలువడిన గ్రంథములెన్నో ఈనాడు లభించుట 
లేదు. వానిని యథాతథముగా ఆయా [గ్రంథములలో పునర్ముద్రించుట 
వ్యవసాధ్యము కావున, పీఠికలనేని ఒకచో కూర్చి ప్రకటించిన బాగని తలచి 
పండితపరిశోధక పాఠకుల ఉపయోగార్థము వీనినిట్లు సంధానించితిమి. 
ముద్రణలో మేము మార్పులు గావింపలేదు. ఆయా గ్రంథపీఠికలందు వారొ 
సగిన సూచనలున్న తావుల వానిని విడిగా గుర్తించితిమి. గ్రంథోదాహర 
ణముల నుద్ధరించిన తావులందు పాఠకుల సౌకర్యమునకై వాని పూర్తి 
పాఠముల నిందు గ్రహించితిమి. ప్రధానములైన పెద్ద పీఠికలను. రచనా 
కాలక్రమమున [గ్రంథమునందు ముందు చేర్చి తొలి పలుకులలో తక్కువ 
పుటలున్న వానిని సంస్కృత భాషలో నారగాక్షరములలో నున్న వానిని 
సౌకర్యము న పేక్షించి పరిశిష్టమున గూర్చితిమి. ఈ పీఠికలను ఇట్లు కూర్చి 
రచనాకాలక్రమమున ముద్రించుటవలన ప్రభాకరుల రచనలలోని మౌలిక 
కృషిని, బహుముఖ పాండిత్యవైభవమును, పరిశోధనపాటవమును, 
శైలీరామణీయకమును, భావరచనాపరిణామమును పాఠకులు [గ్రహించుట 


కనుపడుచున్నది. ఇందు శ్రీ ప్రభాకర పరిశోధకమండలివారి ప్రచురణల 
నుండియేకాక వావిళ్ల, ఆంధ్రగ్రంథమాల, సరస్వతీ గ్రంథమాల మొదలగు 
సుప్రసిద్ధ ప్రచురణ సంస్థలవారు ముద్రించిన గ్రంథములకును మున్ను 
ప్రభాకరులు వెలయించిన పీఠికాదులను స్వీకరించితిమి. ఈ సందర్భమున 
ఆయా సంస్థలవారి సౌజన్యమును, సాహిత్యసేవను కృతజ్ఞతతో స్మరించి 
సంభావించుచున్నాము. 

నీతిద్విషష్టికకు శ్రీ ప్రభాకరులు సంన్యృృతమున వ్రానిన 
ఉపోద్దాతమును డా॥ పుల్లెల శ్రీరామచంద్రుడుగారు తెనుగుచేసి సురభారతి 
పక్షమున ప్రకటించిన 'ఆర్యా” గ్రంథమున ప్రకటించియుందిరి. మేము వారి 
సౌజన్యముతో ఆ అనువాదమును శాస్త్రిగారి సంస్కృత రచనతోపాటు ఇందు 
(్రహించితిమి. వారికి మా కృతజ్ఞతలు. 


మేము కోరిన వెంటనే అంగీకరించి ఈ సంపుటమును గూర్చిన 
ప్రశంసాపూర్వకమగు పరిచయ వ్యాసములనందించిన సుప్రసిద్ధ సాహిత్యా 
చార్యులు శ్రీ తిరుమల రామచంద్రగారికిని, డా॥ అడపా రామకృష్ణరావు 
గారికిని కృతజ్ఞతాఖివందనము లర్పించుచున్నాము. రచయితల [గ్రంథముద్రణ 
వ్యయమును భరించుటలో తోడుపడు పథకము క్రింద ఆవశ్యకమెరిగి కొంత 
ఆర్థిక సహాయమందించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాలశాఖ 
వారి సౌజన్యమును కీర్తించుచున్నాము. గ్రంథమును అచిరకాలములోనే 
అందముగా ముద్రించిన శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర పవర్‌ (్రైస్సు వారికిని, 
నాగరాక్షరములలో గల పరిళిష్ట [్రంథభాగమును బాధ్యత వహించి ముద్రించి 
వేళ కందించిన ఆర్మెఫ్రింటర్స్‌ అధినేత శ్రీ కంభంపాటి సీతారామాంజనేయులు 
గారికిని మా ధన్యవాదములు అందజేయుచున్నాము. 


హైదరాబాదు 
11-11-85 -ధ్రకాశకులు 


1 


పీఠికార్పన 


(మణిమంజరి ప్రచురణలో ఉన్నది యథాతథం, 


నాయమాత్మా ప్రవచనేన లభ్యో 
న మేధయా న బహునా (శ్రుతేన 
యమేవైష వృణుతే తేన లభ్యః 
తస్యైష ఆత్మా వివృణుతే తనూం స్వామ్‌. 
భగవంతుని పొందడం పాండిత్య ప్రవచనాలతోను, మేధతోను 
సాధ్యంకాదు. భగవంతుడు ఎవరిని వరిస్తాడో, వారికే లభిస్తాడు; తన 
స్వరూపాన్ని వివరిస్తాడు - అని ఉపనిషదుక్తి. ఇట్టి భగవదనుగృహీతునికి 
తక్క్మినసామాన్య విషయాలు వాన్తివదన్యాయంగా కరతలామలక 
మౌతాయనడానికి నేను దర్శించిన పలువురు మహనీయుల జీవితాలే తార్మాణ. 
భగవదనుగ్రహమనే ఆ దివ్యశక్తి ఎక్స్‌రే కిరణాలకన్నా మర్శభేదిని. అది 
వారికి చర్మచక్షురగ్రాహ్యమైన దానిని, మేధాతీతమైన దానిని తృటిలో భాసింప 
జేస్తుంది; ఇతరులతో వారికి యోజనాల అంతరం కలిగిస్తుంది. అలాంటి 
శక్తి నిందారిన మహనీయులు గురువర్యులు ప్రభాకరులు. 


యోగంలోగాని, యోగేతరవిషయాలలోగాని ప్రభాకరులు సమస్య 
లను పరిష్కరించడం అపూర్వంగా ఉండేది. ఏదైనా సమస్య వచ్చినపుడు, 
ఎవరైనా ప్రశ్నించినప్పుడు ఒక్క క్షణం కళ్లు మూసుకొనేవారు. మరుక్షణం 
వారి ముఖం వేయి బల్బుల కాంతితో వెలిగేది. వెంటనే కళ్లు విప్పేవారు. 
శాంతి వాత్సల్యాలు కుమ్మరించే ఆ కళ్లనుంచి పృచ్చకుడు సమాధానం పొందినట్లే 
అనుభూతి పొందేవాడు; పరిషార మార్గం తనలోనే తోచినట్లు భావించేవాడు. 
పృచ్చకుని ఈ ఆభిముఖ్యం విచిత్రంగా తోచేది. వారి మనన, నిదిధ్యాసనలూ 
కొనసాగేవి. ఇలాంటి సన్నివేశాలలో వెలువడినట్టివే ప్రభాకరుల వివిధ సారస్వత 
రత్నసముచ్చయాలు. ఆ సముచ్చయాలలో ఒక భాగమే పీఠికలు. 


ఈ పీఠికలను విశ్వనాథ సత్యనారాయణగారు 


“ వేట్టురివారి వ్యాఖ్యలును పీఠికలున్‌ తెలుగుంబొలంతికిన్‌ 
పేటులు రేగు గంధవొడివెట్టిన పూతలు.....” 


శ 


అన్నారు. విషయబాహుళ్యానికి, విసృృతికేకాక ప్రామాణికతకూ ఈ పీఠికలు 
పెట్టిందిపేరు. ఈ యుగంలో విసృత పీఠికలకు పేరుపొందినవాడు సుప్రసిద్ధ 
ఆంగ్లరచయిత జార్డ్‌ బెర్‌నార్డ్‌షా. ఆయన పీఠికలు మూలరచనకు ఇబ్బడిగా 
ఉంటాయి. దక్షిణ భాషలలో విసృత, ప్రామాణిక, విషయ సంభృత పీఠికలకు 
ప్రభాకరులదే ఒజ్జబంతి అని నా నమ్మకం. 


ప్రభాకరులు ఇంతటి విపుల పీఠికలు వెలయించడానికి కారణమూ 
ఉంది. కలం పట్టినప్పుడెల్లా కలకాలం నిలిచే సత్యాన్ని చెప్పడం వారి ఆశయం. 
అంతవరకు కాసటబీసటగా వున్న విషయాలను, గాథలను వింగడించి, 
విమర్శించి, చెప్పడానికి హేతువులు చెప్పాలి. ప్రమాణాలు చూపాలి. తాము 
సత్యమని నమ్మిన దానిని ఎవ్వరికీ బాధాకరం కాని రీతిగా- సత్యం బ్రూయాత్‌ 
ప్రియం బ్రూయాత్‌- గా చెప్పాలి. అయినప్పుడు విసృతి తప్పదు. ఇంత 
విస్తారంగా ఉన్నా అవి విసుగు కలిగించవు. దానికి కారణం, రచనా రామణీయ 
కమేకాక, విషయవైదగ్భ్యంకూడ. జిజ్ఞాసువు రచనతోను, విషయ భారంతోను 
సంతృప్తి చెంది, తన్మయతతోతనిసిపోతాడు. అందువలన, వాటిని ప్రత్యేకంగా 
ప్రచురించడం జిజ్ఞాసువులకు ప్రయోజనకరమనే దృష్టితో మణిమంజరి 
ప్రచురణ సంస్థవారు ఆ ప్రయత్నానికి పూనుకుని ఈ పీఠికాసంపుటాన్ని 
ప్రచురించారు. దీనిలో తంజావూరి చరిత్ర, ప్రబంధరత్నావళి, చారుచర్య, 
శ్రీకాకుళ శ్రీహరిశతకము, భగవదజ్జుకము, ఉద్భటారాధ్య చరిత్రము, మను 
చరిత్రము, ప్రతిమానాటకము, బసవపురాణము, బసవోదాహరణము, నీతి 
ద్విషష్టిక, కర్ణభారము, మధ్యమవ్యాయోగము, చాటుపద్య మణిమంజరి, 
భగవదజ్జ్డుకము (సంస్కృతం); నీతిద్విషష్టిక (సం.) పీఠికలు ఉన్నాయి. ఇవి 
రచనా కాలానుగుణంగా ్రచురితాలు. ఇలా చేయడం వల్ల పాఠకులకు 
ప్రభాకరుల పీఠికా రచనా క్రమపరిణామ వికాసాలు తెలుస్తాయి. 


తంజావూరి చరిత్ర పీఠిక :- కృష్ణ్ణూయల రాయబారులైన నాయకులు 
తంజావూరు, మధుర రాజ్యాలను ఏలారు. అప్పుడు తెలుగు సరస్వతి దక్షిణాన 
ముత్యాల పల్లకి ఎక్కి మురిసిపోయింది. దక్షిణ దేశంలో పుట్టిన తెలుగు 
ప్రబంధాలు వందల వందలు. వాటి ముక్కు మొగం చూడక కొందరు వెక్కి 
రించారు. అవి మంచి ప్రబంధాలు కావని. దానికి కారణం పెక్కు దక్షిణాది 


కావ్యాలు ప్రచారంలో లేకపోవడమే. అలాటి విమర్శకుల “మాటలు మనం 
పాటించరాదు. మంచికాలం వస్తుంది. అందరూ వాటివల్ల ఆనందిస్తారు” 
అన్నారు ప్రభాకరులు. కనుకనే ఈ పీఠికలో ప్రభాకరులు తంజావూరు 
నాయకరాజ్యన్థాపన చరిత్ర మొదలయిన వివరాలతో పాటు సాహిత్య చరిత్ర 
కూడ తెలుపవలసివచ్చింది. 


ప్రమాణం లేందే పలుకైనా కాయితం మీద పెట్టని నియమం 
ప్రభాకరులది. కనుక, తాము చెప్పిన ప్రతిచారిత్రకాంశానికీ, సమకాలిక 
సాహిత్యం నుంచి, శాసనాల నుంచి ప్రమాణాలు చూపారు. అచ్యుతప్ప 
నాయకుని మంత్రి గోవింద దీక్షితులు. ఇతడు మహామంత్రజ్జుడు, మహాకవి, 
మహాగాయకుడు, మహాయజ్వ. అచ్యుతప్ప నాయకుడు సాక్షాత్తు శ్రీరంగేశుడనే 
వర్ణించాడు చేమకూర వెంకటకవి. వారిద్దరిని గురించి ప్రభాకరులిచ్చిన ఒక 
అనుష్టుప్పును మాత్రం పేర్కొనక తప్పదు. 

“త్రినామాద్యంత నామానౌ మహోక్షిద్దీక్షితా వుభౌ, 

శస్తే శాస్త్రే చ నిపుణా ఆహవేషు హవేషు చ. 


అచ్యుత, అనంత, గోవింద అనే నామములకు త్రినామ నామత్రయ సంజ్ఞలు 
గలవు - (ఆ నామములలో మొదటిది అచ్యుతనామం. అచ్యుతప్పనాయకుడు. 
చివరిది గోవిందనామం - గోవింద దీక్షితులు) రాజుకు దగిన మంత్రి, 
మంత్రికి తగినరాజు... ఈయన సాగి చిత్య సర్వతోముఖాతిరాత్ర సాగ్ని 
చిత్యాప్తవాజపేయాది యజ్ఞములు చేసినాడు... సంగీతసుధ ఈ మహాత్ముని 
ఆజ్ఞమీదనే రఘునాథరాయలు రచించెను. దాని పీఠిక ఈయన రచించినదే. 
వేద శాస్ర్తాలు చదువుకొని యజ్ఞాలు చేసిన శోత్రియ పండితునికి సరస 
కవిత్వము, సంగీత విద్యయెట్లా అబ్బినవో! మంత్రిత్వం ఎట్లా నిర్వహించినాడో! 
ఆహా 1” 


అచ్యుతప్పనాయకుని కుమారుడు రఘునాథనాయకుడు. ఇతడు 
మహావీరుడేకాక, నాట్య సంగీతాది సకలశాస్రజ్ఞుడు. గోవింద దీక్షితుల జ్యేష్ట 
పుత్రుడు, మహావిద్వతృవి, సాగ్నిచిత్సర్వక్రతు యాజి యజ్ఞనారాయణ దీక్షితులు 
తాను రఘునాథరాయల శిష్యుణ్ణని చెప్పుకొన్నాడు. రఘునాథరాయలు మధుర 


[7 


నాయకులను జయించాడు; నేపాళ భూపాలస్టాపనాచార్య అనే విరుదుకూడ 
ఇతనికుంది. “మరిన్నీ ఇంతకు ముందే ఈ రఘునాథనాయడు పారశీకరాజుకు, 
నేపాలరాజు ఓడిపోయి తన్ను శరణువేడగా అభయమిచ్చి యుద్ధంలో ఆ 
పారశీకుణ్ని ఓడించి నేపాలరాజును తిరిగి రాజ్యమున నిలిపినట్టు బహు 
గ్రంథాలలో కలదు. ఆ సందర్భంలోనే రఘునాథరాయలు సముద్రంలోని 
పట్నం ఒకటి సంపాదించినాడట. పారశీకరాజు, నేపాళరాజు అంటే ఎవరో! 
తురకరాజులయియుందురేమో!” అని ప్రభాకరులు ఆలోచనలో పడ్డారు. 
అప్పటికి తగినన్ని చారిత్రకాధారాలు లేనందున వారు అలా భావించారు. 
ఈ నేపాళం ఉత్తరాన హిమాలయోపత్యకాలలో వున్న నేపాళం కాదు; సింహళ 
ద్వీపంలో వున్న యాళ్చాణం. దీనికి 'జాఫ్వా అని వ్యవహారం. యాల్చాణరాజు 
కథ నిజమైనది. తమిళ భాషలోని యాళ్వాణం తెలుగులో నేపాలమయింది. 


ప్రభాకరులు రఘునాథనాయకుని వైభవాన్ని ఆతనికాలంలో తెలుగు 
సరస్వతి సంతరించుకొన్న కొత్త అందచందాలను తెలిపే సమకాలిక 
రచయిత్రులు రంగాజమ్మ మొదలయిన వారిని గురించి పెక్కు అపూర్వ 
విషయాలు తెలిపారు. 


నాయకరాజులు తమ దైనందిన చర్యలోను, రాజ్యపరిపాలన 
చర్యలోను పూర్తిగా విజయనగరసార్వభాముల నంవ్రదాయాన్ని 
అనుసరించారు. తిరుమల కొండమీద ఆనివార్‌ ఆస్థానం అనే ఉత్సవం ఏటా 
జరుగుతుంది. దానిని విజయ నగర సార్వభౌములు ప్రవేశపెట్టారు. ఆ 
ఉత్సవంలో దేవస్థానం ప్రధానాధికారి శ్రీ వేంకటేశ్వరునికి సంవత్సరం 
ఆదాయం వ్యయం లెక్కలు వినిపిన్తాడు. విజయనగర సార్వభౌములు తమను 
వేంకటేశ్వర సేవకులుగా భావించడం వల్ల, తమ ఏదాది లెక్కలను పెరుమాళ్లకు 
వినిపించేవారు. అది కాలక్రమాన దేవాలయోత్సవంలో ఒకటయింది. 
నాయకరాజులు విజయనగర సార్వభౌమ సామంతులు గనుక ప్రతిదినమూ 
ఆదాయ వ్యయాలు ఆస్థానంలో వ్‌నే పద్ధతిని అనుసరించారు. రఘునాథ 
నాయకుని కుమారుడు విజయరాఘవనాయకుడు రచించిన రఘునాథాభ్యుదయ 
నాటకంలోని జమాఖర్చు లెక్కలను ప్రభాకరులు ఈ పీఠికలో ఉదాహరించి 
చరిత్రకారులకు కనువిప్పు కలిగించారు. 


“అట్టవణ రంగయ లెక్క వినిపించుట:- చిదంబరనాథ మొదలారి 
మీద మూడు లక్షలమాళ్లకు చెల్లు రెండు లక్షలున్నూూ ముప్పై అయిదువేలుగాక 
పార్వ్వనిల్వ పదిహేనువేలున్ను, శుద్ధనిల్వ యాభఖైవేలున్ను, అంతు నిల్వ అరవై 
వేలున్నూూ కుబుసం లక్ష్మ్యయ్యమీద మణియం మనోవర్తి రెండులక్షలున్నూ 
యాఖైవేలకు రొఖ్జ చెల్లు లక్షయాభఖైవేలు. ధాన్యాలచెల్లు యాభైవేలు అంతు 
రెండు లక్షలుగాక నిల్వ యాభైవేలు. నాచమాళిమీద కరతొరలు లక్షవరహాలకు 
రొఖ్బ చెల్లు యెనభైవేలు కాక నిల్వ యిరవైవేలు. కోనెటిపిళ్లమీద సుంకం 
పద్ధెనిమిది వేలకు చెల్లు పన్నెండు వేలుకాక నిల్వ ఆరువేల మాళ్లు. అంతు 
నిల్వ లక్షాయెనఖై యొక్కవేల మాళ్లు.” 


తెలుగును అధికార భాషగా తీర్చిదిద్దదలచుకొన్న పెద్దలు 
విజయనగర, తంజాపుర, మధుర తెలుగు పాలకుల పరిపాలన వాణిజ్యాది 
పారిభాషిక పదాలను గ్రహించడం అవసరం. ఈ తొమ్మిది పంక్తుల లెక్కల 
వక్కణంలోని పదాలు శుద్ధనిల్వ, రొఖ్జచెల్లు, కరతొరలు, అంతునిల్వ ఎంత 
సహజంగా జనంలో ప్రాకాయో ప్రభాకరులు చెప్పకనే చెప్పారు. 


ప్రభాకరులు ఈ పీఠికలో తెలిపిన * ప్రధానులు దిన చర్యలు 
చదివిన” కమ్మవక్మణం ద్విపదలో వున్నా నిత్యవ్యవహారానికి ఎంత సన్నిహితమో 
తరచిచూస్తే ఆశ్చర్యమవుతుంది. “ఇటువలె గడచిన దక్కడి కార్య, మటుగాన 
నెజిగుండ నవధరించేది”ొ అని ఈ కమ్మ సమాప్తమౌతుంది. ఎంత సరళ 
సుందరం! 


[గ్రంథ పరిష్కరణ అసిధారావ్రతం. వేయి కళ్లతో చూచి చేసినా, 
'తన మతానికి అనుగుణంగా దిద్దేసినాడు పాఠాలను; విషయాన్ని అని విసుర్లు 
విసిరే వారు ఉండనే వుంటారు. కనుక ప్రభాకరులు “ఈ ప్రచురించిన 
అసలు కథా వృత్తాంతం చెన్నపురి లైబ్రరీలో వున్నది. హెచ్చులు తగ్గులు 
చేయలేదు. కాని, కొత్తచేసినాను. భాషా స్వరూపం పాడు చెయ్యలేదు. ఇందులో 
కథలవంటి సందర్భములు కొన్ని ఉన్నవి. ముక్కరవృత్తాంతం మొదలయినవి. 
నేను తీసివేయలేదు..” అని తమకృషిని నిష్కపటంగా చెప్పుకొన్నారు. 


తెలుగువారు ఎక్కడమెట్టినా తమజాతి కీర్తిని గుట్టలుగా పేర్పారు. 
దక్షిణాంధ్రుల భాషాసాహిత్యసేవ గొప్పది; రాజుల హృదయం బహుదొడ్డది. 


ఇగ 


ప్రభాకరులు వారి చరిత్రను యథాతథంగా విషయతుందిలమూ, మౌలికమూ 
అయిన విపుల పీఠికతో ప్రచురించి తెలుగు జాతికి ఆనాడు చేసిన 
మహోపకారం దక్షిణాంధ్రులపై అనంతర కాలంలో పెక్కు పరిశోధనలకు 
నాందిగా విరాజిల్లింది. 


ప్రబంధరత్నావళి పీఠిక :- ప్రాచీన కవుల కావ్యాలు చదువు 
తున్నప్పుడు, రసవంతమయిన పద్యాలను గుర్తుపెట్టుకోడం, అవి విస్కృతం 
కాకుండ వాడుకోడం సహృదయుల అలవాటు. ఈ అలవాటు సంధాన 
[గ్రంథాలకు మూలమయింది. సంస్కృత వాబజ్బయంలో శార్‌బ్బధరపద్ధతి, 
బిల్లణుని సూక్తిముక్తావళి, వల్లభదేవుని నుభాషితావళి, సుభాషిత రత్న 
భాండాగారం మున్నగు సంధాన [గ్రంథాలున్నాయి. వాటివల్ల పలువురు 
అపూర్వకవులరచనలు తెలియవస్తాయి. ఆ కావ్యాలు పూర్తిగా లభింపక 
పోయినా, ఈ సంధానగ్రంథాలలోని భాగాలవల్లనయినా, ఆ కవులు, కావ్యాలు 
జనం నాలుకలపై నాట్యమాడే అవకాశముంటుంది. 


తెలుగులో ఈలాంటి సంధానగ్రంథాలను తొలిసారిగా ప్రచురించిన 
వారు సుగ్భహీత నామధేయులు మానవల్లి రామకృష్ణకవిగారు. అవి ప్రయోగ 
రత్నాకరము, సకలనీతి సమ్మతము, ప్రబంధమణి భూషణము అనేవి. 
ప్రభాకరులకు తంజావూరు సరస్వతీమహలు పుస్తకభాండాగారములో 
ప్రబంధరత్నాకరము అనే సంధాన గ్రంథము - సంకలన గ్రంథం లభించింది. 
దీని సంధాత పెదపాటి జగన్నాథకవి 1620 నాటివాడు. కృష్ణాజిల్లాలోని 
పెదపాడు వాస్తవ్యుడు. సంధాత దీనిని ఐదాశ్వాసాలదిగా రచించాడు. కాని, 
లభించింది మూడాశ్వాసాల వరకే. కాకినాడలోని ఆంధ్రసాహిత్య పరిషత్తులో 
మరొక సంకలన గ్రంథం లభించింది. దానికి మొదలు తుద లేవు. పేరు 
“ఉదాహరణ పద్యములు అని వుంది. ప్రభాకరులు ఈ రెండింటినీ కలిపి 
ప్రబంధరత్నావళి అనే పేర ప్రచురించి తెలుగు సాహిత్యానికి అపూర్వసేవ 
చేశారు. ఈ రెండింటిని గుదిగుచ్చడంలో వారు అనుసరించిన పద్ధతిని ఇలా 
చెప్పుకొన్నారు. * ఈ యిర్వుర కూర్చ్పులందలి పద్యములను గ్రుచ్చి యెత్తి నే నీ 
ప్రబంధరత్నావళిని గ్రొత్త వెలయించితిని. పై యిరువుర సంధానము 
లందుండినను నిప్పటికి ముద్రితములై సుప్రసిద్ధములై దొరకుచున్న 
నన్నయాదుల భారతాదులలోని పద్యముల నిందు జేకొనలేదు. కవులను, 


ఇగ] 


గావ్యములందలి పద్యములను గూడ నకారాద్యక్షర క్రమమునకు దార్చితిని. 
భాషాచరిత్రాద్య పేక్షుల క్రీ చేత మిక్కిలి సాహాయ్యక మగునని చక్క జర్చించియే 
సల్పితిని.” 


ఈ సంకలన [గ్రంథం వల్ల అప్పటికి కవి చరిత్రలో చేరని అన్నమా 
చార్యులు మున్నగు పలువురు ప్రాచీనకవులు వెలుగులోకి వచ్చారు. కవుల 
కాలాదులు నిర్ణయించడంలో ప్రభాకరుల నిర్భీక న్యాయప్రవృత్తి స్పష్టమవు 
తున్నది. “వికృతి వివేకమనియు, త్రిలింగ శబ్బానుశాననమనియు 
సంస్కృతమున రెండాంధ్ర వ్యాకరణ [గ్రంథము లితని (అథర్వణుని) పేర 
గానవచ్చుచున్నవి. ఈ రెండును నథర్వణుని పేర నిటీవల గల్పింపబడినవే 
యని యూహ. శ్లేష సఖండ నిర్చింద్వో రిత్యాది లక్షణము లుండుటను బట్టి 
యాయూహ యుక్తమకా దోచుచున్నది. అరయగా సంస్కృతముననున్న 
యాంధ్రవ్యాకరణములన్నియు గొంత యసత్య కల్పనముతో గూడినవిగనే 
కన్పట్టును” అని వారు చెప్పినది అక్షరాల సత్యం. లిపి పరిణామ దృష్టితో 
ఖండబిందువు చిహ్నం చాల ఇటీవలిది. శాసనాలలో కనిపించదు. 


“రా. బ. కందుకూరు వీరేశలింగము పంతులుగారు ప్రమాణ 
మకలంకస్య పూజ్య పాదస్య లక్షణం” అని వికృతి వివేకమున బేర్శొనబడిన 
యకలంకుడు కర్ణాటక వ్యాకరణము రచించిన యకలంకుదడనియు, నాతడు 
క్రీ. శ 1604 లో నుండెను గావున, నది యహోబల పండితుని కాలముననే 
సృష్టింపబడెననియు గ్రొత్త వెల్వరించిన కవులచరిత్రమున విశేష విషయము 
చేర్చినాడు. ఇది సిద్ధాంతము కానేరదు.” అని ప్రభాకరులు వీరేశలింగంగారి 
వాదాన్ని నిర్వంద్వంగా ఖండిస్తూ ప్రాకృత వ్యాకరణకర్తలలో పూజ్యపాదుడు 
ప్రాచీనతముడున్నాడని, అతదే అహోబలునిచే పేర్కొనబడిన వాదని 
నిరూపించారు. 


నన్నెాచోడడు సోమనకు నమకాలికుదడై వుంటాడు. దానికి 
పండితారాధ్య చరిత్రలోని నన్నెచోడుని కుమారసంభవంలోని పెక్కు ఘట్టాలు 
సంవదిస్తుండడం ప్రభాకరులు తొలిసారిగా చూపారు. “చన సత్యాశ్రయుని 
దొట్టి చాళుక్య నృపులొ అన్న పాఠాన్ని రామకృష్ణకవిగారు “ఎక్కడి ప్రతి 
నుండి సంపాదించినారో?” అని ప్రభాకరులు వేసిన ప్రశ్న నేటికీ ప్రశ్నగానే 
మిగిలింది. నిజానికి నన్నెచోడుని కుమార సంభవం ఏకైక ప్రతే లభించింది; 
నాటికీ నేటికీ మరొక ప్రతే లభించలేదు. 


... 


కవిజనాశ్రయం వేములవాడ భీమకవి కృతం కాదన్న భావాన్ని 
ప్రభాకరులు ఈ పీఠికలో సుదీర్చచర్చలో న్పష్టపరిచారు. జయంతి 
రామయ్యపంతులు గారు ముప్పై నలభై కవిజనాశ్రయం వ్రాతప్రతులలో 
కానరాని, ఒక్క ప్రతిలో మాత్రమే ఉన్న అవతారికా పద్యాలతో పుస్తకాన్ని 
ప్రచురించి “ఈ యవతారిక యొక్కప్రతిలో మాత్రముండుటచే టబ్రక్షిప్తమని 
తోపవచ్చునుగాని, కవితా వైఖరిబట్టి చూడ నది ప్రక్షిప్తము కాదనియే నా 
నమ్మకము” అని అన్న మాటలను ప్రభాకరులు “పంతులుగారి యీ నమ్మక 
మసమర్ధ్థమని నా నమ్మకము. అనంతుని ఛందమందలి మొదటి పద్యమే 
యీషద్భేదముతో నీ యవతారికకు మొదటి పద్యముగా నున్నది” అని 
మృదువుగా, గట్టిగా ఖండించడం చాల సమంజసంగా ఉంది. భీమన 
కవిజనాశయకర్త కానేరడని వారు కంఠోక్తిగా చెప్పారు. 


కవిజనాశయం రేచన కృతమనడంలో సందేహంలేదు. రేచన 
నన్నయకు దాదాపు వంద సంవత్సరాలకు పూరుడు. ఇటీవల దాక్టర్‌ నేలటూరి 
వెంకటరమణయ్యగారు కనుగొన్న గంగాధర కన్నడ శాసనంలో తొలి కన్నడ 
కవి పంపని తమ్ముడు జినవల్లభుడు చెప్పిన విషయాలు తెలుగు కన్నడ 
భాషాసాహిత్య చరిత్రలపై గొప్ప వెలుగును ప్రసారించాయి. పంపసోదరుల 
తండ్రి భీముడు. జినవల్లభునికి వాచకాభరణుడు మున్నగు బిరుదులున్నాయి. 
ఇవి కేవలం జైనులవే. ఇవి కవిజనాశయంలోను ఉన్నాయి. భీమ సుతుని 
సహాయంతో ఆతని ప్రీతికి నేనీ ఛందస్సు చెబుతున్నానని రేచన చెప్పాడు. 
అంత్యప్రాసలో భీమసుతుణ్ని బిగించాడు. కనుక రేచన పంపని సాహాయ్యంతోనో, 
జినవల్లభుని సాహాయ్యంతోనో ఈ ఛందస్సు రచించాదనడం స్పష్టం. 
జినవల్లభుడు ఆ కన్నడ శాసనంలో తెలుగు యతినియమంలేని నాల్డెదు 
తెలుగు కందాలు కూడా రచించాడు. కనుక నన్నయకు వందేళ్లముందే 
తెలుగునాట తెలుగు కవిత వెలసిందనడం స్పష్టం. ప్రభాకరులు ఆరు 
దశాబ్దాలకు పూర్వమే కవిజనాశ్రయం భీమన రచన కాదనడం వారి నిశిత 
పరిశీలనకు తార్మాణ. కవిజనాజశ్రయ కరృత్వం గురించి సుప్రసిద్ధ ఐతిహాసికులు 
దాక్టర్‌ పుచ్చా పరబ్రహ్మశాప్రిగారు శాసనాద్యాధారాలు సేకరిస్తున్నారు. దానితో 
నన్నయకు పూర్వం తెలుగు కవులు ఎవరూ లేరన్న సిద్ధాంతం పరాస్తమవుతుంది. 
కొందరికిది కష్టమైనా, సత్య జిజ్ఞాసువులకు సంతోషకరమవుతుంది. 


“శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు వల్లభరాయడు రచించినట్టున్న 


. 


క్రీడా ఖిరామమను వీథినాటకమే శ్రీనాథుని వీథినాటకము కావచ్చుననిరి. 
శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులుగారది యతిసాహన మనిరి. 
నానిశ్చయము తప్పక యది శ్రీనాథకృతి యగునని; కారణసామగ్రి 
పుష్కలముగా నున్నది.” అని ప్రభాకరులు అన్నారు. శ్రీనాథుడు దానిని 
సంస్కరించి వుండవచ్చు; లేక వల్లభరాయడే శ్రీనాథుని అనుకరించి 
వ్రాశాదేమో! 


సుప్రసిద్ధ చరిత్రకారులు శ్రీ వేదం వేంకటరాయశాస్త్రి (ఎం.ఏ) 
గారు క్రీడాభిరామం వ్యంగ్యకావ్యమన్నారు. వల్లభరాయడు విజయనగరరాజుల 
మిత్రుడు. రెడ్డిరాజులకు అతనికి పడదు. ప్రతి ఆస్థానానికి తిరుగుతూ, అందరినీ 
పొగడుతూ రెడ్డిరాజులకు అవచి తిప్పయ్య సెట్టిద్వారా ధనసాహాయ్యం 
చేయిస్తూన్న శ్రీనాథుని, అవచి తిప్పయ్యసెట్టిని పాత్రలుగాచేసి వారిని వట్టి 
కాముకులు అని ఈసడించడానికి క్రీడాభిరామాన్ని శ్రీనాథుని శైలిలోనే వల్లభ 
రాయడు రచన సాగించాడని శ్రీ వేదం వారి వాదం. ఇది కొత్తగా వున్నా 
పరిశీలించవలసివలసిందే. ఇదే నిజమైతే క్రీడాభిరామం తొలి వీథి 
కావడంతోపాటు తొలి ఉత్రాసకావ్యమూ అవుతుంది. 


చారుచర్య పీఠిక :- అప్పనమంత్రి చారుచర్యను ప్రభాకరులు 
ప్రచురించిన తీరు చాల కుతూహలకరం. తంజావూరు, ముక్త్యాల, 
ఆంధ్రసాహిత్య పరిషత్తులలో లభించిన వ్రాతప్రతులను పరిశీలించి ఎంతో 
(ఛమపడ్డారు. అప్పన మంత్రి నన్నయ్యకు అనంతరం పావులూరి మల్లన 
కాలంవాడు కావచ్చునని సాహిత్య చరిత్రకారులు అభిప్రాయ పడ్డారు. నన్నయ 
తర్వాత శాస్త్రగ్రంథానువాదం కొంతకాలం కొనసాగింది. వైద్యనీతి 
ధర్మశాస్తాలకు అవిరోధంగా మానవుడు జీవించే విధానాన్ని తెలిపే ఈ 
చారుచర్యను ప్రచురించి ప్రభాకరులు ఆంధ్రావళికి మహోపకారం చేశారు. 
దీనిమూలం భోజమహారాజు సంస్కృత చారుచర్య. 


శ్రీకాకుళ శ్రీహరి శతక పీఠిక :- కృష్ణరాయలను ఆముక్తమాల్యదా 
రచనకు ప్రబోధించినవాడు శ్రీకాకుళ విభుడు. ఇతనికి ఆంధ్రవల్లభుడని, 
తెలుగురాయడని పేర్లున్నాయి. కృష్ణ్ణూయలు కళింగ విజయానికి దండెత్తిపోయి 
నప్పుడు విజయవాడలో కొంతకాలం విడిచి శ్రీకాకుళ క్షేత్రానికి వెళ్ళి, వకాదశి 
నాడు ఆంధ్రనాయక స్వామిని 'సేవించుకొని, కైంకర్యము జరిపి శాసనం 
వేయించాడు. విశిష్టాద్వైత ప్రవర్తకులైన వేదాంత దేశికులకుమారులు 


న 


వరదాచార్యులవారు సర్వజ్ఞసింగభూపతి ఆస్థానంలో సన్మానితులైనప్పుడు 
శ్రీకాకుళం దర్శించి ఆంధ్రనాయకుని స్తోత్రంచేశారు. రాయల కాలం వరకు 
ఈ క్షేత్రం మహావైభవంతో విరాజిల్లింది. 


ప్రభాకరులు ఈ పీఠికలో అధర్వణాచార్య కృతముగా త్రిలింగ 
శబ్దానుశాసనమనే పేరుతో ఉపలబ్ధిమవుతున్న వ్యాకరణ గ్రంథంలో ఈ 
క్షేత్రం గురించి వున్న శ్లోకాల సాధుత్వాసాధుత్వాలను, సంస్కృతంలో వున్న 
శ్రీకాకుళ క్షేత మాహాత్య్యాలను, పద్యకావ్యాలను చర్చించారు. ఇదెప్పుడూ 
ఆంధ్రరాజుల రాజధానిగా లేదని నిర్ధారణగా చెప్పారు. ఆంధ్ర నాయక 
పదానికి సంస్కృత క్షేత్ర మాహాత్యంలో ఇచ్చిన పెక్కు నిర్వచనాలను చర్చించి 
ప్రాచీన కాలంలో ఆంధ్రపదమే కాని, ఆంధ్రపదంలేదని, కనుక ఈ వ్యుత్పత్తులు 
“నవీనములని” వారు అన్నారు. 


ఈ ఆంధ్ర నాయకుడు స్టానిక దేవత అయి వుంటాడని నా 
అభిప్రాయం. పెక్కు స్థానిక దైవాలు మత సామరస్యోద్యమంలో వివిధ సంస్కృతి 
సమ్మేళనోద్యమంలో శివకేశవరూపాలు దాల్చినట్టే ఈ తెలగన్నా- తెలగయ్య 
- తెలుగు రాయడు విష్ణువయ్యాడేమో ! పెక్కు జైన దైవాలు విష్ణువుగాను, 
బౌద్ధ దైవాలు శ్రైవమూర్తులుగాను మారాయి. ఉదాహరణకు. బెజవాడ 
కనకదుర్గను చెప్పవచ్చు. ఈమె బౌద్భుల తార. కృష్ణాతీరంలోని పోతలకలో 
(పోతర్లంకేమో?) అవలోకితేశ్వర తారల పూజ జరుగుతున్నదని చైనా 
[గ్రంథాలలో వుందట. అవలోకితేశ్వరపూజ తొలిసారిగా ఆంధ్రదేశంలో 
ఆరంభమై ఇతరత్రా వ్యాపించింది. ఈ తార బౌద్ధమతం క్షీణించిన తర్వాత 
శాక్తుల దేవత అయి స్టానికుల దేవత అయి వుంటుంది. తారాదేవికి 
అవలోకితేశ్వరునికి బంగారుపూత పూయడం ఆచారంగా వుండేది. దానినిబట్టి 
బంగారమ్మ అనో, 'పైదమ్మ అనో, స్థానిక సామాన్యులు వ్యవహరించి వుంటారు. 
వామాచారపూజలందుకుంటున్న ఈ దేవతను శంకరాచార్యులో తదను 
యాయులో వామాచారపూజ నుంచి తప్పించినట్లు చెబుతారు. అప్పటికి 
ఆమె దుర్గ అయింది. బంగారమ్మకు సంస్కృతీకరణం కనకదుర్గ. ఇలా స్థానిక 
దేవతలు మారుతున్నందున తెలుగున సంస్కృత వేషంలో ఆంధ్రనాయకుడయి 
వుంటాడు. 


భగవదజ్ఞుక పీఠిక :- భగవదజ్డుక మనేది సంస్కృత ప్రహసనం. 
ఇది క్రీస్తుశకం ఆరవ శతాబ్దినాటిది. దీని కర్త బోధాయనుడు. అప్పటికి 


నె 


ప్రబలముగా నున్న బౌద్ధమతాన్ని వెక్కిరించి వేద మతాన్ని ప్రచారం చేయడం 
ఈ ప్రహసనోద్దేశం. ప్రసక్తానుప్రసక్తంగా సాంఖ్యయోగ వైద్యశాస్తాదుల 
వాక్యాలు ప్రన్తావించబడినవి. 


జోధాయనులు ముగ్గురున్నారు- కల్చ్పసూత్రకారుడు, రామానుజులు 
తమ బ్రహ్మసూత్రభాష్యానికి - శ్రీభాష్యానికి - మూలకల్పమని పేర్కొన్న 
బ్రహ్మసూత్రవృత్తిని రచించిన వాడు, భగవదజ్ఞ్టుకకారుడు. ప్రభాకరులు ఈ 
విషయం సుదీర్హంగా దర్శించి భగవదజ్డుకకారుడు ఈ ప్రహసనంలో రుద్రుని 
పేర నాంది వుండడం, యోగ దర్శనానికి ప్రాముఖ్యముండడం, విశిష్టాద్వైత 
సిద్ధాంతవాసన లేకపోవడం మున్నగు కారణాలవల్ల రామానుజులు ఆదరించిన 
బోధాయనుడు కాకపోవచ్చునని, ప్రహసనంలో శాంతికపౌప్టిక శ్రాతకర్మల 
ప్రాధాన్యం లేనందున కల్పసూత్రకారుడు కాకపోవచ్చునని, బోధాయనుని 
పలువురు కవిగా పేర్మొనడం వల్ల ఇతడు మరొకడయివుంటాడని అన్నారు. 


కాని, రామానుజులు మొదట అద్వైతియేకదా! గురువుగారితో 
అభిప్రాయభేదం ఏర్పడి, విష్ణుసర్వోత్తమత్వ, విశిష్టాద్వైత ప్రవర్తకులయ్యారు. 
బోధాయనుడు ప్రహసనం రచించిన కాలానికున్న భావాలను, మతాన్ని తర్వాత 
ఎందుకు మార్చుకొని వుండరాదు? 


ప్రభాకరులు దీనిని చక్కని తెలుగులో అనువదించారు. వారే అన్నట్లు 
మూలగ్రంథం మిక్కిలి హృద్యం. అనువాదం మహోదాత్తంగా వుందని చదివిన 
వాదిని గనుక చెప్పగలను. 


ఉద్భటారాధ్య చరిత్ర పీఠిక :- ఉద్భటారాధ్య చరిత్రను తెనాలి 
రామలింగకవి రచించాడు. రామలింగడు వైష్ణవమతం స్వీకరించిన పిదప 
రామకృష్ణుడయ్యాడు. ఈ విషయాన్ని ప్రారంభంలో కొందరు నమ్మలేదు. 
ప్రభాకరులు కూడ ప్రబంధరత్నావళి పీఠికలో “రామకృష్ణుడు వేలు, 
రామలింగడు వేజుగా మా. రా. కవిగారు వ్రాసినారు సత్యము కావచ్చును” 
అని సందేహించారు. ఇది 1918 జనవరి 9వ తేదీ నాటి అభిప్రాయం. 
ఉద్భటారాధ్య చరిత్ర పీఠిక రచనాకాలం 1925. అప్పటికి వారికి ఇద్దరూ 
ఒకరే ననే ఉపపత్తులు చాల దొరికాయి. కనుక ఒకరేనని సిద్ధాంతీకరించారు. 


రామకృష్ణుడు రామలింగడుగా ఉన్నప్పుడు ఉద్భటారాధ్య చరిత్ర 
రచించాడు. వైష్ణ్ట్వమతం స్వీకరించిన పిదప పాండురంగ మాహాత్యం, 


ఘటికాచల మాహాత్యం రచించాడు. ఉద్భటారాధ్య చరిత్ర, పాండురంగ 
మాహాత్యం అవతారికలను ప్రభాకరులు తైఫారుచేసి, ఇరువురు కౌండిన్య 
గోత్రులు, శుక్షయజుర్వేదులు, ఇరువురి తండ్రిపేరు రామయ్యే, తల్లిపేరు లక్ష్మమ్మ. 
రామలింగడు కుమారభారతీ బిరుదాభిరాముడు. రామకృష్ణుడు శారదా 
స్వరూపుడని కీర్తితుడు. కాని, రామలింగని గురువు పాలగుమియేలేశ్వరుడు; 
రామకృష్ణుని గురువు భట్టరు చిక్కా చార్యులు. ఆశ్వాసాంత గద్యాల తీరు 
భిన్నం. ఇవి రెండూ మతం మార్చువల్ల కలిగినవేనని ఇద్దరు వ్యక్తులూ ఒక్కరేనని 
ప్రభాకరులు ఉపపత్తి చెబుతూ, ఇందుమతీ పరిణయ కర్తయయిన తెనాలి 
రామభద్రకవి గ్రంథావతారికలో చెప్పినదాన్ని ప్రమాణాంతరంగా పేర్శొన్నారు. 
తనతాతలు ముగ్గురని, పెద్దతాత రామకృష్ణకవి పాండురంగ మాహాత్యాదులు 
రచించాడని, తన తాత శ్రీగిరి శ్రీశైల మావాత్యకృతి రచించాడని, తన పిన 
తాత అన్నప్ప సుదక్షిణా పరిణయం రచించాడని చెప్పుకొన్నాడు. ఈ హేతు 
బలంతో ప్రభాకరులు ఇద్దరూ ఒక్కరేనని అత్యద్భుతంగా నిరూపించారు. 


ఉదృ్భటారాధ్య చరిత్ర రచనాకాలము 1525 కావచ్చును, గనుక 
“తెనాలి రామలింగకవి కృష్ణదేవరాయల సభలో నున్నాడన్న లోక ప్రతీతి 
సదాధారమయి సంరక్షిత మగుచున్నదిొ అని అన్నారు ప్రభాకరులు. 
రామలింగకవి రాయల ఆస్థానంలో ఉన్నట్టు స్పష్టమైన ఆధారాలు ఇకముందు 
దొరకవచ్చును. 


మనుచరిత్రము పీఠిక :- ఈ పీఠిక ఆరు దశాబ్దాల క్రిందట 
రచించినది. అప్పటి సాధన సామగ్రితో, ఆధునిక పద్ధతిలో జరిగిన కావ్యసమీక్ష 
మనకు ఎంతో ఆశ్చర్యానందాలు కలిగిస్తుంది. రచనాచాతుర్యము, శైలీ, బెచితీ 
నిర్వాహము; కల్చ్పనాచాతుర్యము, భావప్రకాశనము, స్వభావపరిజ్ఞానము, 
పూర్వకవుల అనుసరణలో మెలకువలు, కథా సంవిధానము మున్నగు 
వింగడింపులతో ప్రభాకరుల విమర్శసాగినది. పెద్దన చేసిన కొన్ని సంస్కృత 
వ్యాకరణ విరుద్ధ ప్రయోగాలను చెబుతూ ప్రభాకరులు పాణిని పదచర్చను 
మహాోదాత్తంగా నిర్వహించారు. “పణినసూను కణాదబాదరాయణ సూత్ర 
ఫక్కి విద్వాంసు లుపన్యసింప” అని పెద్దన “పణినాపత్యోక్త శాస్తంబులోన్‌” 
అనే శ్రీనాథుని ప్రయోగాన్ని అనుసరించాడు. పాణిని పాణిన ముని 
కుమారుడు కాని, పణిన ముని కుమారుడు కాడు. “పణనం పణి- పణోస్యాస్తీతి 
వణీ. నకారాంతమగు నీ వణిన్‌ శబ్బముపై గోత్రావత్యార్థమున 


ఆణ్‌ప్రత్యయమురాగా, పాణిన అను రూపమేర్చడినది. పదపడి యువా 
పత్యార్థమున ఇజ్‌ ప్రత్యయమురాగా పాణిని యను రూపమేర్పడినది. 
ఎట్లయినను బాణిని పాణినసూను డగునుగాని, పణినసూనుడు గాడు. ఇది 
సమర్ధింపవెరవు గానరాదు.” అని తెగవేసి చెప్పారు. ఈ పీఠిక ఆధునిక 
పద్ధతి విమర్శకొక మచ్చుగా నేను సంభావిస్తాను. 


ప్రతిమానాటక పీఠిక :- తిరువాన్మూరులో భాస నాటక చక్రం 
లభించింది ఈ శతాబ్దం ఆరంభదశకంలో. లభించడమే తడవుగా శ్రీ మానవల్లి 
రామకృష్ణకవిగారు వాటిని నకలు చేసుకొని వచ్చారు. కొన్నిటిని 
అనువదించారు, (ప్రభాకరులు (ప్రతిమా నాటకం మున్నగువాటిని 
అనువదించారు. తర్వాత మహామహోపాధ్యాయ గణపతిశాస్రిగారు 
తిరువనంతపురం సంస్కృత (గ్రంథమాలలో ముద్రించారు. ప్రతిమా నాటకం 
1910 లోనే ప్రభాకరులు అనువదించారు. 1918లో కర్ణభారం, మధ్యమ 
వ్యాయోగం అనువదించారు. వాటికి ప్రభాకరులు వ్రాసిన తొలిపలుకులను 
పరిశిష్టంలో చూడవచ్చును. భాసనాటకానువాదాల శ్రేయస్సు తొలిసారిగా 
మానవల్లి వారికీ, ప్రభాకరులకూ చెందుతుంది. 


బసవపురాణ పీఠిక :- ప్రభాకరుల పీఠికలలో బృహత్తరమయినదీ, 
ఆంధ్రసాహిత్య లోకంలో బృహత్మల్లోలం కలిగించినదీ బసవపురాణ పీఠిక. 
దీనిని గురించి వ్రాయవలసి వస్తే పీఠికంత గ్రంథమవుతుంది. ప్రభాకరులు 
సోమనకాలదేశవర్తమానాలను గురించి, భాషాచ్చందోవ్యాకరణాలను గురించి 
చెప్పిన సిద్ధాంతాలేవీ మార్చవలసినంత కారణ కలాపం ఇంతవరకు 
లభించలేదనే నా విశ్వాసం. సోమనాథుడు నన్నయ, తిక్సనల మధ్యకాలం 
వాడనే - 1132- 1198 నిర్ణయం మారవలసిన అవసరం కానరాదు. ఈ 
పీఠిక ప్రభాకరుల చరిత్ర జ్ఞానానికి, న్యాయదృష్టికి, విమర్శపాటవానికి, వైదుష్య 
వైదగ్దానికి పెద్ద అద్దం. 

ఈ [గ్రంథ పరిశిష్టంలో ప్రభాకరులు తెలుగులో వ్రాసిన మరి మూడు 
గంథాల తొలిపలుకులూ రెండు [గ్రంథాలకు సంస్కృతంలో వ్రాసిన 
ఉపోద్దాతాలూ చేరినవి. చిన్నవనీ నాగరాక్షరాలలో వున్నవనీ ఉజ్జగించక 
వాటినీ కాలక్రమాన పరిశిష్టంలో చేర్చడం సముచితమే. 


చాటుపద్యమణిమంజరి :- దీని తొలిసంపుటానికి ప్రభాకరులు 


వ్రాసిన తొలిపలుకు చిన్నదైనా చాటు పద్యాల 'సేకరణలోనూ కూర్పులోనూ 
వారి ఆసక్తిని పర్యిశమను వివరించేదిగా వున్నది. ఏడు దశాబ్దాల క్రిందట 
తెలుగు పాఠకలోకాన్ని ఉత్తేజపరచి తెలుగుతీపిని చవి చూపిన గ్రంథాలలో 
ప్రభాకరులు సంధానించిన చాటుపద్యమణిమంజరి ప్రముఖమైనది. 


ప్రభాకరుల సంస్కృత రచనలు విరళాలైనా, ప్రభాభాసితాలు. సుందర 
పాండ్యుని నీతిద్విషష్టికకు వారు వెలయించిన పీఠిక వారి సంస్కృత శైలికి 
మచ్చు. సుందరపాండ్యుడు ఆరవ శతాబ్దానికి ముందున్నవాదని శ్రీ ప్రభాకరులు 
ఈ కావ్యానికి వ్రాసిన ఉపోద్దాతంలో నిర్ణయించారు. శ్రీ మానవల్లి రామకృష్ణ 
కవిగారు కూడా ఈ [గ్రంథాన్ని వ్రాసిన ఆంగ్ల పీఠికలో ఆ వాదాన్నే 
సమర్థించారు. 


సుందరపాండ్యుని ఆర్యలను పంచతంత్రకారాదులే కాక పలువురు 
తెలుగు కవులూ (గ్రహించారు. సుమతిశతకకారుడు, మంచన, శ్రీనాథుడు 
మొదలయినవారూ ఈ ఆర్యలను ఉపయోగించుకొన్నవిధం ప్రభాకరులు 
పీఠికలో తెలిపారు. శ్రీనాథుడు భీమఖండంలో 


నికటమున నుండి (శ్రుతిపుటనిష్టురముగ 
నడరి కాకులు చేరి బిట్టరచునపుడు 
ఉడిగి రాయంచ యూరకయుంట లెస్స 
'సైపరాకున్న నెందేని జనుట లెస్స. 


అనే పద్యానికి మూలం నీతిద్విషష్టికలోని 


కటు రటతి నికటవర్తీ 

వాచాటపష్టిట్టిభటో యత స్తస్మాత్‌, 

అపసరణ మేవ యుక్తం 

మౌనం వా రాజహంసస్య. అనే ఆర్య. 
సుమతి శతకకారుడు 

మిత్రమపి యాతి రిపుతాం 

స్వస్థానా త్ర్రచ్యుతస్య పురుషస్య, 

కమలం జలాదపేతం 

శోషయతి రవి ర్న తోషయతి: 


వేట” 


అనే ఆర్యను పూర్తిగా అనువదించుకొన్నాడు ఇలా : 


కమలములు నీట బాసిన 

కమలాప్తుని రళ్ళిసోకి కమలినభంగిన్‌ 

తమ తమ నెలవులు దప్పిన 

తమ మిత్రులు శత్రులౌాట తథ్యము సుమతీ. 


ప్రభాకరుల సంస్కృత శైలికి ఈ పీఠికలోని కొన్ని పంక్తులు 
ఉదాహరిస్తాను ; 


అపిచాయం నీతిద్విషష్టికాకారః సుందరపాండ్యో౭_ న్యతమః. సుభాషిత 
గ్రంథసంధాతృథీ రృహుభి రముష్య గ్రంథః పరామృష్టు, సుభాషితావల్యాం 
వల్లభదేవో౭_ స్యాః కృతే రృహ్వీరార్యాః పరిజగ్రాహ. (శ్రుతానుశ్రవికయైవ 
సతాస్సమాకలయత్‌ పరమిమాం కృతి మానుపూర్వ్యా స నైవాపశ్యత్‌..” 


ప్రభాకరులు దీనిని సంస్కృత లోకానికి అందించి మహోపకారం 
చేశారు. దీనిని సుగృహీతనామధేయులు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మగారు, ఆర్య 
అనే పేర అతిమనోహరంగా పద్యానువాదం చేశారు. డాక్టర్‌ పుల్లెల 
రామచంద్రుడుగారు దీనికి తెలుగులో అర్థతాత్పర్యాలు రచించారు. 


సాహిత్య జిజ్ఞిసువులు ఈ పీఠికలతో ఎంతో మనోవికాసం పొంది 
సత్యాన్వేషణ మార్గంలో ముందంజ వేస్తారు. 


యోగివర్యులు, కరుణావరుణాలయులు, మేధామూర్తులు, న్యాయాసి 
ధారావ్రతులు నయిన గురువర్యులు ప్రభాకరులను ఈ విధంగా స్మరించడానికి 
అవకాశమిచ్చిన గురుపుత్రులు - ఆ విధంగా సోదరులు అయిన ఆనందమూర్తి 
గారికి ఎంతో బుణపడి ఉన్నాను. 


హైదరాబాదు తిరుమల రామంచద్ర 
5-11-1985. 


రగే 
తరజ2 [జు2015002 20 
1010165501 ఖం6 16406 శలుజయులయ[0 1002151 
09౪ఖు2 యాల? 


07ల42026- 500 007 


కషం 9 


10 7716 20142౦0610 6001100196 76025 ౦2 50[01ఖు01 
50౧/9! 0120146422 25615 52006 ౪700 56 ఖు లఆ౭ంట02 5020- 
రజుర 7002 యయయలయరు/ 1628620106 జర 11200 యమ*రు8 00ల 
2065 10 16 00010 16 00900566 ఖం6 661106 15 0 62571251. 01 
10876 ంరలం21600 160007 000ఖు56 | ₹గ50 10 27జ! ముసం10010015 
0000110107 10 02” ము” 1000286 10 06 7లల2016 111లజయి10 
710100 6 లుళ2ళ 060016 076 2 66౮ 660100 22260ఏ606 101 115 
5ఠలూగ065 1010061065 ౨119ఖుుం జర యగ. 


511 ౩200216212 52561. 7210506 010 ౦ల1[ల020” 7౧11 06 
౦౫6౭012196] 10 200010166)79213 షం0ు 107 7725 2 0100066 10 ఖు? 
165060టా ఖర 16 7725 యకం 20676 1 2 7జగం0? ౦€ఈ0165. 51 ఖ6 
1ం%యం౦ం5ఓ 6 7725 2 5లం1676 0064౪10 6200166 16 220%)” ఖు6 
16 6051025)” 0 1200ఖ0ు అరక4ల౦ం6 10 2 కల65 01062060)” 270 
1120611465. 116 7725 2150 ఖు యుషలయ![ 500101జూ- ౧౧౬౦ 7110 101000" 
66196 ఖు” 01255105 211626)” 107% 10 6 16206102 00010 091 
2150 6150076166 ౦10700 0250ల016065 1౧008 1166ల 10 0210- 
162 2మిు5ంగక 10 06 11012165 0 సి2ర0125 ఖర ముఖాయ 06 
01092000య 10 1801ఖలు 601118లురు? 61602 ఓయు. 165ఈ0002 6 
టరు 70016 1606553207 ఖర 5కషు08100517 0010082 ౦౪1115 01 
౦౦16001281 లయులర౭డం1. 10 1264167725 06 710 ₹ల[ 000 016 
11128610 జం1101 10 50జుం0 00126 మఖజయింంగుంట 101 106 0౮౧౦౦121 
1420050016 1.101౪09” ౦106 ట(౦౪7లయిులం1 01స426125. జర 016౯- 
0జంర జటిలయగం ంయంటా0ం (౮24121085865 0110 0011604010. 11 


98706 9లురం166 92417725 0ఖ0 07 ౧7౧02 10 15 ౮601102196 ల 
1015 10 26 ₹20500110105 0116 6౪౦4౦021 2105 015101 
యజం200ఖ2 షం 0000ల 012495. ఖర 13 20676 1016 1 86102 
యు 0166 ఖం6 0100282666 921 6 52101- 00ల$ ౧౪006 125 
060006106౪” & ఓ0౪56- 1016 ౪7016 జమం108 16 1.1౯0 060016 


ఏ1 ఏజూ[గో5 5[ర్వు/01100గ[ం0: 1014008 10 చంరమ2 50007 
ఖర య1ము6 1ఖజ76 166 10 518మక0ంఖు1 ర13007ల165 10 106 ఖం2 ౦06 
ఆఅ౦1[6010 016 1061320 1850286 25 77611 25 06 1510007 ౦౪6 
1206. 116 6౮౮౦196 1000 016 1166౧౫౯౭10 0011060602 జగ 016065 101 
61000566 35లయు 21026 జర 77607610 [ము 16 16ల6- 
1ం2జ6ం101 0111106 1601 ౦012420202 06 ౧101009” 6౮0” ౦౧1116 
1862072110. 1115 10665010 జం[౧200109)” 166 ము 10 2£ఈమఖు? 
అంజా2గ015 01016- 11510100 00065 002606 ఖుంలం6 స!1రు212 11 
1015002 115010601406012 912605. 


511 5250177725 2150 2 22%66 20312101 01 5ఖయు]10౧1 01255105 
7056 0జి! 42గం10 ంఘురం 1606 105 0125 01030252 [2602 
221200, 11260202 1072702200 2006 [20020121201, 00- 
51663 0016 ౪70110 1116 0128527262])]1212001 ఖ0 2627125200. 
1167725 మరులు 210016162006 7110 ౪21066 2 5016010౪06 01 
7౦౦8 500183 10 6 ఖంంయలుం6జం0? ఖర లం ఈజటా6 11ల- 
ఖు? 0౧601500. 06 167725, 061666, 2 ౬621 ము/5ట0 7160 08074 
)7౦౯16 007743 7100 01002101 501206 10 ఖు? 2 0౪:౦1 510161 006 
ఖర [మమంరే. మయుక 006 2యుగంర 4011015 0007 4జుం 11లా215 04 
77606 5001 2 26205001 10 049165 


501 1200216212 525013 16ఖ006 0102065 ఖం 50జ1ల66 11 
ఖు” 00013 50016 01711101 ఖం 1016239117 2006531016 10 1926ల: 
106ఖూ 206 50 ఖర *గయుం1€15 001082 0266 10 0011601ఖ06 0801151 
య 2 1ల 7010ల, ఖర 6 0165ల 000115 016 ౦£4యిు. 11 
00151563 01013 01642005 10 100గ%0లు 11ల20” 7701. 12082108 షం 


10108 0ఖ2ర6 గ0యు 16 925272 820200. |20101210402 
జర 064012(2260200211012 10 505440160౮ 1116 ౧12౬౧౧2102 
ఖం 9125270620220200. 


1006 1516(1913) ౦11656 0142065 10 015 014006 66215 
7100 06 1500107 00006 రర 012 [27212 150185 7110 166 0701 
0జం05ంటు 11612 ంము 1ఖుజయి ఖల 0 1211 గు ఖా జు22జ2 
యుంషఈ. 119౪” 06 10166 [౮౦ 241 116 615007౮165 2606 0” 501 
౨220024122 52561 ం[ 16 0జమ-16జ ము జఖుంయుైఓ 4 వజు2ా26 
142021 1101207 ౫4 1జుజయి 77౬6 1జఖ9లు? 165001051016 101 010716- 
2 06 0056౧1 0ల:060676 10 06 రలం206108 జ6 200160124- 
10101016 0146 210005 0ల1065 1 లయీంర 012 051007 106 01ల- 
20602466 2 )0యష101003 2001౪321 ౦౯౪06 00100600 0106 1౪212 
1085 10 యు [లంయుం ఖం యము. 


“06601106 0142003. 10సురంరే 10 113 7010006. 6621102 711 
921య0114 5ం0%జ2045 9282720021202001(1926). 11125201 
9౦662024'5 [1202012112 (1926), ఇం 1ల211 1ఖుం2ణ1ల15002'5 
00126212602012011012 (1925. [276 000006 01255105 1 1యు౯ు 
11అలజంు/ ౫160150 ఖర 0287 06) ౪5%” 01జ066 10 ౧౪76 1జ౦ర 16 1000- 
6260105 101 02120006 లు110జ4009” ఖర లరైం51007” యఈ౦021 002 
016 11765 ఖ6 770110 ౦0106506 10166 ఖ01 00015. 5051 52561'5 
అగల5176 10776686 ౦050010- 0011021 115010 జుం[2060109 
అ౦12%200) 1142006 ఖర 160109)” ౭౦166 110 10 5066 11201401 
జు” మళ102160 02552265 10 656 00౦0ల. 


1716ల 312545 12న 7766 ర15007౪66 జర 0001150066 షం 
“ాఖురయి. 5౧ 2004212 న25ర15 యగం91077725 100566 097 116 
అలయం ఖ6 500560ల00? ౧0 ఇజుం14166 11606 ౦1106 01275 110 
10120. 105 1లరలు2 ౧912002 26212001 (11910) 15 2 50001- 
ల 0ఖు 16621 1203100 012 యఖుజఖం 77086 13 01420610 16 
ఖుం126010 13 602107 0215507705)” [01 115 6150053100 01312545 


06 


00ళ7ట 10 శంరటంయుం 1900724013 110 16 ₹7ల]- 1007] మను 21 
5001 6500601210” 6 యఖుణట5ళ5 2గయిం110 16966యి 6 మ301- 
9*జ2066 యఖ౭యలు ౦011 ఖ!లిగ. 


0600ల 016420ట 1 16 7016100 జం 12007 వుంగరం 
10116 2£ల0121 196266 జం6 0 16056జుం0 301014 21166. 0019120002 
25 10” 60 ఖు” 251065 0010312101 206] 500116 101ల01612[015 ౦01 
206056 25528265. 1116 0౪01151635 రేయలూ/6 ౦౪12156 1010241082 
జ2ఖ120106 5000 2 ఈ625016- 10056 10 114ఖ0/ 11౦0150 1 2 184067 
౪7011016 


00120201 
25 ౮౦10001 1985 ఉగ కిగు [0141155124 140 


విషయసూచిక 

విషయము పుటలు 
1. తొడిమ - తంజావూరి చరిత్ర పీఠిక ( 1914) క్షే 
2. ప్రబంధ రత్నావళి పీఠిక ( 1918) 88 
3. చారుచర్య - ఉపోద్దాతము (1922) 58 
4. శ్రీకాకుళ శ్రీహరిశతక పీఠిక (1923) 62 
5. భగవదజ్జ్డుకము - తొడిమ (1924) 70 
6. ఉదృటారాధ్య చరిత్ర పీఠిక ( 1925) 79 
7. మనుచరిత్ర పీఠిక ( 1926) 08 
8. ప్రతిమా నాటకము - తొలిపలుకు ( 1910- 1927) 1380 
9. బసవ పురాణము - పీఠిక (1926) 194 
10. బసవోదాహరణము - తొలిపలుకు (1928) 300 
11. నీతిద్విషష్టిక - ఉపోద్దాతము 
సంస్కృత (1928) రచనకు తెలుగు అనువాదము (1981) 301 
వరిళిష్రము 
12. కర్ణభారము - తొలిపలుకు (1913) 311 
18. మధ్యమ వ్యాయోగము - తొలిపలుకు (19139) 312 
14 చాటుపద్య మణిమంజరి - తొలిపలుకు 818 


15 


16 


. భగవదజ్జుకము ( ఉపోద్దాతము - సంస్కృతము) (1925) 


. నీతిద్విషష్టిక (ఉపోద్దాతము - సంస్కృతము) (1928) 


తొడిమ 


శ్రీకృష్ణదేవరాయలవారు పాంద్యరాజ్యము, చోళరాజ్యము 
సంపూర్ణంగా స్వాధీనపరుచుకొన్నారు. వారి అనుజ్ఞమీదనే మొదట, 
విశ్వనాథనాయడు, అక్కడకుపోయి ఆ రెండు రాజ్యములు, ఆలించి 
పాలించినట్లు కొన్నిచోట్ల వున్నది. కృష్ణరాయల తర్వాత ఆయన సవతితమ్ముడు 
అచ్యుతరాయలు రాజ్యానికి వచ్చెను. ఈతడే చోళదేశానికి ప్రత్యేకంగా 
చెవ్వప్పనాయణ్ణి రాజుగా యేర్పాటు చేసెను. అచ్యుతరాయల వారి భార్య 
తిరుమలాంబ అనీ, ఆమె చెల్లెలు మూర్తమాంబ అనీ, మూర్తమాంబ భర్త 
అయిన చెవ్వప్పనాయనికి అచ్యుతరాయలవారు చోళదేశం ప్రీ ధనంగా అరణం 
యిచ్చినారనీ కొన్ని గ్రంథాలవల్ల తెలుస్తూ వున్నది. 


గీ॥ _ రీవి నచ్యుతరాయలదేవి యైన 
తిరుమలాంబకుం జెలియలై తేజరిల్లు 
మూర్తమాంబను బెండ్లియై కీర్తి వలయం 
జెవ్వవిభుండు మహోన్నతశ్రీం జెలంగె.” -విజయవిలాసము. 


కాని యిక్కడ వొక చిక్కు తగులుకొన్నది. కృష్ణ్ణాయలవారి వంశం 
క్షత్రియవంశం, అని వెనకటి శాసనాలలోను, ప్రబంధాలలోను వర్ణన 
వుంటుంది. చంద్రవంశపుక్షత్రియులట! చెవ్వప్పనాయనివారి వంశం, 
శూద్రవంశం, అని కూడా అప్పటి శాసనాలే ప్రబంధాలే చెప్పుతూ వున్నవి. 
అప్పచెల్లెళ్లు క్షత్రియుదికి శూద్రుడికి భార్యలు కావడం యేవిధంగా? ఆకాలంలో 
కులమర్యాదలు చెక్కుచెదరకుండా వుందేవే- అని సందేహం! ఇదే చిక్కు పై 
సంబంధం ఆధారం చేసుకొని, కొందరు కృష్ణదేవరాయలవారిని శూద్రులలో 
కలుపుతున్నారు. రాజులయినారు గనక, దర్సానికి క్షత్రియులని పెద్దగా 
వర్ణింపించుకొన్నారే గాని నిజానికి క్షత్రియులు కారని వారి సిద్ధాంతం. ఈ 
మాట అంత పొందుబాటుగా లేదు. కృష్ణ్ణాయల వంశం శూద్రవంశం 
అయితే ఆ వెనకటి బుక్క్మరాయలవంశళశం, సాళువవారివంళశం 


2 వేటూరివారి పీఠికలు 


క్షత్రియవంశాలగునా? గజపతులుమాత్రం క్షత్రియులెట్లా అవుతారు? ఆ 
కాలంలో కులకట్టు తప్పడమే! విద్యారణ్యులంతవారు మంత్రులు, గురువుగా 
వుండేవారు! ఆ రాజులు తాము వాణీవిలాసం మొదలయిన ధర్మశాస్త్ర గ్రంథాలు 
కూడా రచించేవారు. శూద్రులైతే యిట్లా సాగునా? దర్సానికే క్షత్రియులమని 
చెప్పుకున్నారు. అప్పుడంతా వొప్పుకున్నారు, సరే, అయితే వారి బంధువులిక 
శూద్రులమని చెప్పుకుంటారా? చిక్కుగాదా? అచ్యుతరాయల మరదలిని 
పెళ్లిచేసుకొన్న చెవ్వప్పనాయడు కూడా క్షత్రియుడే అనిపించుకోవలెగాదా? 
లేదే? ఏమి కుదిరింది? పెంచడం యొందుకు? పై సిద్ధాంతం అపసిద్ధాంతంగానే 
వున్నది. 

కొందరంటారు: - “అచ్యుతరాయల మరదలిని పెళ్ళిచేసుకొన్నాడని 
వున్నది. అంతమాత్రంతో ఆ అచ్యుతరాయలు విద్యానగరం అచ్యుతరాయలనడం 
యొట్లా? ఈ అచ్యుతరాయలింకొకడు కావచ్చు” నని. ఈ యెొత్తుగడకూ 
పొత్తుకుదరలేదు. విజయనగరం రాయలుగాక మరియెవ్వడియ్యగలడు. 
చోళరాజ్యం? చెవ్వప్పనాయడు సరిగా విజయనగరపు అచ్యుతరాయల కాలంలో 
వున్నాడు. వీరికి రాజ్యం రావడానికి వేరే కారణం కనబడదు. శౌర్యంతో 
జయించినట్టు ఎక్కడా లేదు. 


నా వూవా వేమంటే:- అచ్యుతరాయలనాళ్లలోనే * 
అచ్యుతరాయాభ్యుదయమ్‌” అనే సంసృృతకావ్యం వొకటి వెలసింది. అందలి 
విషయం ఆయన చరిత్రమే. ఆ గ్రంథంలో అచ్యుతరాయలకు తిరుమలాంబ 
అనే భార్య ఉన్నట్టు కానరాలేదు. తిరుమలాంబ పట్టమహిషిగాక పరిగృహీత 
కావలెను. రాజులకు చాలామంది భార్యలుందేవారు. కొందరు పట్టపురాణులు, 
కొందరు పరిగృహీతలు. పరిగ్భృహీతలు భిన్నజాతివారుకూడా కావచ్చును. 
కృష్ణరాయలవంశం క్షతియవంశమే. చెవ్వప్పనాయని వంశం శూద్రవంశమే. 
కావదమునకు ఇప్పుడు చిక్కేమున్నది. నిజమేదో నిలకడమీద తేలవలెను. 


పాండ్యరాజ్యానికి విశ్వనాథనాయనివారి సంతతిన్నీ చోళరాజ్యానికి 


తంజావూరి చరిత్ర పీఠిక తి 


చెవ్వప్పనాయనివారి సంతతిన్నీ రాజులైన నాటి నుండి రెండు రాజ్యాలూ 
యేలుకొంటూ వచ్చిరి. వారిలో పరస్పరం చుట్టరికమున్నూ మధ్యనడిచెను. 
చోళరాజ్యంవారు విజయనగర రాజులకు విధేయులయి సర్వవిధాలా వారికి 
తోద్పడుతూ వచ్చిరి. పాండ్యరాజ్యంవారు కొన్నాళ్లయిన తర్వాత తిన్న 
యింటివాసాలు లెక్కపెట్టినారు. 


చెవ్వప్పనాయడికే చినచెవ్వప్పనాయదనిన్నీ పేరు. వీరి పూర్వులు 
రాజ్యమేలినట్టు కనపడదు. విజయనగర రాజుల దగ్గిరనే సేనానాయకులయి 
వుందురు. వారిని గూర్చి విజయరావఖువనాయనివారు రచించిన 
రఘునాథాభ్యుదయంలో వున్న విధం :- 


“ద్విపద. వనజాక్షుపదముల వరలు వాహినికి, ననుజయై 
మించునాలవజాతి జగతి, ఆ జాతిలోం జాల నధికులైనట్టి, రాజులు కొందజు 
ప్రఖ్యాతిం గనిరి, వారిలోం గృష్టభూవరుండు లావణ్య, కారుణ్యగుణముల 
ఘనకీర్తి గాంచె, నమ్మహామహునకు నాత్మజుందైన, తిమ్మభూపాలుండు ధీరత 
వెలసి, బయ్యాంబిక వరించి ప్రాథి వహించిె, నయ్యిరువురు గాంచి 
రాత్మసంభవులం, బెదచెవ్వభూపాలుం బీనచెవ్వవిభునిం, బెదమల్లభూజానిం 
బినమల్లవిభుని, వారిలోం జినచెవ్వవసుధాబలారి, మేరుధీరుం డనంగ మేదిని 
వెలసెం, జిరతంబుగ భక్తి శ్రీశైలమందు, నరుణాచలమున వృద్ద్ధాచలమందు, 
శంకరార్పణముగా శాశ్వతానేక, కైంకర్యములు చేసి ఘనకీర్తిగాంచె, సుగుణ 
సంతతికి నచ్యుతరాయసతికిం దగిన సోదరి కృశోదరి మూర్తమాంబ, యతనికి 
భార్యయై.....” 


చోళదేశంలోవీరి రాజధాని తంజావూరు. వీరు తెలుగువారు. ఆ 
దేశం అరవదేశం. భాషవేరు. అందుకని వీరు తెలుగుదేశమునుండే, మంత్రులు, 
దందనాథులు, పండితులు, కవులు, గాయకులు, వేశ్యలు మొదలగువారిని 
తీసుకొనిపోయిరి. ఆ కాలంలో అక్కడకుపోయి నెలకొన్న తెలుగువారి సంతతి 
యిప్పటికిన్నీ ఆయా స్థలములలో వున్నారు. ఇప్పటికిన్నీ తంజావూరులో 


త్త వేటూరివారి పీఠికలు 


సగం మూడుపాళ్ళు తెలుగు మాట్లాడగలరు. తిరువైయారు మొదలయిన 
స్థలాలలో ఎందరో తెలుగువారున్నారు. అప్పుడు రాజులవల్ల అగ్రహారాలు 
పొందిన తెలుగు బ్రాహ్మల సంతతి యిప్పటికీ అగ్రహారాలు అనుభవిస్తూ 
వున్నారు. 

చెవ్వప్పనాయుడు తంజావూరులో కోట, అగడ్తలు మొదలయినవి 
నిర్మించినాడు. శివగంగా తటాకమనే తియ్యనీటి చెరువు తవ్వించినాడు. 
ఇప్పటికీ ఆ చెరువు చెక్కుచెదరకుండా వున్నది. తంజావూరి కది 
మహోపయోగం. కోట, అగడ్తలు, కొంత చెడినప్పటికీ యిప్పటికీ ఆశ్చర్యం 
కలిగిస్తూ వున్నవి. 


రఘునాథరాయలు రచించిన సంగీతసుధ అనే (గ్రంథం పీఠికలో 
గోవింద దీక్షితులవారు (ఈయన యెవరో ముందు తెలుస్తుంది) చెవ్వప్పనాయజణ్ణి 
వర్ణించిన విధం :- 


“శ్లో కర్ణాటసింహాసన కార్యధుర్యః పరాక్రమాక్రాంత పరావనీపః 
,+శోణాద్రినాథస్య స చెవ్వభూపో నిర్మాయ చత్వార్యపి గోపురాణి. ప్రాకారపజ్మీరథ 
మంటపాని తటాకదివ్యోపవనాని భూయః, గ్రామా ననేకానుపకంఠసీమ్ని 
దత్వావిచిత్రాణిచ భూషణాని. రథా ననేకా న్విరచయ్యరమ్యాంళ్చక్రే 
మహారాజవిభూతి మస్య, న కేవలం శోణగిరీశ్చ్వరస్య శైబ్మర్య మేవం కృతవాన్‌ 
స భూపః. ఏకామనాథస్య చ దీర్ష(?) శైలనివాసినశ్చాపి రఘూాద్వహస్య, 
వృద్ధాచలేశస్య సమస్తమేత త్రాకారముఖ్యం వ్యతనో ద్విశేషాత్‌. శ్రీ శ్రైలనాథస్యచ 
వేజ్మ్బటాద్రినివాసినః పద్మవిలోచనస్య, 'హైమం విమానం విరచయ్య హర్షా 
దన్యచ్చ కైజ్మర్య మసావతానీత్‌. చోళేషు (౧) కిం బహునా నరేంద్ర! స్థానేషు 
సర్వేషు హరేర్దరస్య, ప్రాకారసాధప్రముఖా ననేకా న్నిర్మాయధర్మా న్ముముదే 
నరేంద్ర, మహీసురాన్‌ కించ మహాగ్రహారై రహర్షిశం సాదర మన్నదానైః, 
దానై రనేకై రపిభక్తిపూర్వం సంప్రీణయామాస స చెవ్వభూపళా. 


ఈ ధర్మకార్యాలలో కొన్నిటికి శాననాలున్నవి. ఈ చెవ్వప్ప 


తంజావూరి చరిత్ర పీఠిక ర్‌ 


నాయకుడు, కై. 1580 ప్రాంతముల వరకు జీవించెను. ఈయన కుమారుడు 
అచ్యుతప్పనాయడు. ఈయన యోగ్యత సంగీతసుధ పీఠికలో యిట్లు 
వర్ణింపబడినది వా 


“శ్లో తత్తాదృశైర్ధర్మభరై రముష్మా దావిర్భభూ వాచ్యుతభూమిపాలః, 
మూర్యంబికాయాం జగదంబికాయాం బాలేందుమౌళేరివ బాహులేయః॥ 
ఆరభ్యబాల్యాదతిభక్తిశాలీ... రంగనాథం. అవాప్య తంజాపుర మప్రతీపః 
కౌమార ఏవాభృత రాజ్యభారః, గజై రనేకై స్తురగైర్భటైశ్చ నిర్జిత్యసామంత 
నృపాలవర్గమ్‌. సంపాద్య దత్తేస్మ సమస్త మర్థం శ్రీరంగనాథాయ తథా 
ద్విజేభ్యః, రంగేశితు ర్దివ్య మసా విమానం 'హైరణ్మయం రత్నమయం కిరీటమ్‌. 
మణీమయం వర్మచ నిర్మమీతే సింహాసనం స్మ క్షితివాల ఏషు, తస్యైవ 
పూర్వోత్తరపశ్చిమాని సగోపురాణ్యప్రతిమప్రభాని. ప్రాకారమ ప్యష్టమ మాతనిష్ట 
మహానసం చాపి మహీమహేర్రైదః, లక్ష్యాశ్చ సర్వాణ్యపి మందపెాని దివ్యాని 
రతాభరణాన్యతానీత్‌. ఆరోహమార్గంచ మరుద్వరాయా(?) మలంక్రియా భావ 
ముపేయివాంసమ్‌, ఆరామ సీమామపి రంగభర్తుర్హామా ననేకానపి స 
వ్యతారీత్‌. దానం తులాపూరుష మచ్యుతేంద్రో హిరణ్యగర్భం ప్రతివర్నమేవ, 
హేమాద్రి కల్పే కథితాని సమ్యక్‌ సర్వాణి దానాని ముహుర్వతానీత్‌, 
రామేశ్వరస్యాపిచ గోపురాణి తీర్చాని సర్వాణి నవీ చకార సందర్శనం కించస 
రామసేతో రసావకర్ష్నాదనువర్నమేవ, దినేదినేభోజయ దేష లక్షాధికాన్‌ 
ద్విజానచ్యుతభూమిపాలః.” 


రాజచూడామణిదీక్షితులు రుక్మిణీపరిణయ మహాకావ్యమున కూడ 
యిట్లే వర్ణించినాడు: 


ళశ్తో. మాయూరమధ్యార్దునకుంభఘోణ శ్రీచంపకారణ్యముఖస్థలేషు, 
మహత్తరం మండప మాతతాన భక్యామహత్యా పరమచ్యుతేంద్రః, 
అగ్రాననేకా నపిచాగ్రవహారా నసౌవ్యతారీదవనీసురేభ్యః 
శౌర్యేచ థైర్యేపిచ దానకేళ్యాం సమో న కళ్చిద్ధరణీభృదస్య.” 


6 వేటూరివారి పీఠికలు 


“రంగాజి” మన్నారుదాసవిలాసమందు వర్ణించిన విధం :- 


“సీ మన్ననారునకును మహనీయగోపుర, ముఖములౌ గోపురముల 
నొనర్చి., రామసేతువునం దీర్ధము లెల్లం బ్రకటించి, యల మహాదానంబు 
లెల్లం జేసె., రంగధామున కంతరంగ ముప్పొంగంగా, రత్నాంగియుం 
గిరీటరాజమొసంగె, శ్రీముష్టముఖ్యవిశేష స్థలంబుల సకల వైభవములు సాగం 
జేసె., గీ॥ నౌర! నాలుగుదిక్కులయందు శౌరి, కతండు సేయనికైంకర్య మవనిం 
గలదె, పాంద్యతుండీరముఖ్యభూవతులం గెల్బె, సొరిది నా మఘమనుం 
దడసహాయశూరుందగుచు-- 


ఉ॥ సారభుజాబలంబునను జక్కందనంబున సద్దుణంబులన్‌ 
ధీరనుతప్రతాపమున దిక్కుల మిక్కిలి నిండుకీర్తులన్‌ 
ధారుణిం బ్రోచునేర్పున నుదారదయం గవితాచమత్క్శతిన్‌ 
శ్రీరఘునాథభూమిపరిణీమణికిన్‌ సములేనృపాలకుల్‌?” 


విజయవిలాసంలో :- 


“శా! శ్రీరంగేశుండు వచ్చి యచ్యుతధరి త్రీభర్తయై భాగ్యరే 
ఖారూఢిన్‌ విలసిల్లి తాన తనకున్‌ గైంకర్యముల్‌ చేసెంగా 
కేరాజైనను జేయంగా గలిగెనే యి ట్లీవిమానం బహో 
భూరిస్నిగ్దముగా, మహామణిమయంబు ల్లాంగిరీటాదులన్‌.” 


మహానుభావుడైన యీ అచ్యుతప్పనాయనికి, విద్యారణ్యులవంటి 
మహాత్ముడు గోవిందదీక్షితులు మంత్రిగా వుండెను. 
“శ్లో! త్రినామాద్యంతనామానా మహీక్షిద్రీక్షితావుభౌ, 
శస్రే శాస్త్రే చ నిపుణా వాహనేషు హవేషు చ” 
(అచ్యుత, అనంత, గోవింద, అనే నామములకు “త్రినామ 
నామత్రయా” సంజ్ఞలు కలవు). రాజుకు తగిన మంత్రి, మంత్రికి తగిన 


రాజు. గోవిందదీక్షితులు మహామంత్రజ్ఞుడు, మహాకవి,మహాగాయకుడు, 


తంజావూరి చరిత్ర పీఠిక / 


మహాయజ్వ. అప్పయ్య దీక్షితులవారు మీమాంసాశాస్త్ర విషయమున కొన్ని 
చర్చలలో వీరితో ఆలోచన చేసేవారట! ఈ మహాత్ముడు చేసిన ధర్మకార్యముల 
నేకం ఇప్పటికిన్నీ చోళదేశంలో ప్రసిద్ధంగా చెప్పుకొంటూ వున్నారు. ఈయన 
మీమాంసాశాస్త్రం మీద స్వతంత్రించి మహాగ్రంథాలు రచించడమేగాక 
“సాగ్నిచిత్య, సర్వతోముఖాతిరాత్ర, సాగ్నిచిత్యాప్తవాజపేయాది యజ్ఞములు” 
చేసినాదు- “పదవాక్యప్రమాణపారవారపారీణు” డని, “అద్వైత 
విద్యాచార్యుూ”డని బిరుదులు. ఎన్నెన్నో మహాగ్రంథాలు రచించినాడు. ఇదివరకు 
ఉదాహరించిన “సంగీతసుధ” ఈ మహాత్ముని ఆజ్ఞమీదనే రఘునాథరాయలు 
రచించెను. దాని పీఠిక యీయన రచించినదే. వేదశాస్తాలు చదువుకుని 
యజ్ఞాలు చేసిన (శోతియపండితుడికి సరసకవిత్వం, సంగీతవిద్య యొట్లా 
అబ్బినవో! మంత్రిత్వం యెట్లా నిర్వహించినాడో! ఆహా! 


చెవ్వప్పనాయడు (బతికివుండగానే, అచ్యుతప్పనాయననికి 
రఘునాథనాయడనే కుమారుడు పుట్టెను. ఈ సంగతి సంగీతసుధ పీఠికలో 
గోవింద దీక్షితులవారు చెప్పినారు. రఘునాథనాయి విద్యాబుద్ధులు నేర్పి 
రాజ్యార్హుఖ్హిగా చేయడంకోసం అచ్యుతప్పనాయడు మహామంత్రిశేఖరుడైన 
గోవిందదీక్షితుల వారికి వొప్పగించెను. ఆయన తనకొమాళ్లతోపాటు, 
రఘునాథనాయణ్లి కూడా మహావిద్వాంసుణ్ణి చేసెను. గోవిందదీక్షితులవారు 
చేసిన యజ్ఞములలో, ఆయన పెద్దకొమారుడు యజ్ఞనారాయణదీక్షితులే 
అధ్వర్యుడు. ఆ యజ్ఞములలో అచ్యుతప్పనాయనివారి  ఆజ్ఞచొప్పున 
యువరాజైన రఘునాథనాయడు దీక్షితుల వారికి ముత్యాల వెల్ల గొడుగు 
పట్టివుందేవాడట! అచ్యుతప్పు నాయని కాలంలో యెందరో మహాపండితులు 
వుందేవారు. అందులో జగ(త్రసిద్భడు, గోవిందదీక్షితులమిత్రుడు 
రత్నభఖేటదీక్షితులు. ఈయనకు తండ్రి పెట్టిన పేరు శ్రీనివాసదీక్షితులని. 


సంధ్యాసమయవర్ణనలలో యీ మహాకవి కల్పించినకల్పనకు 
అచ్యుతప్పనాయడదే మెచ్చి, ఆ కల్పనలో ఉన్న రత్నఖేటపదం ఆయనవబిరుదు 
మేరుగా పెట్టినాడట! శితికంఠవిజయుము, బ్లౌమ్మీవరిణయము, 


రి వేటూరివారి పీఠికలు 


భావనాపురుషోత్తమ నాటకము, విధినిర్ణయము, బౌద్ధతంత్రమథనము, 
వేదాంతవాదావళి మొదలుగా యొన్నెన్నో మహాగ్రంథా లీ మహానుభావుడు 
రచించినాడు. పండితులందరూ ఈ క్రింది శ్లోకం చదువుతూ రత్నఖేటదీక్షితుల 
వారి ప్రతిభకు ఆశ్యర్యపడుతూ ఉంటారు :- 
శ్లో “విపశ్చితా మపళ్చిమే వివాదకేళినిశ్చలే 

సపత్నజిత్యయత్న మేవ రత్నఖేటదీక్షితే!। 

బృహస్పతిః కృ జల్పతి ప్రసర్పతి కృ సర్పరా 

దడసమ్ముఖశ్చ షణ్ముఖశ్చతుర్ముఖశ్చ దుర్ముఖ 

ఈయన * సాగ్నిచిత్య విశ్చజిదతిరాత్రయాజి”. అర్ధనారీశ్వర దీక్షితులు 
మొదలుగా యింకా యెందరో మహావిద్వాంసు లీ ప్రభువు సభలో వుండేవారు. 


అచ్యుతప్పనాయడు జీవించి వుండగానే, ఆయనను వొప్పించి 
గోవిందదీక్షిత్రులవారు రఘునాథనాయణ్ణి రాజ్యాఖభిపిక్తుణ్ణి చేసినారు. ఈ విషయం 
గోవిందదీక్షితులవారి పెద్ద కుమారుడు యజ్ఞనారాయణ దీక్షితులు రచించిన 
“సాహిత్య రత్నాకర” మనే గ్రంథంలో యీ విధంగా వున్నది: - 


శ్లో; భు జధామయశో౭ పితాద్భశం తే భువి నాన్యస్య తదేతదచ్యుతేన్నో! 
అహమేవ విదిక్షు దిక్షు సీమాస్వపి సర్వాసు చరంశ్చిరాయ జానే. విజితాబహుధా 
పృథక్చృథక్తేవిమతాః పాండ్య ముఖాస్వయా రణేషు, మిలితాశ్ళపథైర్మిథస్సమస్తాః 
పునరప్యత్ర పురాభిషేిణయన్తే అనుజీవ్యచిరా దనన్యమిత్రం పురి కర్ణాటక 
భూపతిం సబంధుమ్‌. నిజనాథ మహో నిహత్య కైశ్చిత్సమగాత్పాండ్యనృ పేణ 
జగ్గరాజః పురి తత్ర హతే స్వపుత్ర పౌతైః సహ కర్ణాటన్ఫపే తదావశిష్టమ్‌, 
పరిగృహ్య తదాత్మజం స యాచప్రభు రన్యైశ్చ సమాయియాస తీహ! అధిరబ్బ 
మమీ మిళన్తియావద్యుధి మత్తారిపవః సపాంద్యభూపాః, పుర ఏవతతో౨_ 
మునా విధేయం తవ కర్ణాటన్ఫపాత్మజేన సఖ్యమ్‌ సౌమ్యేభావిని వాసరేశుభదినే 
శౌణ్గీర్యముఖ్యైర్లుణెః ప్రఖ్యాతం రఘునాథనాయక మముం ప్రాథఢావధానం 
సుతమ్‌, క్షిప్రంత్వం చతురర్ణవీపరివృతక్షోణీతలప్రాభవే కుర్యాః క్షౌతుకతో ౬. 


తంజావూరి చరిత్ర పీఠిక 9 


భిషిక్త మఖీలై ర్లోవిందయజ్వాగ్రణీః మ సర్వౌషధైర్దధి మధుద్రవసంభృతై స్త 
ముచ్చార్య మంత్ర ముచితం స్వముతావశే షైః, గో శ్చంగకోశనిహితై 
రఘునాథభూపం గోవిందయజ్వగురు రభ్యషిచ ద్రయేణ. దూర్వాక్షతప్రసవరత్న 
సువర్ణ పూతై స్సర్వాంబురాశితటినీ సరసాంపయోఖిః,గోవిందయజ్వగురుణా 
కుశలీ సభూయస్త త్రాభ్యషిచ్యత తతోను పురోహితాభ్యామ్‌॥ హర్షేణ తం 
తనుజ మచ్యుత భూవలారిరత్రాభిషిచ్య వివిధైరుదధేః పయోఖిః, కన్యాగణ్రై 
రృటవరైర్లణికాభి రేన మప్వభ్యషేచయ దయం తదనుక్రమేణ. భద్రాసనస్థితి 
విధిప్రథితం విభూత్యా నిత్యాగ్నిహోత్రభవయా నిటలే మహీన్లోః, ఆచన్ద్సతారక 
మధీశ్వరతానిధానం గోవింద దీక్షితగురుః కురుతే స్మపట్టమ్‌. 0 


మీది శ్లోకములలో జగ్గరాజనే దుష్టుడు కర్ణాట రాజకుటుంబమును 
చంపడం మొదలుగా వచ్చిన సంగతికి సంగ్రహమిది : - 


కర్ణాట రాజ్యమున వీరవెంకటపతిరాయలు చనిపోయిన తర్వాత 
ఫఘోరకృత్య మొకటి జరిగినది. వెంకటపతిరాయలకు సంతానం లేదు. ఆయన 
భార్య గొబ్బూరి జగ్గరాజు కూతురు. ఆమె వెంకటపతిరాయలు బతికివుండగానే, 
ఎవర్తో కన్నకొడుకును తాను కన్నట్టు వెల్లడించి పెంచుకోసాగెను. 
వెంకటపతిరాయలు తన జీవితకాలంలో ఆతణ్జి (డ్రేమించలేదు సరిగదా, 
అవసానకాలంలో సర్జార్లు అందరియెదటా రాజ్యం తన మేనల్లుడైన 
చిక్కరాయలకు చెందవలసినదేగాని అతడికి చెందరాదని కూడా ఆజ్ఞాపించెను. 
పాపము! నాకు వద్దు మొట్టో అని మొరపెట్టుతున్నా వినక తన వేలి ఉంగరము 
మేనల్లుడి చేతికి పెట్టెను. వెంకటపతిరాయలు చనిపోయిన తర్వాత, ఆయన 
ఆజ్ఞప్రకారం చిక్కరాయలే రాజయ్యెను. దానితో కడుపుమండి గొబ్బూరి 
జగ్గరాజు కొందరు దుష్టులను చేర్చుకొని ద్రోహంచేసి ఆ రాయలను 
సకుటుంబముగా చెర పెట్టించెను. తన కూతురి దొంగకొడుకును రాజ్యాన 
నిలిపెను. చాలామంది సర్దార్లు జగ్గరాజు పట్టున చేరిరి గాని పాపము! 
ధర్మాత్ముండు వెలిగోటి యాచమనాయడు, అన్యాయానికి అంజవేయలేక 
పోయెను. జగ్గరాజుతో చేరలేదు. కాని, రాజుకు కానికలు చెల్లించలేదు. తల్లి 


10 వేటూరివారి పీఠికలు 


యెవరో, తండ్రి యెవరో తెలియరానివాడు, అన్యాయంగా రాజైకూర్చుంటే, 
కులగౌరవం గలవారు వొదిగివుండరనిన్నీ వెంకటపతిరాయల ఆజ్ఞప్రకారం 
రాజు వేరనిన్నీ తలియజేయడమేగాక, ఖైదీలో వున్నరాయల కుటుంబమును 
విడిపించేటందుకు కూడా యత్నాలు సాగించెను. 


అక్కడ చాకలివాణ్ణి తన వశం చేసుకొనెను. వాడి చేతికి చీటి వ్రాసి 
యిచ్చి, ఖైదులో వున్న రాయలకు చూపించి యెట్లాగైనా ఆయన కుమారుణ్ణి 
యెొత్తుకురమ్మని పంపెను. రాయలు ఆ చీటి చూచి చాలా సంతోషపడి 
పన్నెండేళ్ళ తన రెండో కుమారుణ్ణి తీసుకుపొమ్మనెను. చాకలివాడున్నూ యెవరికీ 
తెలియకుండా ఆ కుర్రవాణ్ణి మురికిగుడ్డలతట్టలో పెట్టుకుని యాచమనాయడి 
దగ్గిరకు యెత్తుకువచ్చెను. ఈ నంగతి విని చాలామంది నర్దార్లు 
యాచమనాయడిపట్టు చేరిరి. జగ్గరాజు గుండెలలో రాయి పడెను. లంచాలిచ్చి 
సర్దార్లను తనపట్టు నిలుపుకుంటూ ఉండెను. రాయల కుటుంబమును మిక్షిలి 
ఇబ్బంది కలిగే యిరకటపు బందిఖానాలో బందోబస్తుచేసి జాగ్రత్తగా 
కాపలాకాయిస్తూ ఉండెను. యాచమనాయడు రాయల కుటుంబమంతా 
తెప్పించవలెననే యత్నంతో ఆ బందిఖానా మనుష్యులను కొందరిని వశం 
చేసుకొనెను. వాళ్ళద్వారా ఒక రాత్రి బందిఖానా లోపలికి నేల సొరంగం 
తవ్వించి దానిగుండా లోపలివారిని బైటికి రప్పించే సందర్భంలో బైట ఫారా 
కటాయిస్తూవున్న బంటువాడొకడు ఆ సొరంగంకంతలో దిగబడెను. పదిమందీ 
గగ్గోలుపడి జగ్గరాజుకు తెలిపిరి. పాపి, పరమచండాలుదడు జగ్గరాజు, 
రాయలను, రాయలభార్యను, కొడుకును, కోడలును చిన్నబీడ్డను అందరినీ 
చంపెను. ఈ వార్తవిని లోకమంతా అట్టుడికినట్టు ఉడికెను. జగ్గరాజును 
అందరు నిందించిరి. యాచమనాయడి పట్టు సేనాసన్నాహం హెచ్చెను. 
అప్పుడు చోళ పాంద్యరాజ్యాలు మిక్కిలి ప్రబలంగా వున్నవి వారికి పరస్పరం 
విరోధం. యాచమనాయడు తంజావూరు ప్రభువైన అచ్యుతప్పనాయ్ణి దర్శించి, 
ఆయన సహాయంవల్ల జగ్గరాజును జయించి తన వద్దనున్న రాయల కొడుకును 
రాజ్యాన నిలవబెట్టవలెననే కుతూహలంతో కొంతసేన తీసుకొని తంజావూరు 


తంజావూరి చరిత్ర పీఠిక [గ 


ప్రయాణమయ్యెను. ఇది విని జగ్గరాయలు తహతహపడి భీతిపుట్టి అప్పుడు 
తంజావూరివారికి విరోధులుగావున్న పాండ్యరాజులను (తిరుమలనాయకుడో, 
ముద్దువీరప్పనాయకుడో అప్పటి పాండ్యరాజు) కలుసుకొని తమకు సహాయం 
చేయవలసినదిగా కోరెను. జగ్గరాజును తోడుచేసుకొని తంజావూరి వారిని 
జయించవచ్చును గదా అనే దురాశతో పాండ్యులు జగ్గరాజు పక్షం చేరిరి. 
తంజావూరు వస్తూవున్న యాచమనాయణ్లి నడితోవలో చీకాకుపరచి 
హింసించడానికిక సన్నాహం చేస్తూవుండిరి. ఈ వార్త మహామంత్రి శేఖరుడు, 
మహాత్ముడు అయిన గోవిందదీక్షితులవారు ఆలకించి, అచ్యుతరాయలకు 
యొరింగించి, కొాదమసింహమువలతె గండుమీరి వున్న రఘునాథనాయళణి 
త్వరగా రాజ్యాభిషిక్తుణ్ణి చేసి, యాచమనాయడి పట్టు యుద్దానికి పంపెను. 
శ్రీరంగ పుణ్యస్థలం ప్రాంతంలోనట ఆ యుద్దం నడిచింది; రఘునాథరాయలే 
జయించెను. ఆ జయవార్తలు అనేక కావ్యాలలో వర్ణింపబడినవి. 
రఘునాథరాయల కుమారుడు విజయ రాఘవనాయనివారు రచించిన 
రఘునాథాభ్యుదయమనే నాటకంలోని విధం :- 


“అని పలుకు రఘునాథజననాథునకుం (బ్రధానులు దినచర్యలు 
చదివిరట. యెటువలెను- 


కమ్మవక్కణ. శ్రీమన్మహాచోళసింహాసనేందిరా మనోహరులైన 
రఘునాథనాయనయ్య వారికి నుత్తరాది గుంటూరి, యయ్యప్పరుసు (9?) 
నారప్ప విన్నపము, లంచితనలవత్సరామాఢశుద్ధ, పంచమీ పుష్యార్మపరిఘ 
యోగమున, స్వామివారా పళవానేరినగర, నామతీర్థము పురాణణశ్రవణంబు, 
రామవి[గ్రహపూజ రామజపంబు, శ్రీమూర్తిదానాద్యశేషదానములు, గావించి 
విజయంబు గలుగ నక్షతలు, శ్రీవైష్ణవ లొసంగ శిరమునం దాల్చి, ఆదిత్య 
హృదయ జపానంతరమున , నైదాఖుగడియల యపుడారగించి, భేరులు 
వేయించి పెండ్షికింబోవు, తీరునందగినముస్తీబు గావించి, యొదిరిపాళెంబున 
కెలుకసేయించి, కదలివచ్చి విజయగరుడాద్రినెక్కి రాజభద్రగజాధిరాజంబు 
నెక్కి మతిశాలి పురుషోత్తమయ నరసప్ప, జతగూడి నగరిమదాలసీల్‌ 


12 వేటూరివారి పీఠికలు 


గనుక, నెదు రెచ్చరించుచు నేకపార్వమున, మదగజంబెక్కి సమ్మదమున 
నడవ, అస్తెప్పయళగప్ప యాస్తలై యొక్క మస్తేన్లుపై నెక్కి మక్కువ నడవ...... 
చేరువనొాకగంధ సింధురం బెక్కి ఆరామదేవరాయలు చనుదేరం, 
దరతరమ్ములకును దగులైన కతన, నెజనమ్మందగిన కోనేటి కొండ్రాజు, 
కట్టరంగవపరాజు, కస్తూరిరాజు, మిట్టపాళెంవు సంబెట నాగరాజు, 
రామరాజలయౌకు రఘునాథరాజు, మామ యౌబళరాజు మనుబోలురాజు, 
శ్రీరంగపతిరాజు, శ్రీగిరిరాజు, విజయ రాఘవరాజు, విట్టలరాజు, నందేల 
చిట్రాజు నారహూజు, కందనవోల్‌ రాజు గడె తిమ్మరాజు, కాలువరాజు నాకడప 
రాజులును, పాళెల రాజులు పంటరాజులును, శ్రీపతివారు కై జీతంపు దొరలు, 
జూపల్లివారు దేసురిరెడ్డి తెగలు, మామమూర్తెప్ప కుమారరంగయ్య, 
పామినాయనివారు, బలుమూరివారు, మండువవారు కంబము, కొండవీటి, 
కొందడపల్‌ రెడ్లు నంకుసరావువారు, నౌదలంబచ్చిమల్లవదాళిగట్టి, 
మాదన-పెరుమా మొదలారి, మొదలయిన గడిదొరల్‌ ముందజ నడవం 
గదనరంగమునకుం గదలిపోవుటకు,....... అమ్ములచేతం జేయమ్ములచేత, 
దుమ్ములచేత దోదుమ్ములచేత వం. పోరిలో సమసె గొబ్బూరి జగ్గరాజు, 
పాజఖి మూంకల వెంటంబడి మాకరాజు,........ విడివడి పాటి రావిళ్లమాదన్న 
మథుర వారిని గూర్చి మమ్మింతసేసె. విధియంచుం దనపాలి విధిదూజుకొంచు. 
దొరలెల్ల నవ్వంగాం దుండీరవిభుండు పరువెత్తెం దన చెంజిపట్టణము 
నకు,....విరిగి పాజఖందొడంగె వీరవనేండు, జయలక్ష్మి చూవట్టి 
స్వామివారపుడు, దయమీజంగా ధర్మదారవట్టించి, బంగారు బొమ్మను బాంద్య 
భూపాలుండింగితవేదియై యిచ్చన మెచ్చి. తంజాపురముచేరి,.... ఆ 
ముహూర్తమునం బట్టాఖిరామాభి, రామమై మించు శ్రీరామ సౌధమున!, 
జలువ రాజగతిపై జాలువా పసిండి,..... పేరోలగంబున్న ఆరతులెత్తినారని 
వ్రాసిరాగం, గొలువులోం జదివించుకొని స్వామివారి బలపొరుషములెంచి 
పాచ్చావువారు, సమయోచితోక్తులంజాల లాలించి, తమ ముద్రచేం 
గాకితముశిఖాచేసి, ఘనముగా మీకుడుగరలు గట్టించి, హనుమోజిపంతుల 


తంజావూరి చరిత్ర పీఠిక 13 


నంపించినారు. ఇటువలె గడచిన దిక్కడి కార్యమటుగాన నెజింగుంద 
నవధరించేది.” 


మరిన్నీ యింతకు ముందే యీ రఘునాథనాయడు పారసీక రాజుకు, 
నేపాలరాజు వోడిపోయి తన్నుశరణువేడగా అభయమిచ్చి యుద్ధంలో ఆ 
పారసీకుణ్ని వోడించి నేపాల రాజును తిరిగిరాజ్యమున నిలిపినట్టు బహు 
(గ్రంథాలలో కలదు. ఆ సందర్భంలోనే రఘునాథరాయలు సముద్రంలోని 
పట్నం వొకటి సంపాదించినాడట. పారసీకరాజు, నేపాళరాజు అంటే యెవరో! 
తురకరాజులయి వుందురేమో! 


రఘునాథరాయలకు రాజ్యంకట్టి అచ్యుతప్పనాయడు శ్రీరంగంలో 
వసించి శ్రీరంగేశ్వరస్వామి నారాధిస్తూ కై. 1615 ప్రాంతమున పరమపదం 
పొందెను. గోవిందదీక్షితులవారు రఘునాథరాయల రాజ్యారంభకాలంలో 
కొన్నాళ్లు జీవించివుండిరి. తన అర్జాననమిచ్చి రఘునాథరాయలు 
గోవిందదీక్షితులవారిని ఆరాధించేవాడట. సంస్కృతభాషకు, తెలుగుభాషకు 
రఘునాథనాయని కాలంలో కలిగినంత మహాదశ, ఆ రెండుభాషలు పుట్టిన 
తర్వాత మరియెప్పుడూ కలగలేదనడం పొగడి చెప్పడం కాబోదు. బ్రాహ్మలకు, 
వారి వైదికవిద్యలకు ఆయన కాలంలో కలిగిన గౌరవం ఇంతని చెప్పజాలను. 
అందరు సోమయాజులే, అందరు కవీశ్వరులే, అందరు శాస్త్రకర్తలే, కవిత్వంలో 
సంగీతంలో మహాప్రజ్ఞగల స్రీలు ఎందరెందరు వుండేవారు! ఓహోహో! మన 
విద్యలకు అప్పుడు కలిగినదశ రాబోయే కాలంలో ఇకరాబోదు. అట్టి 
విద్వాంసులిక పుట్టబోరు. అట్టి కావ్యాలిక వెలయబోవు. పొగడడం పోనిచ్చి 
నిజమైనా చెప్పేటందుకు నాకు శక్తిచాలదు. ఆ రఘునాథనాయని ఘనత ఆ 
కాలపు మహాకవులే సరిగా వర్ణింపలేమని చెప్పుకొన్నారు. ఆ మహాప్రభువును 
గూర్చి ఆ కాలపు కవీశ్వరులు వర్ణించిన వర్ణన కొంత వివరిస్తాను :- గోవింద 
దీక్షితులవారు “సంగీతసుధ” పీఠికలో రఘునాథనాయడు సంగీతశాస్త్రం లక్ష్య 
లక్షణ సహితంగా నేర్చిన మహాపండితుదనిన్నీ జయంత సేనాదిరాగములను, 
రామానందాది తాళములను, క్రొత్తగా సృష్టించినాడనిన్నీ పొగడినారు. ఆయన 


౯. వేటూరివారి పీఠికలు 


కోరికమీదనే రఘునాథరాయలు సంగీతసుధ రచించెను. కవిత్వంలో 
అసాధారణప్రజ్ఞ గలవాడని ఆ కాలపు కవీశ్వరులందరూ యేకగ్రీవంగా 
చెప్పినారు. ఒకరుచెప్పడం యెందుకు? ముద్దులు మూటలుగట్టే ఆయన 
[గ్రంథాలే చెప్పుతూవున్నవి. రాజులనేకులు దొంగకవులలోనివారేగాని 
రఘునాథనాయడు అట్టివాడనడానికి నోరాడడంలేదు. ఆయన కాలంలో 
రచింపబడిన కొన్ని గ్రంథములనుండి కొన్ని భాగములు యొత్తిచూపుదును :- 


గోవిందదీక్షితులవారి సాహిత్యసుధ పీఠికలో :- 


శ్లో! తత్రేందిరామందిర నామధేయే సభానిశేషే సహ మంత్రివర్షెః! 
కవి ప్రకాండైరపి కాళిదాస మయూరసామిల్లమురారిదేశ్యైః।। కర్టాట 
కాంధ్రద్రమిళ ప్రబంధనిర్మాణ విద్యానిపుణెశ్చ కైశ్చిత్‌! వాగ్గేయకార ప్రముఖై 
రనేకైర్విచిత్రగీతాదికళాప్రవీణ్రః అస్తే£. ధిభద్రాసన మచ్యుతేంద్రతనూభవ 
శ్రీరఘునాథభూపః। ఆజ్ఞప్తి మేనాం శిరసా ప్రగృహ్య ప్రావేశయ౭_త్సో పి 
బుధాన్సమస్తాన్‌ | మంత్రాక్షతాలంకృత పాణిపద్మాన్‌ ఫలోపహారాంచిత 
పూర్ణకుంభాన్‌ । విలోక్య దూరేవిబుధాన్‌ ప్రణమ్యమం త్రాక్షతాన్‌ మూర్ణ్నిముదా 
నిధాయ! క్షోణీసురా వః కుశలం ను కచ్చిత్‌ పుత్రేషుదారేషు తపోభరేషు । 
అప్యగ్నిహోత్రవ్రతసాధనాని సుభాని కిం సంప్రతి గోధనాని। ... ఇతీరితంవాక్య 
మిమే నిశమ్య ముదా౭_వదన్‌ భూమిభృదాశ యజ్ఞాః ! ఆసేతుభాగీరథి 
భూమిభాగా దభ్యాగతానా మవనీసురాణాం । అన్యైస్సువర్ణైరపి వస్త్రజాతై 
స్సనంధయానాం చ పయ ప్రదానైః । ఆతన్వతో రక్షణ మాదరేణ తవైవ 
రాజ్యే వసతాం చిరం నః । భవత్మటాక్షై రభిరక్షితానాం క్షేమం సమస్తీతి కి 
మత్ర చిత్రమ్‌ 1......... పూర్వం సమేతా వయ మత్ర యుష్మత్పితామహం 
చెవ్వమహీ మహేంద్రం । ఆశీర్చిరానందయితుం తదగ్రే త్వయ్యాదదానేఖురళీషు 
కేళలీం [తదా భవంతం సవిలోక్య హర్షాదస్మా న్ముదావాచ మిమా మవోచత్‌ | 
అస్మాక మేతేన భవేత్ర్రతిష్టా ధర్తుంసమర్థశ్చ స ఏష రాజ్యం! ఆశీర్విశేషా 
చ్చినచెవ్వనేతు రాసీరిదానీ మధికస్తతో౭ పి; కృపాణికాఖేటక నైపుణేన 
గజస్యచాకర్షణ చాతురీభిః। సంగీతసాహిత్యకలావిలా సైర్భాషాప్రబంధేష 
భృశంపటిమ్నా చిత్తానువృత్యా చిరమచ్యుతేందు రమందమానందభరం బభార 


తంజావూరి చరిత్ర పీఠిక 15 


| తదీయధర్నాన్‌ పరిపాలయం స్వం చోళావనీంపాలయసి ప్రకర్షాత్‌ ॥ 
శ్రీరామసేతా వపికుంభఘోణే శ్రీరంగధామన్యపి రామభద్రం | దేవంప్రతిష్టాప్య 
తదోన్నతాని ప్రాకార సద్దోపురమంటపాని 1.... చంపేశితుః పంచనదేశ్వరస్య 
శ్రీధేనునాథస్య మహేశ్వరస్య । శ్రీ శ్రీనివాసస్థల సీమ్బివిష్టో శ్రీరంగనాథస్య 
వరప్రదాతు॥ మహత్తరం మండపమాదధాస్వం శ్రీకుంభఘోణేశ్వరగోపురాగ్రం 
; హేమాద్రికల్పప్రతిపాదితాని ముహుస్తులా పూరుషపూర్వకాణి। దత్తైస్వయార్థెః 
పరితుష్టచిత్తాశ్చోళేషు కాశ్యామఖిలేచ దేశే। భవజ్జ్ఞయస్తంభ ని(€) ద్విజేంద్రాః 
కృతాగ్నివోత్రాః కృతినోజయంతి। నిత్యాన్నదానం కురుషేద్విజానా 
మసంఖ్యకానామనివారితస్త్వ్వం। సంపాద్య సేనాం బహుధాత్యుదగ్రాన్‌ 
జిత్వాసపత్స్యా నవి భూమిపాలాన్‌। సముద్రమధ్యాగ్రయిణస్సమస్తాన్‌ 
క్షిప్రాన్నిరాకృత్య సుఖం విధత్సేః శ్రీపారిజాతాహరణప్రబంధం చిత్రం చ 
వాల్మీకిచరిత్రకావ్యం || తథాచ్యుతేంద్రాభ్యుదయం గజేంద్రమోక్షం చరిత్రం 
చ నళస్య చిత్రం! శ్రీరుక్మిణీకృష్ణవివాహ యక్షగానం ప్రబంధానపి నైకభేదాన్‌! 
నిర్మాయ వాగ్భిర్నిపుణార్థభాగ్శి ర్విద్వత్మవీనాం విదధాసి హర్షం। 

గోవిందదీక్షితులవారి కిద్దరు కుమాళ్లు. యజ్ఞనారాయణ దీక్షితులని, 
వెంకటేశ్వరదీక్షితులని. ఇద్దరూ తండ్రిని మించిన కొడుకులు. యజ్ఞనారాయణ 
దీక్షితులు సాగ్నిచిత్సర్వక్రతుయాజి. ఈయన రఘునాథనాయని చరిత్రమే 
సాహిత్యరత్నాకరము, రఘునాథభూపవిజయము, రఘునాథవిలాస నాటకము 
అనే గ్రంథములుగా రచించెను. రఘునాథనాయని కీ మహాకవి శిష్యుడట! 
కావ్యనాటకాలంకార సాహిత్యము రఘునాథనాయని దగ్గిర శిష్యుదై నేర్చుకొని 
తాను గురుదక్షిణ యీాయవలసి వుండగా, రఘునాథరాయలే తనకు, 
కర్ణాలంకారములు, తనపదకము,పాదాంగదము, కంకణము బహుమతి 
చేసెనని యాతడు సాహిత్యరత్నాకరములో చెప్పినాడు. యీతడు మవాకవి. 
సాహిత్యరత్నాకరము అద్భుతకావ్యము. ఇట్టి జగజెట్టి పండితుడే 
రఘునాథరాయల శిష్యుడనని చెప్పుకొన్నాడే! ఆహా! 

శ్లో. “పాతంజలం భాట్టమతంచ తర్మమద్వైతరాద్ధాంత మవైమి కింతైః 
,ప్రబంధసందర్భభరైః కవిత్వవిద్యా మిదానీం విశదీకరోమి. ఉక్తా కి యత్యా 
ప్యయ ముక్తిధాటీ వువ్యత్రబంటో రవబనాథభూవ:, వ్రజేన్ముదం 


16 వేటూరివారి పీఠికలు 


వ్యోమధునీవతంసశ్ళంభుర్న కిం హృప్యతి శంఖతోయైః... అతో యతిప్వ్యే న 
గుణానశేషానస్యాభిధాతుం రఘునాథనేతుః। కింతు స్థితాం కావ్యకృతిచ్చలేన 
సాహిత్యవిద్యాం సఫలీకరోమి॥ దేవ్యా గిరా మవతరస్య దిశే నృదుక్తి స్వ్వల్పాపి 
తన్య రవునాథవిభోః ప్రమోదం! భక్యా సుధాసవసుమాభరణస్య 
శంభోర్దుత్తూరపుష్ప మివ దీనజనోపనీతం। యామద్వయేన యదునేతరి 
పారిజాత మాజీహరత్సరస మచ్యుతభూపసూనుః॥ కావ్యం తదత్ర విబుధైస్తు 
కథంకథం చిదాలేఖిచిత్ర మవధాయ ఫణీంద్రకల్పైః। ... కావ్యాలంకృతి 
నాటకాదికలనాపాందిత్యమత్యద్భుతం సర్వజ్ఞో రఘునాథ భూశతమఖో య 
స్యోపదిశ్య స్వయం । ఆదాతుం గురుదక్షిణా మభిమతా మర్తై ౬ ప్యహో 
దత్తవాన్‌ స్వం కర్ణాభరణం నిజం చ పదకం పాదాంగదం కంకణమ్‌.” 
వేంకటేశ్వరదీక్షితులు పూర్వోత్తర మీమాంసలలోను, సంగీత 
శాస్రములోను, కవిత్వములోను అఖందుదు. సర్వతంత్ర స్వతంత్రుడు, 
సాగ్నిచిత్యాప్త్రవాజ పేయయాజి, సాహిత్య సామ్రాజ్య, శుల్బమీమాంసా, 
కర్మాంతవార్తిక, వార్తికాభరణ, చతుర్దండిప్రకాశికాదులు ఈయన కృతులు. 
మహాకవీశ్వరుడైన నీలకంఠదీక్షితులవారి గురువు. కావ్యదర్పణము, 
కర్పూరవర్తిక, తంత్రశిఖామణి, కమలినీ కలహంసిక, రుక్కిణీ పరిణయము, 
ఆనందరాఘవము, మొదలుగా యెొన్నెన్నో మహాగ్రంథములు రచించిన 
రాజచూడామణిదీక్షితులున్నూ రఘునాథరాయల సభాస్థానమం దున్నవాడే. 
ఈయన రత్నఖేటదీక్షితులవారి కుమారుడు. విశ్వజిద్యాజి. అర్ధనారీశ్వర 
దీక్షితులవారి శిష్యుడు. వేంకటేశ్వరదీక్షితుల ఆజ్ఞలోనివాడు. గ్రంథవిస్తరభయము 
చేత యీ దీక్షితకవీశ్వరుల చరిత్ర ఎంత చెప్పవలెనో అంతా చెప్పలేదు. 


రఘునాథరాయలు స్వయముగా రచించిన కృతులు :- తెలుగున; - 
పారిజాతాపహరణము, వాల్మీకి చరిత్రము, అచ్యుతేంద్రాభ్యుదయము, 
గజేంద్రమోక్షము, నలచరిత్రము, రుక్కిణీపరిణయ యక్షగానము, 
రామాయణము మొదలగునవి. నంనృృతమున: - రామాయణసార 
సంగ్రహము, భారతసార సంగ్రహము, సంగీతసుధ, సాహిత్యసుధ, భరతసుధ, 
మొదలయినవి. తెలుగు ప్రబంధములలో వాల్ళీకి చరిత్ర, రామాయణము 


తంజావూరి చరిత్ర పీఠిక [7 


గొప్పవి. ఈయన కవితా చాతుర్యమును గూర్చి యిప్పుడు వ్రాయజాలను. ఒక 
పద్యము, గద్యము మాత్రము ఉదాహరిస్తాను- రామాయణమునుండి :- 


“క్ట నా పాలిపెన్నిధి నా కులదైవంబు, ననుంగన్న తండ్రి నన్‌ 
మనుపునేత। నా ముంగిట నటించు కామధుగ్దేనువు, నా దందనుండు 
కుందనపుంగొండ। నను నెల్లెడలం గాచికొనుమేటి విలుకాండు, ననుం 
గృపారసముచేం దనుపుఘనుండు!.... గీ॥ నాదుసారస్వతాబ్ది యానంద 
మొందం, జలుపుచంద్రుండు శ్రీరామచంద్రుం డెలమి, నాదు కలలోనం 
బొడకట్టి మోద మలరం। బలికెం గృతిసేయు మని కవిప్రవరులార!” 


గద్య॥ ఇది శ్రీరామచంద్ర సాంధ్రకరుణాకటాక్ష లబ్ధసిద్ధసారస్వతవిశేష 
నిరర్ణళవాగ్వైభవశేష, సరస సాహిత్యకళాభోజ, సత్య సంభూషితముఖాంభోజ, 
సకల సామ్రాజ్య ధౌరేయ, నిత్యవితీర్ణిధారారాధేయ, నిరతాన్నసత్రసంతోషి 
పంచాశత్సహస్ర భూసుర, బహువారావర్తితమహాదాన వైభవానర్తితకీర్తిభాసుర, 
నిజనామాంకితాకళంక వస్తుసమగ్రబహుళాగ్రహారభూషిత చోళధరామండల, 
నిఖిలభోగవిభవవినిర్దితాఖండల, సాధిత సముద్రాంతరద్వీప, పరన్ఫపాల 
సంస్తుత ప్రతాప, నేపాలభూపాల స్థాపనాచార్య, కర్ణాటరాజపూజనీయ 
ధౌరంధర్య, రామసేతు, శ్రీరంగ, విజయరాఘవపుర, కుంభఘోణాది దివ్యస్థల 
ప్రతివ్థాపిత రామభద్ర, సర్వజన సంభావిత గాంభీర్యము ద్రావినిర్దిత సముద్ర, 
సదాశితభరణ దీక్షాదక్ష్మ దక్షిణసింహాసనాధ్యక్ష్మ రాజాధిరాజ సన్నుతాసాధారణ 
శౌర్య, దిగంతర ప్రసిద్ధతరౌదార్య, సుజ్ఞానజనక, సతతసంసేవిత జనక, 
పోషితవిద్వత్మవియూథ, భువనశోభితగుణసనాథ, బలవత్పరిపంథి గృహీత 
సామంతమహీకాంత విమోచన శ్లాఘనీయబాహాబల, మూర్తమాంబా 
గర్భశుక్తిముక్తాఫల, చినచెవ్వయాచ్యుతనృపాలపుత్ర, సజ్జనస్తోత్రపాత్ర, 
రూపరేఖావిజితసుమసాయక, సకల ధర్మసంధాయక, రఘునాథనాయక 
ప్రణీతంబైన శ్రీమద్రామాయణంబున విబుధజనవినుత వివిధకథా 
శాఖాప్రకాండంబగు బాలకాండంబునందు ద్వితీయాశ్వాసము.” 


సంస్కృత రామాయణ సంగ్రహము - 


18 వేటూరివారి పీఠికలు 


“శ్లో. శ్రీచెవ్వయాచ్యుతనృపాలవరాత్మజన్మా రామైకభక్తి నిరతో 
రఘునాథభూపః, యద్విస్తరేణరచితం మునినా తదేవ రామాయణం నిపుణ 
మిచ్చతి సం[గ్రహీతుం. నవ్య కావ్య సమారంభా ద్వరం తస్యైవ సంగ్రహః, 
తదేవ కిలలోకానాం కల్యాణం కలుషాపహం. రామస్య చరితే చేతో రమతే 
మమ కేవలం, ఆస్తికిందేవతారత్న మన్య దీదృగ్గుణాన్వితం. పట్టాభిషేకపర్యంతం 
త్వరయా (శోతుమిచ్చతాం. హితంభక్తిమతామేతదలసానాంచ సమ్మతం. 
శ్రీరామభద్రచారిత్ర పారాయణపరాయతః, ఘటికాత్రయమాత్రేణ ప్రత్యహం 
భూయతామిదమ్‌.” 


ఈ రాజరత్నము తాను రచించిన రామాయణమును మధురవాణి 
అనే వేశ్యచేత సంస్కృతంలోనికి మార్చించెను. మధురవాణి సంస్కృతాంధ్ర 
కవిత్వములోను, సంగీత విద్యలోను, మహానిపుణురాలు. ఆమె వాజ్ళాధుర్యము 
మెచ్చి రఘునాథనాయకుడే మధురవాణి అని బిరుదుపేరు బెట్టెను. “శ్లో 
చతుర మధుర వాణీంనమ్య గాకర్ట్య యస్యాన్సదసి మధురవాణీ 
నామదత్తంత్వయైవ, సరసకృతివిధాయాం సాధుమేధావిశేషా స్వధికపటుర 
శేషాస్వంబుజాక్షీషుసైషా.” 


రఘమునాథరాయల సభకు వీణావాదనములో ఆరితేరినవారు, 
శాస్రములెరిగినవారు, సరసకవిత నేర్చినవారు. పువుబోండ్లువచ్చి తమతమ 
నైపుణ్యమును చూపుతూ వుందురని, మహా స్వారస్యముగల కావ్యరచనలో 
పండబారిన తమ కీర్తిని ప్రకాశింపజేస్తూ వేలకొలది ప్రీరత్నములు ఆయన 
ఆన్థానమున వుందురని ఆమె వర్ణించినది. ఈ క్రింది శ్లోకములు మధురవాణి 
చాతుర్యము మొదలయిన విషయములు కొంత తెలుపును : “చాతుర్య 
మేతికవితాసు చతుర్విధాసు వీణా కలాప్రకటనే భవతి ప్రవీణా, ప్రజ్ఞామియం 
నిపుణ మంచతి పాణినీయే మేధాంవ్యనక్తి బహుధా వివిధావధానే. 
వీజాగానకలా వినోదసమయే ధృత్వా సమస్యా శతం సద్యస్సంసది సాధు 
పూరయతి యా దత్తాః కవీందైస్తయా .... విపంచికాయాం చతురాః 
ప్రగల్భాశ్శాస్తే ౭. తిదక్షాస్సరస ప్రబంధే, సమీప మేతస్యసమేత్యకే ౬.పి 
సుభ్రూజనా స్ప్వస్వ కలావ్యవృబ్వన్‌... సర్వోత్తరస్వాదిమసంస్కృతాంధ్ర ప్రబంధ 


తంజావూరి చరిత్ర పీఠిక 19 


నిర్మాణ పచేళిమాని, యశాంసి భూయాం స్యవతారయంత్య స్సహస్రశ స్సంతి 
సరోజనేత్రాొ. 

పై సందర్భములను బట్టి యీ మహారాజు ఎప్పుడూ వేశ్యల 
ఆటపాటలతో ఆనందిస్తూ శృంగార రస సముద్రములోనే మునిగి తేలుతూ 
వుందేవాడని తలచరాదు. ఈయన రాజ బుషి- మహాత్ముడు, అఖంద 
రామభక్తిగల భక్తాగ్రేసరుడు. ప్రతిదినము యాఖైవేల బ్రాహ్మణులకు 
అన్నదానముచేసేవాడట కాదా! ఎన్నెన్నిచోట్లనో శ్రీరామమూర్తిని ప్రతిష్టచేసి 
గొప్పగొప్ప దేవాలయాలు కట్టించినాడట కాదా! తెలుగులో యీ మహి 
ప్రభువు కృతి పొందిన గ్రంథములకు లెక్కలేదు. కృష్ణాధ్వరి అనే కవిశ్రేష్టుడు 
బహుగ్రంథాలు ఈయన పేర రచియించెను. నైషధ పారిజాతీయ మనే 
ద్వ్యర్థి కావ్యములో యీ విధంగా చెప్పినాడు :- “స నవరస శ్రీరఘునాథ 
భూపాలీయ, నామభామాఖీష్ట నాయకుండు। పారిజాతా.... హ్వయకావ్య, 
పర్యాస్వయంవర వల్లభుండు। కల్యాణ కౌముదీ కందర్ప నాటక, కన్యోద్వహన 
బద్ధకంకణుండు! అమరు కాహంకార హారిభంగీక శృం, గార సంజీవినీ 
కాముకుండు । తాళ చింతామజీ వధూతత్పరుండు! మంచిజామాత రఘునాథ 
మనుజనేత। తెలియ నైషధ పారిజాతీయకృతియు। నెగురక్కల చెల్లెలై 
హెచ్చుననుచు.” 


చేమకూర వేంకటకవి సారంగధర చరిత్ర విజయవిలాసములు 
తెలుగుదేశమునకు చేరి యీవరకే వెల్లడి అయినవి గనుక వాటిని గురించి 
అందరూ యెొరిగే ఉంటారు. యీ పుస్తకం చదివిన తర్వాతనే విజయ విలాసపు 
పీఠికకు అర్ధం స్పష్టంగా తెలుస్తుంది. ఎన్నని ఉదాహరింతును। విజయవిలాసం 
పీఠికలో మరికొన్ని విశేషాలున్నవి చదివి చూడండి. కర్ణాట రాజ్రతిష్థాపన 
విషయం నిగూఢముగా వర్ణించినాడు. మట్ల అనంతరాజుగారి సంస్థానంలో 
వుండే కొంటె కోణంగి కవి చౌడప్ప యీ రఘునాథరాయల ఆస్టానానికి వచ్చి 
ఆ విద్యావిలాసములు దర్శించి ఆశ్యర్యపడిపోయినాడు. చూడండి :-క॥ 
నేరుతు నని మాటాడను | వారిజభవునంతవాని వశమా తంజా । వూరిరఘునాథ 


20 వేటూరివారి పీఠికలు 


నాయని। గారి సభను కుందవరపు కవిచౌడప్పా॥ అన్నాడు. రఘునాథనాయని 
కుమారుడు విజయ రాఘవనాయుడు రచించిన * రఘునాథనాయకాభ్యుదయ” 
మనే ద్విపదకావ్యంలో రాచనగరు వగైరాలు వర్ణింపబడిన విధం :- 


“'ఘనతరమదగజఘటలచే నలరు! పెనులాగడపుం బనిపెద్ద భవంతి 
1.. హురుమంజితేజీల। నిరుపమంబగు పటాని బవంతిసెజ్జః ప్రతిలేకనగరి 
సంప్రతికరణములు। జతగూడది వానియు విశాలశాలయును । తరతరంబులు 
వేణుదండముల్‌ పూని; గురిగొల్ల లున్నట్టి కోణివాకిలియు। రాణువలోం గల 
రాజులు దొరలు! శ్రేణులై యున్న లక్ష్మీవిలాసంబు। చినచల్వరాతిచేం జెలం 
గిసింగంపుం। బనివైఖరులం గనుపట్టు వాకిలియు6। జెంగటిపున్నాగ 
శీతలచ్భ్చాయ। రంగైన యచ్యుతరంగకూటంబు । లలితనాకపురీవిలాసగేహంబు 
। కులగిరిం బోలులాంగులచప్పరంబు | కవివర్ణనీయమౌ గరడికూటంబు। 
నవరత్ష్నమయమైన నాటకశాల। మదనావతారుడై మన్నారుండున్న। మదనగోప 
విలాసమందిరాంగణము!। పట్టాఖీరామునిభావచిత్రంబు। గట్టి బంగారు 
చెక్కడపుం జప్పరము। నీలంపుంజాయలు నీడలుదేరం। జాల విప్పైయొప్పు 
*చల్వరా జగతి గలిగిరండవపుష్పక విమాన మనంగ । నలరు శ్రీరామ 
సౌధాధిరాజంబు। విజయ చిహ్నములచే వెలయుచునున్న విజయ భవనరాజ 
వేదికాస్టలిని। కంచుకవర్దంబు గాచియున్నట్లి; కాంచనోరు కవాటఘటిత 
మార్గంబు! చంద్రకాంతపువింతసంతనపనుల। సాంద్రమై విలసిల్లు జగతిమీం 
దటను। పగడాలజగడాల బటువుకంబములు। మగరాలనిగరాల మదన 
చేతులను! జిన్నారి దంతంపుంజేరుళ్ళతుదలం జెన్నారమలంచినజీని పక్షులును। 
పైగోవకెంపురాపనులు బోదియలు। బాగైనవచ్చరావలక పైకప్పు! 
ఇంద్రనీలంబుల నెసంగులోవరియు। చంద్రిక వెదంజల్లు చలువగోడలను!.... 
మెలైన పటికంపు మెటికలు గల్లి! కదనంబులోం జోళగని (1) గెల్బినట్టి! 
పోలికల్‌ నేపాలభూపాలకునకు। దొరతనం బిచ్చినదోర్విలాసములు; దురములో 


*16 మూళ్ల పొడుగు, 18 మూళ్ళ వెడల్పు, 11/2 మూర యెత్తు గలిగి నిగనిగలుదేరుతూ, శ్రీరామ 
సౌధమున నల్లచల్వరాయి యిప్పటికిన్నీ కలదు. ఇంతకంటె తక్కువది వేరొక మండపమున కలదు. 
బృహతీశ్వరుని కోవెలమీద యింకొకటి కలదు. 


తంజావూరి చరిత్ర పీఠిక న. 


నలపాండ్యతుండీరవతులం। జేరి గెల్చినగెల్పు నింహాననమున । 
నారామదేవరాయల నిల్పుటయును। మొదలైన విజయముల్‌ ముద్దులుగుల్మం 
। బదరక వ్రాసిన భావముల్‌ మెజయ। నిందిందిరాలక యిందిరారమణి। 
కందళించిన వేడుకలం గటారింప।; రమణీయమగునిందిరామందిరంబు। 
మొదలైన గృహరాజములుగల్లి రాజ, సదన మప్పురమునం జాల నొప్పారు..... 
రాజమూర్ధన్యుం దారఘునాథశౌరి। రాజితంబగు నిందిరామందిరమున.... 
బిరుదుపాత్రలు విజ్బృంభించియారాజ। వరుని ముందరనిల్వ వారిలోపలను । 
బదచాళి గొనియె రూపవతీ వధూటి। గొదలేక పేరణిగొనె చంద్రరేఖ! 
మిక్కిలికోపుల మెరవడిం జూపి! జక్కిణి వినిపించె శశిరేఖయపుడు! (లోకనాయిక 
కీరవాణి మొదలగువారు) మురలి రబాబు తంబుర దందెచెంగు। 
స్వరమండలంబు రావణహస్తమనంగ। విలసిల్లు జంత్రముల్‌ వేర్వేజయబూని. 
వెలందులు కొందటు వినిపించిరపుడు! భువిమెచ్చనచ్యుతాభ్యుదయకావ్యంబు। 
నవరసచిత్రంబు నలచరిత్రంబు। హరిదైన పారిజాతాహరణంబు। మెరవడిం 
జూపువాల్నీకి చరిత్ర జానకీకళ్యాణ చాటుకావ్యంబు। తానిర్వహించిన తక్కిన 
కృతులు! కొందఖు వినిపింపం గొందజు తగిన। సందర్భముల సమస్యలు 
సేకరింప। నెదుట నసంగీతసాహిత్య నాట్యములు। మొదలైన విద్యలు 
మూర్తీభవించె। పు ముద్రికాభరణంబు ముత్యాలయొంట్లు! భద్రమౌ 
శ్రీరామభద్రతాళియును। ధరియించి నామతీర్థమునకు వచ్చు! తటిని ,.....। 
లక్ష్యమౌలక్ష్మీవిలాసంబుచేరి। పావనంబగు గురుపాదద్వయంబు, సేవించి 
వారిచే సెలవుగైకొంచుం, గపిలధేనువునకు గ్రాసమర్పించి, కపురైన యొక 
జముకాణము మీంద। జేరి పద్మాసనాసీనుండైయుండి పౌరులు గొల్వ దర్చణము 
చూచుచును। తిరుచూర్జరేఖతోం దిరువుణి నుదుట। ధరియించి 
వునద్వాదశవుం్యడ్రములును। నవరించి మౌక్తికజవనరం బూని; 
ప్రవిమలాష్టాక్షరీపరమజపంబు। న ప్రకటవైభవ మొప్ప రాజగోపాలు; 
నకుం దిరువారాధనము సాంగముగను.” 


రఘునాథాభ్యుదయ నాటకంలోని జమాకర్చులెక్క :- 


22 వేటూరివారి పీఠికలు 


అట్టవణరంగయ లెక్కవినిపించుట:- “చిదంబరనాథ మొదలారి 
మీద మూడులక్షల మాళ్లకు చెల్లురెండు లక్షలున్నూ ముప్పైఅయిదువేలు 
గాకపార్య్వ్వనిల్వ వదిహేనువేలున్నూ. శుద్ధనిల్వ యాఖ్దెవేలున్నూ, 
అంతునిల్వఅరవై అయిదువేలున్నూూ కుబుసం లక్ష్యయ్యమీద మణియం 
మనోవర్తి రెండు లక్షలున్నూ యాభైవేలకు రొఖ్జచెల్లు లక్షాయాఖై వేలు, 
ధాన్యానచెల్లు యాభఖైవేలు, అంతు రెండు లక్షలు గాక నిల్వ యాఖైవేలు. 
నాచమాళిమీదకరతొరలు లక్షవరహాలకు రొఖ్బచెల్లు యెనభైవేలు కాక నిల్వ 
యిరవైవేలు. కోనెేటిపిళ్లమీద సుంకం పద్ధెనిమిది వేలకు చెల్లు పన్నెండువేలు 
కాక నిల్వ ఆరువేలమాళ్ళు. అంతునిల్వ లక్షానలభై యొక్క వేలమాళ్ళు”. 


ఆ మహాప్రభువుమీద చెప్పబడిన సమస్యలు వందలు! ఒక్కటి :- 


“శ్లో; కతి కతి న క్షితిపతయః కింతే రఘునాథనాయకాయంతే। 
భువి బహవః కిల తరవః కింతే సంతానపాదపాయంతే” అరవంలో తిరువైయార్‌ 
పురాణం మొదలయిన వెన్నో (గ్రంథములు యీ రాజేంద్రుని ఆదరణమీద 
రచింపబడినవి. “తంజావూరిపాట” అని యిప్పటికి చెల్లుతూవున్న సుప్రసిద్ది 
ఆనాడు మనరఘునాథరాయాదులు పుట్టించినదే. 


రఘునాథనాయనివారి కుమారుడు విజయరాఘవనాయడదు. ఈయన 
సర్వవిధముల తండ్రినిబోలిన మహాపురుషుడు. మహాభోగి, మహాత్యాగి, 
అతిసుందరుడు. ఈయన చిరకాలం జీవించి యుద్ధంలో మృతిపొందినాడు. 
ఈయన కాలంలో యెందరెందరో వేశ్యలు సంగీతసాహిత్యములలో, 
కవిత్వములో బహుప్రసిద్ధి చెందినారు. శతక్రతుశ్రీకుమార తాతాచార్యులవారు 
ఈయన గురువు. శ్రీరంగవిమానదర్శనార్థమై యీయన, చుక్కలంటేటట్టు 
కట్టించిన మేద యిప్పటికి చెక్కుచెదరకుండా వున్నది. కాని, కొన్నాళ్లకిందట 
గవర్నమెంటువారు కొన్ని అంతస్థులు తీసివేయించినారు. తంజావూరు, దివాణం, 
నగరు, యీ ప్రభువు మిక్కిలి 'పెంపొందించినాదు. రాజగోపాలస్వామికి, 
మన్నారుదేవునికి అనేక కైంకర్యములు నడిపించినాడు. ఈయన రచించిన 


తంజావూరి చరిత్ర పీఠిక 23 


రఘునాథనాయకాభ్యుదయంచివర వున్న విధం :- * అని హేమకమలా 
సహాయుని పేర....తన తండ్రియే కులదైవం బటంచు, ననిశంబు గొల్పు 
మహారాజయోగి, శతనహ(్రాధిక నకుటుంబవిప్ర. నతతాన్నదాన 
దీక్షాధురంధరుండు, జీర్ణకర్ణాటక (శ్రీరంగరాయ, పూర్ణసింహాసనాభ్యుదయ 
ప్రదాతు సింహాసనంబు, పూర్ణించి నిలిపిన పురుషరత్నంబు, కమనీయరుక్షిణీ 
కళ్యాణముఖ్య, సమధిక నాటకసంవిధాయకుండు![” చెంగల్వకాళయ అనే 
కవీశ్వరుడు ఈయన పేర అనేక కావ్యములు రచించినాడు. రాజగోపాల 
విలాసమనే కావ్యములో ఉన్న విధం :- 


మ॥ చతురంభోధిపరీతభూవలయవాస్తవ్యావనీదేవతా, 
తతులభ్యంజనభోజనాదులను మోదంబందంగా బ్రహ్మసం 
తతింబాలించు నృపాలుండీతండని నిత్యప్రీతుందై బ్రహ్మ మ 
తృతినాథున్‌ విభవాయురున్నతుల సత్మీర్తుల్‌ గనంటబ్రోచుతున్‌!! 


సీ, ఒక్కొక్కయెడం జీనిచక్కెర పానకం బానినట్లాహ్లాదమావహిల్ల, 
ఒక్కొక్క్మయెడం దావి నెక్కొనవిరవాది సరములెత్తినరీతిం బరిమళింప, 
ఒక్కొక్కయెడం జవులుప్పతిల్లంగ మందమారుతంబులు వీచుమహిమ చెలం 
గ, ఒక్కొక్క్మయెడ మేనం జొక్కు సంపాదించు వెలందివెన్నాల తేటవిధము 
మించ॥ గీ॥గవిత రచియింప విజయరాఘవవిభుండె, నేర్పు నని వాణి నర్తించు 
నేర్చు మెజఖయం, జామరానిలకందళ చలితమగుచుం, దనరు సభలోన 
నలశారదాధ్వజంబు ॥ సీ తీం్శగమెజుంగులతీరున నిరుగడ వరుస బంగారు 
పావడలు మెజఖియ, పజఅపుగా వలగొన్న భానుమండలముల హరువున 
నపరంజిహరిగె లమర, మొగులు మొత్తంబులు మోహరించిన రీతిం 
బమ్ముసాంటబాణి ధూవమ్ము లలర, విద్యావిశేషముల్‌ వేర్వేజ 
హవణించుహవణిక బిరుదవాద్యములు మెజియ॥ గీ॥ వీర వేంకటరాయప్పథ్వి 
మహేంద్ర, దత్తబహువిధ బిరుదముల్‌ తనరుచుండ, సముఖమున నిల్చి 
యాముద్దుచంద్రరేఖ, వివిధవిద్యల వినిపించె వింతయనంగ॥సీ॥ చౌపదకేళిక 
రూపవతీకాంత.... చూడామణి చంద్రరేఖ, చెలువగుజక్కిణి చెలువమూర్తి 


2 వేటూరివారి పీఠికలు 


వధూటి కొరము కోమలవల్లి గురునితంబ, నవపదంబులు లోకనాయికా 
లోలాక్షి యలదేశి శఈశిరేఖికాబ్బ్దవదన, దురుపదంబులు రత్నగిరిని తంబినియును 
బేరణివిధము భాగీరథియును॥। గీ॥ మదనబలదూత్య నవరత్నమాలికాది, 
బహువిధాలక్ష్యనాట్య ప్రపంచమెల్ల, ఘనత విలసిల్లం దక్కినకాంత లెల్ల 
నభినయించిరి తమనేర్పు లతిశయిల్ల॥ సీ॥ వీణఐవాయించెను శోణాధరయొకర్తు 
కిన్నెరమీటెను. కన్నెయొకతె॥... సీ॥ ప్రస్తారసంఖ్యను బదుమూండుకోటులు 
నలుబదిరెండు లక్షలు పదేను, వేలునేనూజును వింశతియును నాఖువృత్తంబు 
లందు నీవృత్తమునకు, నీవర్దనసమస్య నీవు గూర్పు మటన్న నావృత్తమున 
సమస్యను రచించి యందుకు శ్లోకంబు లాశువుగాంజెప్పి యవి తెనుంగునను 
బద్యములు చేసి, యిరువదాజును ఛందంబు లెజింగియిట్లు! కవిత చెప్పినవారు 
లోకమునంగలరె, యనుచు వినుతింప వినిపించి ఘనతంగాంచెం, గీర్తనీయ 
గుణాలంబ కృష్ణమాంబ॥। సీ; శ్రీవత్సగోత్రుండు శ్రీకర పాకనాడార్వేలబంధు 
జనాతిశాయి... పార్వతీ పరిణయ ప్రముఖ ప్రబంధ నిబంధ ధురంధర 
ప్రాఢధవణితి।। గీ! మైన చెంగల్వ వేంకటయ్యయును రావి, నూతుల 
తిరుమలయ్య తనూజకృష్ణ, మాంబయును గన్ననిధికాళహస్తిగిరిశ, 
కలితచతురోక్తి భారవి కాళసుకవి।। గీ॥ అయ్యదినముల రామభ(ద్రమ్మవారు, 
నేండు కృష్ణాజి కవితల నేర్చు మెజసి, వినికిసేయుట లెల్ల మీ ఘనతం గాదె, 
కవివినుతచర్య! చెంగల్వకాళనార్య! సీ|| శాలివాహన శక సంవత్సరములు 
వేయేనూజునేంబది యేనువరుసం, జనంగ శ్రీముఖ నామసంవత్సరంబున 
శావణ శుద్ధ పక్షమున ద్వాద, శిని సౌమ్యవాసరంబున దక్షిణ ద్వారకను 
గృష్టతీర్థమందు నియమమున, స్నానంబు గావించి సంకల్ప పూర్వంబుగాను 
షోడశ మహాదానములును, ఘనత మీజం గళావతీ గర్భశుక్తి మౌక్తికఫలంబు 
రఘునాథ మహివనుతుండు, విజయరావవమేదినీ విభుండొనసంగె, 
వేదవేదాంగవిదులైన విప్రలకును.... సీ॥ అల సహ్యజాతటి నగ్రహారంబులు 
బహురేఖమించు నుంబళికయూళ్ళు, బంగరువనుసుల పచ్చలప్లలకి పసిం 
డికొమ్ముల కట్లభద్రకరులు, పడివాగెతేజీలు బంగరుకాళాంజి హదడపంబు 
కాళాంజి హంసకంబు, తరమైన చౌకట్లు తారహారంబులు నంగుళీయాదిరాజార్హ 
భూష్క లెలమి నపరంజిపుల.... ములును గిండ్డు, పెట్టెల కొలంది జాళిలు 


తంజావూరి చరిత్ర పీఠిక 205 


మట్టుమీజినట్టి.... నుడుగర లాత్మఘనత, కనుగుణంబుగ దయచేసి యపుడు 
మతియు॥ క. కేళాకూళులుసజ్జల, కేళలీవనములును మించు గృహరాజంబుల్‌, 
శ్రీలసంగనొాసంగిలోకులు, మేలని కొనియాదడంగరుణ మీఅంగ నంతన్‌॥ ఉ॥| 
ఎంతటి భాగ్యశాలి యితండెంతటి ధన్యుం డటంచు నెంచి శు, ద్ధాంతమునందుం 
బాంద్య వసుధాధిపనందన లాదిలైైన యా, కాంతలు గొల్వనన్ను 
సముఖంబునం గన్నుల గప్పుకొంచు న, త్యంతబహూకృతుల్‌ సలుపు నవ్విభు 
వంశము సన్నుతించెదన్‌॥ 


రంగాజమ్మ రచించిన ఉషా పరిణయమున :- 


“మథఖియును... దానరాధేయుండును... రాజగోపాల నిత్య కైంకర్య 
ధుర్యుండును, చతుర్వేదశత క్రతు శ్రీనివాసాచార్య చరణసరసిజసేవా నిషా 
గరిష్టుండును,.... రఘునాథ నృపాలనందనుండును, రచిత కళా 
వత్యంబికానయనానందుండును నగునవ్విజయరాఘవేంద్రుండు రామణీయక 
విరచిత రాజరాజ సభా విజయంబగు రాజగోపాల విజయంబునందు నతులిత 
విలానవతులైన కులనతులును, విబుదన న్నతవుతియుగు 
విజయవేంకటపతియును, మహితప్రభావుందడగు మన్నారు దేవుండును. 
తతయశోవునుండగు తాత ఫఘనుండును, రంగద్యశోవిలాసుండగు 
చెంగమలదాసుండును మొదలగు నిఫీలజన మిత్రులయిన పుత్రులును, 
నిరుపమచరి[తత్ర పవితులయిన పొ(థత్రులును, నిరవద్యరూవరేఖా 
కనకపుత్రికలయిన పుత్రికలును నింపువెలయం దామరతంపరై నిందియుండం 
జెంగట శృంగారవతులు రంగురక్తులు మీజణ సంగీతమేళంబు గావింప 
నగ్రభాగంబున నాచార్యాగ్రేసరుండగు శతక్రతు శ్రీనివాసాచార్యుండు 
కృతదురితభంగంబగు హరివంశ కథాప్రసంగంబు గావింప నింపుమీఅ, 
నేనును శృంగారరసంబు చెన్నుమీజు మన్నారుదాస విలాసంబు వినిపించుచున్న 
సమయంబున. సీ॥ వేంకటేంద్రుని పుత్రి వినుతసద్దుణధాత్రి ఘనయశోరాజి 
రంగాజి వినుము! మాధుర్యమున మించు మన్నారు దాస విలాసప్రబంధంబు 
లలితవఫణితిం |; గావించి మిగుల శృంగారంబు గన్పట్టంబదములు 
మృదురసాస్పదము లగుచు। రాణింప రచియించి రామాయణంబును 


26 వేటూరివారి పీఠికలు 


భాగవతంబును భారతంబు।॥ గీ! సంగ్రహంబుగ రచియించి సరసరీతి। మమ్ము 
మెప్పించితివి చాల నెమ్మిదనర। బరంగ హరివంశమున నుషాపరిణయకథ। 
తెనుంగుం గావింపు మింక నీవు తేట గాంగ” అని సబహుమానంబుగాం 
దాంబూల జాంబూనదాంబర మాల్యాభరణంబు లొసంగిన నేనును 
బరమానందంబుం జెందుచుం బతియును, గతియును, గులదైవంబు నయిన 
నీదుపాదారవిందంబులు డెందంబున సేవించుచున్న తనకు మీ రానతిచ్చు 
కథాసంవిధానంబు సర్వంబును నవగతంబగుం గావున నట్ల రచియించెదం 
బంజరశుకంబు మంజువాగ్భణితి రంజిల్లం బలికినం దత్పోషకుండు సంతోషించు 
తెజంగున మదీయవచన కుసుమార్చనం బంగీకరించి నన్నుం గటాక్షింపుం 
దని విన్నవించిన లాలించి యాచార్యచరణంబులకు వందనంబు గావించి 
యమ్మహామహుని యనుజ్ఞ గైకొమ్మనుటయు, నట్లన సేవించిన దీవించి 
గురురాజ పట్టభద్రుం డిట్లనియె- 


క. నీ పతి మన్నరుదాసుండు | గోపాలుండు గనుక నితండు కోర్ములు 
హెచ్చం! జేపట్టి మనుప నెలకొను। నా పలుకుల నెలంత నీ ముఖాంబుజసీమన్‌. 
సీ, తనరెడు మన్నారుదాసవిలాసంబు నమర నీ వొనరించునప్పుడేము; 
విజయరాఘవమహీవిభునివంశావళి వినిపించితిమి గదా విశదముగను 
న. మన్నారుదాస విలాసము :- కం॥ చతురాస్యుండనందగు నీ। పతి 
యిటు నిను గారవించి బహుమతిదోంపన్‌! గృతిరచియింపుమనెన్‌ భా! రతికిం 
బ్రతివత్తువమ్మ రంగాజమ్మా॥ సీ॥ నా విభుండైన మన్నారుదాసునిచేత 
(విజయరావువుందే) ముదమున మంజరీముఖ్యకృతులు, పొగడదొంద 
నంకితంబుగంగాంచు శ్రీరాజగోపాలశెౌరికిం గోర్మిమీ, నే నంకితముసేయు 
నిటువంటి మన్నారుదాస విలాసంబు ధరణిలోన, బరమభాగవతుని చరితంబు 
గావున వినిన వ్రాసినం జదివిన జనులకు! గీ[నాయురారోగ్య 
పుత్రపౌత్రాభివృద్ధి, ధన కనక ముఖ్యవస్తు వాహనసవమృద్ధి, నిరుపమాన కవిత్వ 
పాండిత్య మహిమ, కలుగు నాచంద్ర రవితారకంబుగాంగ॥ 


ఈ విద్వాంసురాలి గద్య :- 
ఇది శ్రీ రాజగోపాల కరుణాకటాక్ష వీక్షణానుక్షణ ప్రవర్ధమాన 


తంజావూరి చరిత్ర పీఠిక 27 


సారస్వతధురీణయు, విచిత్రతర పటత్రికాశత లిఖీత వాచికార్థావగాహన 
ప్రవీణయు. దత్పతిపటత్రికా శతస్వహస్తలేఖన ప్రశస్తకీర్తియు, శృంగార 
రసతరంగిత పదకవిత్వ మహనీయమతి స్ఫూర్తియు, నతులితాష్ట భాషాకవితా 
సర్వంకష మనీషా విశేష శారదయు, రాజనీతి విద్యావిశారదయు, 
విజయరాఘవ మహీపాల విరచిత కనకాభిషేకయు, విద్వత్మవిజనస్తవనీయ 
వివేకయు, మన్నారుదాస విలాస నామకమహాప్రబంధనిబంధన కృతలక్షణయు, 
మహనీయ రామాయణ భాగవత భారత కథాసంగ్రహణ విచక్షణయుం, 
బసపులేటి వేంకటాద్రి బహుజన్మతపః ఫలంబును, మంగమాంబా గర్భశుక్తి 
ముక్తాఫలంబును, రంగద్దుణకదంబయునగు రంగాజమ్మ వచన రచనా 
చమత్కతిం జెన్నుమీజు నుషాపరిణయం బను మహాప్రబంధంబునందుం 
బ్రథమాశ్వాసము. 


* క మహారాజు సదాకాలము వేశ్వలతో సంతోషిస్తూ ఉండగా, 
పతివ్రత అయిన పట్టపురాణి, వేశ్యను నిందిస్తూ దానిద్వారా యేమో 
కబురంపిందట. విద్వాంసురాలైన (రంగాజో,కృష్ణాజో ఎవరో!) ఆ వేశ్య ఈ 
పద్యము రచించి తిరిగి పంపినదట: - 


ఉ॥ ఏ వనితల్‌ మముం దలంప నేమిపనో తమ రాందువారుగా 
రో వలపించునే ర్పెజటుగరో తమ కౌంగిటిలోన నుండంగా 
రావదియేమిరా విజయరాఘవ! యం చిలుదూటి బల్మిచేం 
దీవరకత్తెనై పెనంగి తీసుకవచ్చితినా తలోదరీ। 


ఈ క్రింది పద్యమున్నూ ఆ మహారాజును గూర్చి చెప్పబడ్డదే ఆ 


ఉ॥ రాజనిభాననా! సరసురాలవు జబ్బుగ నల్లినా వదే 
మే జడ? యింతకంటె వలెనే? వెలనే బిగియించి యల్లవే 
యోజవరాల! వేజి పనియున్నది; దోసమె! దోసమే!! మహా 
రాజగునట్టి యవ్విజయరాఘవుమై చిగురాకె కోమలీ! 
ఇట్టీ పద్యములెన్నో ఉన్నవి. వేశ్యలు చెప్పినవే! పద్యాలు సరిగదా! 
సక్క సందర్భం పారబాటున పూసపాటి విజయరామరాజుగారిదిగా “చాటుపద్య 


మణిమంజరి” లో వ్రాసినాను. కాదు, ఈ విజయరాఘవనాయణ్ణి గూర్చినదే! ఇంకా 
కొన్ని పద్యములు ఈ మహారాజు మీదివి అందులో ఉన్నవి చూడండి. 


28 వేటూరివారి పీఠికలు 


పదాలెన్నెన్ని ఉన్నవి! ఆహా! వందలువందలు! యక్షగానాలెన్నెన్ని! ఎంతెంత 
స్వారస్యం! రెండు యక్షగానాల నుందడిరెండు పద్యాలు, రెండుపదాలు 
చూపుతాను:- విప్రనారాయణ చరిత్ర;- క. అక్కక్క! చూచితే వీం, డక్కట! 
మనదిక్కు చూడందతంటివాండా!, చళ్కారవిల్తుని గెల్చిన, ముక్కంటియు నన్నుం 
జూచి మోహింపండటే! 


క. నీ నటనలు గని చొక్కను, నానటనలు గాంచి చొక్కనటుండో 
విటుందో, యా నారాయణదాసుండు, సానులకును మౌనులకును సంగతి 
గలదే! 


పూతనాహరణ నాటకం :- 


నల్లనిదేవర నామము సాతిన, బల్లాలరాయడు బసవయ్య కొడుకు, 
నారదయ్యసుప్పనాతిని పెళ్ళాడి, బారతకత సెప్పెబైరదేవరకు, రంబకు 
బుట్టినరాబణుడనగాను, కుంబకర్ముని పెద్ధ కొడుకుగాదం[టా।। 
అతికాయుడంగదు డలధర్మరాజుతో, అతివకై పోట్లాడిరదివింతగాదా!॥। మనకు 
వరాల్స్చి మైలారదేవర అనుమంతుదేవర కల్లుడుగాడా॥ తన్ను వేసివాడు 
నన్నైత్తుకొనిపోయె, కన్నగాడుసూడుకాట్రేనితోడు! దూడలుమేపుతూ, ఆడనున్న 
నన్ను ఈడకుదెచ్చినవాడెవ్వడురా।। గొంగడిగానము కోపమువచ్చేని, గంగడు 
సేసినకవటముగాదా! నా ముక్కులోవల నాలికగానము. యేమి 
సేసిపోయెనెబ్టిడువచ్చి॥ అక్కలమ్మకు నేడు మొక్కుసెల్లింతాము, వక్కలాకులు 
వేగవండరవోరీ | గొల్లలకెల్లను కొలము దేవరవయి, యెొల్లమ్మయెల్లమ్మ! 
యేలుకోవమ్మా!॥ 


పాంద్యరాజులకు, ఈ చోళరాజులకు, అచ్యుతప్పనాయని 
వారికాలంనుండి తగవులుసాగుతూ వచ్చినవి. తిరుమలశౌరి, భార్యను 
చంపినాడన్న సంగతి యెంత నిజమో! సరియయిన గ్రంథ దృష్టాంతములు 
కానరాలేదు. గొబ్బూరి జగ్గరాజుమూలమున నడిచినయుద్ధం సుప్రసిద్ధం. 
చొక్కనాథనాయనితో యుద్భంచేని వీరన్వర్షం పాొందేటవ్పటికి 
విజయరాఘవనాయడు ముసలివాడు. ఆ యుద్ధంలో ప్రీ బాలసహితంగా 


తంజావూరి చరిత్ర పీఠిక 29 


అందరూ హతమైనది సత్యము. ఆ నగరిలో ఇప్పటి సరస్వతీ మహలులో 
ఒక పార్వమందు న్రీలందరూ దగ్శవైైరని న్ఫలజ్ఞులు చెప్పుతూ 
వున్నారు. ఇప్పటికిన్నీ ఆ పక్కలకు మహారాష్ట్ర రాజప్రీలు ఎవ్వరూ వెళ్లరట! 
అక్కడ కట్టడపుమీదితట్టు నల్లగా మాడిపోయి చెక్కలు చెక్కలు రాలిపోయినగుర్తు 
యిప్పటికీ ఆ వెనకటి మహాదహనమును జ్ఞాపకపరుస్తూ వున్నది. 
పరువుమర్యాదలుగల రాజసంబంధులందరూ ఆ మహాయుద్ధంలో మడిసి 
పోయినారు. నాయకరాజులు పుణ్యలోపంచేత భూమిపై అవతరించిన దేవతలని 
చెప్పవచ్చును. వారిదశ ఆ విధంగా నడిచినది. భరతఖండములో ఉత్తరమున 
కాళ్ళీరదేశము యెటువంటిదో దక్షిణమున చోళమండలము అటువంటిది. 
బంగారుపందడగల ఆ భూమిని పరిపాలించి నాయకరాజులు సంపాదించిన 
భాగ్యమంతా దేవతలపాలు, భూదేవతలపాలు చేసినారు. ఇప్పటికి తంజావూరు 
జిల్లాలో రెండు వేల దేవాలయము లున్నవి. హిందూదేశం అంతటిలో 
దేవాలయముల శోభచూడవలెనంటే దక్షిణదేశంలోనే గదా చూడవలెను! 
వారు దేవాలయములు దేవతాస్థానములుగానే గాక రాజ్యంగరక్షణ 
స్థానములుగా కూడా కట్టినారు. తంజావూరుబృ్బహతీశ్వరుని ఆలయపుకట్టదిట్టం 
చూస్తే ఆశ్యర్యం కలుగుతుంది. తంజావూరుజిల్లాలో అగ్రహారములకూ, 
ధర్మసత్రములకూ మితిలేదు. పంచనదం మొదలైన పుణ్యక్షేత్రముల వైభవం 
దర్శించి తీరవలెను. ఆ కావేటికాల్వలసాంవు చూచితీరవలెను. 
విద్యావిశారదులు గనుక ఆ నాయకరాజులు సరస్వతీ భాండాగారం వొకటి 
నెలకొల్పినారు. అద్భుతగ్రంథములు అనేకం అందులో వున్నవి. పోయినవి 
పోగా ఆనాడు యజ్ఞనారాయణ దీక్షితులు, రంగాజి మొదలైనవారు తమ 
చేతులతో వ్రాసిన తాటాకుల పుస్తకములు కొన్ని యిప్పటికీ ఆ 
పుస్తకభాండాగారములో ఉన్నవి. నాయకరాజులు లేరుగాని ఇదివరకు 
ఉదాహరించిన విధమున రాచనగరు ఇప్పటికీ వున్నది. ఆ కొల్వు 
కూటములున్నవి. ఆ రామభద్ర విగ్రహాలు ఉన్నవి. ఆలాంగుల చప్పరాలున్నవి. 
సంగీతశాల లున్నవి. ఆయుధాగారము లున్నవి. ఎన్నెన్నో వున్నవి. ఆయా 
భాగములన్నీ (గ్రంథ దృష్టాంతముల (ప్రకారం పరిశీలించి గుర్తించి 
కాలవైపరీత్యమునకు కటకటా! అని వగచి కన్నులనీరు కార్చినాను. 


380 వేటూరివారి పీఠికలు 


దక్షిణదేశంలోని ప్రజలు ఇప్పటికిన్నీ నాయకరాజుల పుణ్యకథలు 
ఒళ్ళుపులకరించగా, కన్నుల ఆనందబాప్పములు రాలగా, స్మరిస్తూ వుంటారు! 
ఈ విషయం ఇంతట నిలుపుతాను-ఫలమేమి? 1 


చొక్కనాథనాయనివారి ప్రతినిధిగా తంజావూరుకు వచ్చిన “అళగరి” 
ఆంధ్రభాషపై అంత్యంతాదరము కలవాడు. కామేశ్వర కవిచేత యితడు 
సత్యభామాసాంత్వన మనేకృతి చెప్పించినాడు. చొక్కనాథనాయని వారికి అతడు 
సవతితమ్ముడని సత్యభామా సాంత్వనములో వున్నది. ఇందులో దూదుభాయి 
అని వున్నది. * 


ఇంక రాయసం వెంకన్ననియోగిగారి పన్నాగములు పరికించండి; 
బలే తంత్రగొట్టు. చెంగమలదాసును ఉద్ధరించేటందుకు కంకణం కట్టినాడు. 
అళగరికి, చొక్కనాథనాయనికి స్నేహం చెడగొట్టినాడు. కావలసిన పరివారం 
కూర్చుకొన్నాడు. ఎంతెంతో చేసినాడు. చెంగమలదాసుని సింహాసనమెక్కించి 
నాయకరాజ్యం నిలవబెట్టినాడు. ఈతని చరిత్ర యీ విధంగానే నడచివుండెనా 
చాణక్యుడు, రాక్షసుడు, యుగంధరుడు మొదలైనవారివలె జగత్పూజ్యుదై 
వుండేవాడు. ఈ పరిశ్రమ అంతా స్వార్ధంకోసం నడిచినది. స్వార్ధానికి 
భంగం వచ్చేటప్పటికి, తాను కోరుకున్న పదవి తనకు రాకపోయేటప్పటికిక, 
కూడదీసిన రాజ్యం కూలదోసినాడు. అంత ఘనకార్యం నడిపిన వానికి 


1. చం. చిలుపనితావులుం జవులుంజిమ్మెడు కమ్మనిపూపుం దీవలో । వలగొని 
గానలక్ష్మినిలువన్‌ జెలువమ్ములు నించు రూపరే। ఖలొ యనునట్లు తంజవురిం 
గన్నెలు కొందజు గొబ్బిపాటమె। చ్చులొలుక వీనులంగనులం జుబ్బనచూజలు 
జుథ్టీపొంగితిన్‌ 


మ. వినునోవీనులు, కాంచునోకనులు, నువ్విళ్ళూరునోజిహ్వనె। మనమే మయ్యనా, 
తక్కునంగములు నెమ్మాడ్మింబ్రవర్తించునో। యనుమానింపంగ రాక తంజవురి 
దివ్యస్తవ్య మార్దంగిక। స్వనగానామృతపానపుందమి మహోత్సాహంబు మాకేర్చదెన్‌. 


2. ఇతడు వింకాలమారి. పొగడితే పొంగిపోయేవాడు. తంజావూరికోట నాలుగు 
తట్టులనూ యేకోజీని నాలుగురోజులలో తాను వోడించినట్టు “పెద్దళగరి విజయము” 
అని గ్రంథం చెప్పించుకొన్నాడు. ఉళక్కిగెల్పు చాటించుకొన్నాడు. నాలుగు దిక్కులకూ 
నాలుగు ఉత్పల మాలికలు పెద్దవి. మొత్తం చరణాలు 5380 ఉంటవి. గ్రంథం 
పెరిగిపోతుంది. కొంచెం కూడా ఉదాహరించలేను 


తంజావూరి చరిత్ర పీఠిక 31 


తగదుగదా యింత క్షుద్రపు స్వార్థవాంఛ! తన నీచబుద్ధికి ఫలం అనుభవించక 
పోయినాడా! అన్నీ అన్నిగానే యేర్చడినవి. దాసీది రాజ్యాంగ విషయంలో 
ఆలోచన చెప్పడమేమిటి? కోమటిబిడ్డ మంత్రిత్వమేమిటి? “కోమటి పిరికి 
నూతిలో వురిక” అంటారు. చేతగాని దొరతనం సంగతి యీ విధంగానే 
వుంటుంది. ఇంతకూ, రాయసం వెంకన్నే చేతులారా చెరిచినాడు. తాను 
చెడ్డాడు. చోళరాజేలినా, పాంద్యరాజేలినా, ఇద్దరూ తెలుగువారే, మనవాళ్ళే. 
పిట్టతగవుపిట్టతగవు పిల్లి తీర్చిందన్నట్లు తగవులన్ని చల్లార్చి తానే యేకోజీ 
రాజ్యంకట్టుకొన్నాడు 1674 సంవత్సరమున; ఈ యేకోజి జగత్రసిద్దుడయిన 
శివాజీకి తమ్ముడు. నాటితోసరి చోళదేశానికి తెలుగు రాజ్యపు సంబంధం ; 
నాటి నుండి నిన్న మొన్నటిదాకా యేకోజీసంతతివారే-మహారా్ష్రులే 
పాలించినారు. వీరు నాయక రాజులకీర్తిని నిలిపినారేగాని చెరపలేదు. వీరూ 
పెక్కుమంది తెలుగు కవులను ఆదరించినారు. తెలుగు భాషను మిక్షిలి 
పోషించినారు. మహారాష్ట రాజుల చిత్రపటములు ఎన్నెన్నో తంజావూరు 
నగరిలో వున్నవి. కాని, నాయక రాజుల చిత్రపటం వొకటి కూడా కానరాదు. 
మహార్యాష్ట్ర రాజులే నాశపరచి వుందురు. కాలప్రవాహం మహారాష్ట్ర 
రాజులనూ ముంచివేసినది. భవభూతివర్ణించినట్టు అంతా మారిపోయింది 
గాని ఆ మేడలు, మిద్దెలు వగైరాలు ఇంకా చెడక, వెనకటి స్థితిగతులను 
స్మరింపజేస్తూ వున్నవి. 

దక్షిణ దేశంలో పుట్టిన తెలుంగు ప్రబంధాలు వందలువందలు. 
ముక్కుమొగం చూడక కొందరు వెక్కిరిస్తున్నారు మంచి ప్రబంధాలు కావని; 
కాని, వారి మాటలను మనం పాటించరాదు. మంచి కాలం వస్తుంది. 
అందరూ వాటివల్ల ఆనందిస్తారు. 


అనలుకు మించిపోయింది కొసరు. అయినా చెప్పవలసిన 
సంగతులెన్నో చెప్పనేలేదు విడిచిపెట్టినాను. ఈ ప్రచురించిన అసలు 
కథావృత్తాంతం చెన్నపురి లైబ్రరీలో వున్నది. హెచ్చు తగ్గులు చెయ్యలేదు. 
కాని, కొత్తచేసినాను. భాషాస్వభావం పాడుచెయ్యలేదు. ఇందులోకథలవంటి 
సందర్భములు కొన్ని ఉన్నవి - ముక్కరవృత్తాంతం మొదలయినవి. నేను 


82 వేటూరివారి పీఠికలు 


తీసివేయలేదు. మథురరాజుల చరిత్ర కూడా వ్రాయవలసినదే. ఆంధ్రులు 
పూర్వమింత ప్రాభవము అనుభవించినారు. * నాయక రాజులకీర్తిని 
ఆరాధించవలెననే కోరికను ఈ విధముగా తీర్చుకొన్నాను. 


వేటూరి - ప్రభాకరశాస్త్రి. 
చెన్నపురి. 
10-6-1914 


౫ స్వీ చ్రోత్ర దేశముమున్ను చుట్టుముట్టిరి పాంద్య మండలంబున వెన్మనిండిరాంధ్రు। 
లవలంగేరళదేశ మాక్రమించిరి మీంద సింహళంబునకు నంజియలు వైచి; రలనాం 
దు తమబాన తెలుంగుబానయె రాజభాషగాంబూజింవ౦ బడియె నచట! 
నాంధ్రులిప్పటికినయ్యై దేశములయందుంగల రెంద రెందరోకలదు తెలుంగు! గీ॥ 
ఆంధ్రులన ద్రావిడులనంగ నన్నదమ్ము, లొక్కఫలమున బీజముల్నిక్కమిప్పు! డెందు 
నైకమత్యంబునం బొందిపొసంగి; యాత్మహితములనందుట యర్హనమ కద। 


ప్రబంధరత్నావళి పీఠిక 


ప్రాచీన కావ్యాలంకారము లిప్పడు కొన్ని బయల్పడుచుండుట 
మనయాం(ధ్ర భాషావధూటియదృష్టవిశేష మనవచ్చును. చెల్లాచెదరులై 
లోకమునం జేకుబుచున్నయట్టి సుకవితాలంకారములు కాలక్రమమున 
వంకలుదీరి భాషా సౌభాగ్యమును బరిపుష్ట పజఖుపంగలవు. క్రొంగ్రొత్త 
కవనములంగూర్చుటతోం 'బ్రాంబడిన కవనముల బయల్పజుచుటయు 
భాషాసౌందర్యమునకుం బోషకమేగదా! గ్రంథరూపమును గైకొనకయ, లోకమునం 
జేకుణుచున్న యాంధ్రకవితా వాజయమపారముగా నున్నది. అందుం గొంత 
భాషాయోషకుం బ్రాణవ్రాయ మనందగినదికూడను; నాకిట్టి వాజయమును 
సేకరించుట యందు. గోరిక కొండంత. ప్రాచీనకవీశ్వరరచితము 
అగుచాటుధారలను బెక్కింటి సమకూర్చి చాటుపద్యమణిమంజరి యనుపేర 
నింతకుముందు సంతరించితిని. ' మజియు నవకము, చవి, చక్కన కలిగి 
యాంధ్రతావాసనలం బరిమళించు మధుర కవితలం బెక్కింటి సేకరించి 
వేటొక గ్రంథమును వెల్వరింపనున్నాండను. * ప్రాచీన కవీశ్వర కృతములై 
యీనాండు దొరకకున్న ప్రబంధముల నుండి ప్రాచీనులే సేకరించియుంచిన 
వద్యనముదాయమును “వ్రబంధ రత్నావళి” యనుపేర నివ్వుడు 
ప్రచురించితిని. 


ఇందలి పద్యములను సంకలనము 'సేసినవా రిర్వురు. ఒకండు 
పెద్దపాటి జగన్నాథకవి; నారాయణస్తుతి, శంకరస్తుతి, త్రిపురవిజయము, 
అర్ధనారీశ్వరము నని మొదలువెట్టి యిట్టి తెజింగునం బెక్కువర్ణనాంశముల 
నేర్పజుచుకొని యైదాశ్వాసములుగాం “బబంధరత్నాకర” మను పేర నీతడు 
[గ్రంథము సంధానించెను. పై గ్రంథమున మొదటి మూండాశ్వాసములు 
మాత్రమే తంజాపురపు సరస్వతీపుస్తక భాండాగారమందున్నవి. కడమ([గ్రంథ 
మెక్కడను గానరాలేదు. వేజొక్కనిపేరు తెలియరాదు. అతని సంధాన 
మాంధ్రసాహిత్యపరిషద్చాండాగారమునందున్నది. ఆ సంధానమునకుం బేరు 
1. చాటు-ప్రథమ భాగము 1918; ద్వితీయభాగము 1922, 1952 (ప్రకాశకులు). 
2. ఇందు '“బాలభాషు అను విభాగము మాత్రమే వెలువడినది. 1930(భారతి). 
ఇదే ఆ తరువాత గ్రంథరూపమున వెలువడినది. ( ప్రకాశకులు). 


రశ వేటూరివారి పీఠికలు 


లేదు. మొదలు లేదు. తుదలేదు. పరిషత్తువా “రుదాహరణ పద్యము” లని 
పేర్ళొన్నారు. *' ఈ యిర్వుర కూర్చ్పులందలి పద్యములను గ్రుచ్చియెత్తినేనీ 
ప్రబంధరత్నావళిని [గ్రొత్తవెలయించితిని. పై యిరువుర సంధానము 
లందుండినను నిప్పటికిక ముద్రితములై సుప్రసిద్ధములై దొరకుచున్న 
నన్నయాదుల భారతాదులలోని పద్యముల నిందుం జేకానలేదు. కవులను 
గావ్యములందలి పద్యములను గూడ నకారాద్యక్షర క్రమమునకుం దార్చితిని. 
భాషాకవి చరిత్రాద్యపేక్షకుల కీచేంత మిక్కిలి సాహాయ్యక మగునని చక్కం 
జర్చించియే సల్పితిని. ఇర్వురసంధానములు వేర్వేబుతెజంగులవి. ఆ రెంటిని 
జేర్చుటలో విషయానుక్రమణికిం జిక్కుకలదు. పూర్వోత్తర సందర్భ 
రాహిత్యమిప్పుదేకాక యప్పుడు నున్నది. ఆ కూర్పులు కూడం గథాఘటితములు 
కావు. కావున నీ మార్పు 'సేంత కొంత చిక్కును దీర్చుటయే. 


ప్రయోగరత్నాకరము రంగరాట్బ్టందము మొదలగుకొన్ని లక్షణ 
గంథములందుం బ్రాచీనకవికృతములుగాం గొన్ని ప్రబంధములపేళ్లతోం 
బద్యము లుదాహరింపంబడియున్నవి. ఆ పద్యములను గూడ నీ కూర్పునందుం 
జేర్చంజూచితిని గాని యాలోచింపంగా నం దసత్యతాసంశయము సంఘటిల్లెను. 
గణపవరపు వేంకటకవి ప్రభృతులు కొందఖు తమకు సమ్మతము లగుకొన్ని 
ప్రయోగములను నిల్వరించుకొనుటకయి తమ లక్షణ గ్రంథములందు లక్షణ 
కల్చ్పనముచేసి లక్ష్యముగాం బ్రాచీన కవీశ్వరకృతులైనట్లేవో గ్రంథనామములును 
పద్యములును సృష్టించియుందురని తోంచెను. నన్నయ ఇంద్రవిజయములోని 
దట యీ పద్యము! 


క॥ “అంగజుం దనుమాసటి చ 
క్కృంగను రాయంచయేనుంగను నూంకుచుం జే 
చెంగలువ నేజచేం జెలి 
చంగవనడుచక్కిం గ్రుమ్మి సరగున నార్చిన్‌” 
విశ్వాస్యమగునా? ఇట్లే భాస్కరుని సునందోపాఖ్యానము, సోముని 
1. ఇది నాకు శ్రీ కె.వి. లక్ష్మణరావు పంతులుగారి మూలమున వచ్చినది. 
2. ఇది గణపవరపు వేంకటకవిది. తంజాపుర పుస్తకశాలలో నున్నది. 


ప్రబంధరత్నావళి పీఠిక తర్‌ 


హరవిలాసము, భీముని నృసింహపురాణము మొదలగునవి. కావున లక్షణ 
(గ్రంథము లందలి పద్యముల నిందు. బొందింప మానితిని. అవియెల్ల 
వేజొక కూర్చుగా వెల్లడించెదను. 


పెద్దపాటి జగన్నాథకవి కృష్ణామండలమందలి యేలూరునకుం 
జేరువనున్న పెదపాడు నందున్నవాండు. తన గ్రంథము నతండు నీలాచలమందు 
నెలకొన్న జగన్నాథస్వామి కంకితము 'సేసినాండు. అతని వంశస్థితి మొదలగునది 
యీ (గ్రంథము ననుబంధమును జూచి యెజుంగునది. 1 


ఇర్వురుసంధాతలును గొంచె మించుమించుగా సమకాలము వారనియే 
తలంపవచ్చును. మన మెజింగినంతలో జగన్నాథకవి యుదాహరించినవారిలో 
మాదయగారి మల్లయ్య, తెనాలి రామలింగయయును, రెండవ సంధాత 
యుదాపహరించిన వారిలో నల్లసాని పెద్దనార్యుండును నర్వాచీనులు. జగన్నాథ్రకవి 
కంటె నిర్వదేంధ్లు రందవ సంధాత ప్రాచీనుందయిననుం గానవచ్చును. 


(గ్రంథమున నకారాద్యక్షరక్రమమున నుదాహరింపంబడిన 
యథర్వణాదులగు కవులను గూర్చియుం దత్తత్సృతులను గూర్చియు దెలుపం 
దగిన నూత్నవిషయముల నింక నిందుం గొండొక వివరించుచున్నాండను. 
ఇందు నేను బేర్కొనని వారింగూర్చి భావికాలపరిశీలనములవలనంగాని నేం 
దే యింతకంటె హెచ్చు పరిశీలించియుండిన ప్రాజ్ఞలోకము మూలమునం 
గాని విశేషవిషయములు బయల్చ్బదవలయును. 


అథర్వణాచార్యుడు :- ఈతని భారతము లాక్షణికు లుదాహరించెదరు. 
'తృషాతంతు' అన్నపద్యము లక్షణగ్రంథమందలిదే. ఈతని యాంధ్ర చ్చందస్సు 
నాకు లభింపలేదు. వికృతివివేకమనియు, త్రిలింగ శబ్దానుశాసన మనియు 
సంస్కృతమున రెండాంధ్రవ్యాకరణ గ్రంథము లీతనిపేరం గానవచ్చుచున్నవి. 
ఈ రెండును నథర్వణునిపేర నిటీవలం గల్పింపంబడినవే యని యూహం. 
శన్దేషే సఖండనిర్చింద్వో” రిత్యాదిలక్షణము లుండుటనుబట్టి యాయూహ 
యుక్తమకాందోంచుచున్నది. అరయంగా, సంస్కృతమున నున్న యాంధ్రవ్యాక 


1. చూ. ప్రబంధరత్నావళి అనుబంధము-౧ పు. 129-134 ( 1976) (ప్రకాశకులు) 


36 వేటూరివారి పీఠికలు 


రణములన్నియుం గొంత యసత్యకల్పనముతోం గూడినవిగనే కన్పట్టును. 
రా.బ. కందుకూరు వీరేశలింగము పంతులుగారు :- 


“ప్రమాణ మకలంకస్య పూజ్యపాదస్య లక్షణమ్‌” అని వికృతి 
వివేకమున బేర్మోంబడిన యకలంకుండు కర్ణాటక వ్యాకరణమును రచించిన 
యకలంకుండనియు, నాతడు క్రీ.శ. 1604 లో నుండెను గావున నది 
యహోబల పండితుని కాలముననే సృష్టింపబడియె ననియుం గ్రాత్తవెల్వరించిన 
కవులచరిత్రమున విశేష విషయము చేర్చినారు. ఇది సిద్ధాంతము కానేరదు. 
అకలంకుండు ప్రాచీనుండున్నాండు. ప్రాకృత వ్యాకరణకర్తలలోం బూజ్యపాదుం 
డు ప్రాచీనతముండు; ప్రసిద్ధుండు; క్రీ. 1490 ప్రాంతమున “నాౌదార్య 
చింతామణోయను ప్రాకృత వ్యాకరణము రచించిన శ్రుతసాగరుండు వీరిని 
బేర్కొన్నాండు. వికృతివివేకమునం బేర్కొనబడినవారు వీ రేల కారాదు? ఆ 
శ్లోకము లివి :- 


“సమంతభదై రపి పూజ్యపాదైః కలంకముకై రకలంకదేవైః 
యదుక్త మప్రాకృత మర్ధసారం త త్రాకృతం చ శ్రుతసాగరేణ 
శ్రీపూజ్యపాదసూరి ర్విద్యానందీ సమంతభద్రగురుః। 
శ్రీమదకలంకదేవో జినదేవో మంగళం దిశతు. 


శ్రీపూజ్య పాదనకలంకసమంతభ[ద్ర 

శ్రీ కుందకుందజినచంద్రవిశాఖసంజ్ఞాః 
శ్రీ మాఘనందిశివకోటిశివాయనాఖ్యాః 
విద్యాదనందిగురవశ్ళ మమీ దిశంతు.” 


సమయ సంకోచముచే నీ విషయమింతట విడిచెదను. బ్రహ్మశ్రీ 
మానవల్లి రామకృష్ణకవిగారు, 


1. జైనులకు:- శ్లో ప్రమాణకలంకస్య పూజ్యపాదస్య శాసనమ్‌ । ద్విసంధాన కవేః 
కావ్యం రత్నత్రయమిదం సుతమ్‌. 
2. ఇది విశాఖపట్టణమున శ్రీ పరవస్తువారి యార్షప్రస్తకశాలలో నున్నది. 


ప్రబంధరత్నావళి పీఠిక 87 


“క. మగణమ్ము గదియ రగణము 
వగవక కృతిమొదటనిలుపు వానికి మరణం 
బగునిక్కమండ్రు మదియండె 
యగునని యిడి తొల్లి టెంకణాదిత్యుందనిన్‌.” 


అను పద్య మధర్వణాచార్యుని ఛందమందలిదని కుమారసంభవ 
పీఠికలోం జేర్చినారు. వారు దీని నేదేని లక్షణగ్రంథములను జూచి కైకొనిరో 
యధర్వణఛందమును జూచియే కైకొనిరో చెప్పలేదు. ఇది యధర్వణుని దగునాం 
డాతండు నన్నిచోడని కంటెం దర్వాతివాండగును. మజియు వారే 
క్రీడాభిరామమును ముద్రించుచు దానికి నాందిగా “అంబరసీమం దారలు” 
అను పద్యము నతకరించి యది 'యధర్వణుని భారత విరాటపర్వమున మొదటి 
యాశ్వాసము నుంది యెత్తంబడినట్లు వ్రాసినారు. వారు దాని నధర్వణభారత 
విరాటపర్వ ప్రథమాశ్వాసమునం జూచిరేమోగాని, యిందు “దామరాజు 
సోమయభరత' మందలిదిగాం గూర్ప్చంబడియున్నది. ఏది సత్యమో? 


అన్నమయ్యంగారు, తాళ్లపాక :- ఈతండు రా.బ.కం. వీరేశలింగముపంతులు 
గారి కవులచరిత్ర ప్రథమభాగమునం జేరవలసినవాండు. పదునాల్గవ 
శతాబ్దిలో నించుమించుగా శ్రీనాథునికాలమున నున్నవాండు. తిరుపతి 
తామశాసనమునుండి ఈ విషయ మెజుంగంబదును. 


అప్పన :- ఈతండు భోజమహారాజుచే సంస్కృతమున రచియింపంబడిన 
చారుచర్యను దెలుంగుసేసినవాండు. ఏనాంటివాండో తెలియదు. రచనమును 
బట్టి 'ప్రాచీనుండని యూహించితిని. గ్రంథారంభ మిట్లున్నది. * 
45; ప్రత్యూహబహుళతిమిరా 

దిత్యుడు శ్రీకీర్తభారతీసంతతసం 

పత్యున్నతుండు శ్రీహరి 

నిత్యుండు నాగాంబయప్పనికిం బ్రియమొసంగున్‌ 
1. ఇది శ్రీ ముక్యాల ప్రభువులగు శ్రీరాజావాసిరెడ్డి చంద్రమౌళీశ్వర ప్రసాద బహద్దరుగారి 
పుస్తకశాలలో నున్నది. తంజావూరు వుస్తకశాలలో గ్రంథారంభము కొంచెమున్నది. 
(ముద్రితము 1922; 1957) 


38 వేటూరివారి పీఠికలు 


ఇబ 


విద్వన్నుతుండు భారద్వాజగోత్రుం డాపస్తంబసూత్రుండు పరమపుణ్య 

విమలోజ్జ్వలాంగి గోవిందార్యునకుం గులద్వయశిరోభూషణధర్మచరిత 
నాగమాంబకుం గూర్మినందను. డప్పయమణిమౌళి సింగనామాత్యుమేన 
యల్లుండు ధార్మికుం దనఘుండు శ్రీ వల్లభాచార్యుతమ్ముండు హరిపదాంబు 


గి. జాతషట్పదుండదుభయభాషాకవిత్వ 
మానవైదగ్వ్యం డప్పనమంత్రివిదుండు 
సంస్కృతంబున నొప్పారు చారుచర్యం 
దెనుంగు సేసెం దా నెంతయుం దేంటపడంగ 


ఉ. రాజహితంబుపొంటె సుకరంబుగ వైద్యసునీతిధర్మని 
ర్వ్యాజపథానుసారమధురంబుగ నిర్ణరభాషం దొల్లి యా 
భోజునిచేతం జెప్పంబడి పొల్పగు నీకృతి నూత్నసత్మళా 
భోజుండు మంత్రియప్పన ప్రబుద్దుండు చేసెం దెనుంగు బాసంగన్‌. 


ఎజ్జియ, కూచిరాజు :- సకల కథానిధాన మని, కొక్కోకమని యీతని 
కృతులు రెండున్నవి. కొక్కోకము సర్వత్ర దొరకునదియే. ఇందలి సకల 
పురాణసారము మూందవది. ఇది యింతదనుక లభింపలేదు. సకల 
కథానిధానపుంబీఠికలో నిది పేర్కొనంబడినది. చూడుండు. 


సీ. శ్రీవత్సగోత్రవారిధిపూర్ణశీతాంశుం డగుకూచమంత్రికి నాత్మజుండవు, 
వివిధాష్టభాషాకవిత్వవాచాప్రౌఢిం బూర్వకవీంద్రులం బోలినాండ, 
వఖిల పురాణేతిహాసకావ్యస్కృతిచయము రచించిన చారుమతివి, 
మా పినతండ్రియౌ మల్లమంత్రికిని గొక్కోకంబు 'సెప్పిన కోవిదుండవు, 


గీ. రసికు లభినుతిసేయం బురాణసార 

మనుపమంబుగ నాకిచ్చినట్టి ప్రోడ 

వట్లుగావున నొకటి నిన్నడుగం దలంచి 

యిచ్చటికిం వీల్వంబంచితి నెజ్జనార్య!” 
1. ఇది ప్రాచ్యలిఖితపుస్తకశాలలో గ్రంథపాతములతో నున్నది. ముద్రింపం దగిన 
యుత్తమకావ్యము. ్రత్యంతరము దొరకలేదు. 


ప్రబంధరత్నావళి పీఠిక 89 


కేతనప్రెగడ :- ప్రయోగరత్నాకరమందు “భాస్మరుని కేతన కాదంబరి” అని 
కలదు. దశకుమారచరిత్ర కర్త మానయకేతన కావున నాతండు వేజగును. 
తిక్కన సోమయాజి పితృవ్యుం డొక కేతన కలండు. అతని తండ్రి భాస్మరుండే. 
దశకుమారచరిత్రమం దీ విషయము గానవచ్చుచున్నది. అందలి వర్ణనమును 
బట్టి చూడంగా నా భాస్మరుని కేతనయుం గవిగా నెబుంగంబడుచున్నాండు. 


చ. కవితకు ముఖ్యుం డీతం దనం గామితవస్తువు లిచ్చువాండునా 
నవరసభావకుం డితం డనన్‌ బురుషార్థపరాయణుండునా 
నవునన రాజనీతివిషయజ్ఞుందితం డనం గీర్తిచంద్రికా 
ధవళితదిక్కుడై నెగదె ధన్యుండు కేతనమంత్రి యిమ్మహిన్‌. (దశకుమార) 


కాదంబరీ దశకుమార చరిత్రములందు రసవత్తరమగు కాదంబరిని 
వీడి రెండవదియగు దశకుమారచరిత్రమునే కేతన తెలింగించుటకుం గారణము 
తతఃపూర్వమే యది తెలింగింపంబడియుండుట యగునేమో? తన కృతికిం 
బతియగుచున్న తిక్కన సోమయాజికృతులనే పేర్కొనని యా యభినవదండి 
యింక నాతనికిం బెద్దతండ్రి యగువాని కృతిని బేర్శొనక పోవుటలో 
నసందర్భమేమి యుండును? కాంబట్టి యీ కాదంబరీకర్త కేతన తిక్కన 
పెద్దతండ్రి కేతన కాంగూడును. ఇంక నా కువలయాశ్వచరిత్రకర్త కేతన 
(పెగ్గడ యేతండో? ఇదియెల్ల నానుమానికమే. 


కొమ్మయు, నిళ్ళంక :- ఈతని వీరమాహేశ్వరము దొరకలేదు. 
శివలీలావిలాసము' రెండాశ్వాసములు మాత్రము చేకూటిను. 


గంగరాజు (గంగాధరుండు) చిరుమూరి :- రా.బ. వీరేశలింగము పంతులు 
గారు కవులచరిత్ర ప్రథమభాగ పీఠికలో నైరావతచరిత్ర మీతని కృతిగా 
వ్రాసినారు. ఐరావతచరిత్ర ప్రతులు రెండు నేనెజఖుంగుదును.* రెండింటను 
బీఠికాగద్యములు లేవు. కృతి మంచిది. చిన్నది. కథ భారతేతిహాన ప్రసక్తము. 


ఇదినా దగ్గరనున్నది. తప్పులకుప్ప. ఆరంభము రెండు కాగితములు పోయినవి. 
మచిలీపట్టణములో నున్న యిమ్మానేని వీరేశలింగమునాయనిగారి వలనం జేకుటినది. 
2. ఒకటి ప్రాచ్యలిఖిత వుస్తకశాలలో నున్నది. వేజటొకటి విశాఖపట్టణమున త్రీ 
పరవస్తువారి యార్షపుస్తకశాలలో నున్నది. 


త వేటూరివారి పీఠికలు 


కాని సంస్కృతాంధ్ర భారతములం దాకథ గానరాదు. కర్ణాట భారత 
మందుమాత్ర మున్నది. ఆంధ్రమున వేజుగ నున్న యీకృతి యత్మరృకమో 
నాకెజుంగరాలేదు. గంగరాజుకృతి యని మీ రెట్లు వ్రాయంగల్లితి రని శ్రీ 
వీరేశలింగము పంతులవారికి వ్రాసి కనుంగొంటిని. శ్రీరామకృష్ణకవిగారపూర్వ 
వాజ్మయ పరిశోధన మనుపేరం బ్రచురించిన యుపన్యాసమునం జూచి 
వ్రాసితిమని బదులు వ్రాసిరి. * కవిగారట్లుపన్యసించినచో నాధారమేమో? 
తెలియవలసియున్నది. 


చిక్క్మయ,చందలూరి :- నాచికేతూపాఖ్యానము నిర్వురు తెల్లున రచియించినారు. 
ఈతండును, శ్రీనాథుని బావమజంది దగ్గుబల్దిదుగ్గనయును; ఈతం దేనాం 
టివాండో! దుగ్గన నాసికేత (నాసికా+ఇత) పదమును బ్రాసమున 'సి 
వచ్చునట్లు నవ్యుత్పత్తికముగా6 బేర్కొనుటచేనట్లే ముద్రించితిని. 
ఉవనిషవత్తులయందు నాచికేతువదవమే కన్పట్టును. దుగ్గనకృతి 
శివకాంచీమాహాత్యము దొరకలేదు. నాసికేతోపాఖ్యాన* మున్నది. 


చౌడయ, గంగరాజు :-కసువామాత్యున కంకితముగా నొక సాముద్రిక 
మున్నది. అది యాతని దగునో? ఈతం డేనాంటివాందో? నంద(న) చరిత్రము 
దొరకలేదు. 


తిక్కన :- విజయసేనము నందలి దని యిందు వైశ్యవర్జన (156 -వ పద్య) 
మున్నది. ప్రబంధమణిభూషణమున నీ క్రింది పద్యము తిక్కన విజయసేనము 
లోని దని శ్రీకవిగారు వ్రాసినారు. 


“న॥ అమ్మెద ననినం బద్నాక్షుకౌస్తుభమైన వెజవక కొనియెడు వెరవు గలిగి 
విలువ యిచ్చెదమని వేండినం బులిజున్నుం గమ్మపసిందియు నమ్మం గలిగి, 
యేవస్తు వెంతప్రొద్దెందజు చనుదెంచి యెంతటి గడిగిన నెదురం గలిగి, 
తమయింట లేనియర్థము లర్ధపతియింట నైన వెదకిన లే వనుట గలిగి, 


1.శ్రీ వీరేశలింగమువపంతులుగా రన్యదీయములగు విషయము లనేకములు 
స్వకపోలసాధితములట్లు కవులచరిత్రమునం జేర్చినారు. ఆయా విషయముల కాకరము 
తెలుపకుండుట భావిపరిశీలకులకుం జిక్కుంగల్లించును. 

2. ప్రాచ్యలిఖిత పుస్తకశాలలో. 


ప్రబంధరత్నావళి పీఠిక శక 


గీ. తమ కులాచారవర్తన (క్రమ) ము కొజకు 
నంగడులయొప్పునకును బేహార మాట 
గాని లాభమునకు నాట గాదనంగ 
వజలుదురు పురవరమున వైశ్యవరులు.” 


ఇదియు వైశ్యవర్ణనమే. రెండు పద్యములును విజయసేనమందలివే 
యగునా? 


తిమ్మయ, కుంటముక్కల :- ఈతని శైవాచార సంగ్రహము ' దొరకియున్నది. 
త్రిపురాంతకుండు, రావిపాటి :- ఈ కవీశ్వరునికృతి యుదాహరణము 
మాత్రమే సమగ్రముగా దొరకియున్నది. తారావళి, అంబికాశతకము, 
(ప్రేమాఖిరామము దొరకలేదు. క్రీడాభిరామమునకు నంనృతమైన 
్రేమాభిరామమును రచియించుటచేతనే యేమో యీతనిం గూచిరాజు-ఎజ్జయ 
యిట్లు తన కొక్కోకమునం బేర్కొన్నాండు. 


క్ఫీ-గీ ముని సనత్ముమారు ధనదతనూభవు 
నాశ్వినుల జయంతు నభీినుతించి 
పృథివి రావిపాటి త్రిపురాంతకాదిశృం 
గారకవుల నెల్ల గారవించి.” 


(ప్రేమాభిరామము శృంగారకావ్యమే యగును గదా! రామకృష్ణకవిగారు 
త్రిపురాంతకుండు మదన విజయ మను కామశాస్త్రగ్రంథమును (వాత్సాయన 
సూత్రములకుం దెలుంగంట) రచియించెనని వ్రాసినారు. * దొరకి నంతవజకుం 
బరికింపంగా నీతనియాంధ్రకవిత యతిప్రశస్తముగా నున్నది. ఈ క్రింది 
రెండు పద్యములుగూడ నంవీకాశతకమందలివి. న 


1 ప్రాచ్యలిఖిత పుస్తకశాలలో. 

2. తంజావూరు పుస్తకశాలలో నున్నది. శ్రీరామకృష్ణకవిగారు ముద్రించినారు. 

8. క్రీడాభిరామ పీఠికాదులు చూడుండు. 

4. ప్రయోగరత్నాకరమునం దున్నవి. మా.రా. కవిగారు ఉదాహరణ పీఠికలోం 
గూడ నుదాహరించినారు. మొదటి పద్యము నర్ధ మసందర్భముగా నున్నది. తుడువం 
గ, కడుగంగ, ముంపంగ, తొడరిన తల్లి అని యుండంగూడును. 


త్న వేటూరివారి పీఠికలు 


“చ. బెడంగగురత్నదర్చణముం బేరిన వెన్నెల పోసి నిచ్చలుం 
దుడువక పాలసంద్రమునం దోంచి సుధాకరుమేనికందుంబోం 
గడుగక నేరెటేట సితకంజము ముంపక నైజకాంతి తోం 
దొడరినం దల్లి! నీ మొగముతో సరిపోల్పంగం జాలు నంబికా! 


ఉ. టెప్పలబోరుందల్పు లిసిజింతలువాటిడు చూపుం గుంచియం 
ద్రిప్పి తళుక్కనం దెజచి తిన్ననిమోమునం గాయువెన్నెలల్‌ 
ముప్పిరిగొన్న వేడుకలు మూంగినసి గ్గసియాడం బ్రీతి నీ 
వప్పరమేశుం జూచి తనువర్ధముం గొంటి పొసంగ నంబికా!” 


నరసింహభట్టు, ఆమడూరి :- ఈతని షోడశకుమార చరిత్రము దొరకలేదు; 
కాని, వేజటొకకవి, వెన్నెలకంటి సూరనకుమారుం దడన్నయామాత్యుండు 
రచియించిన షోడశరాజ చరిత్ర మొకటి దొరికినది.* శ్రీ బహుజనపల్లి 
సీతారామాచార్యులుగారు శబ్దరత్నాకరమున షోడశకుమార చరిత్ర మొకటి 
యొల్లనకృతముగా నుదహరించినారు. వారు పరికించిన యా ప్రతి యెక్కడ 
నున్నదో! 


నాగనాథుండు, పశుపతి :- ఈతండు వెన్నెలకంటి సూరనకంటెం బ్రాచీనుం 
డే కావలెను. శ్రీ వీరేశలింగము పంతులుగారు వెన్నెలకంటి సూరన 
(విష్ణుపురాణకర్త ) కాలము క్రీశ 1480-90 ప్రాంతమని యసమర్థ్ధసాధనము 
లతో సిద్ధాంతపజచినారు. కాని, తత్కతిపతి యగు బసవయ రాఘవుండు 
క్రీ.ఈ 1526-29 ప్రాంతమున నున్నవాండగుటచే నాతం డంతకుం గొంత 
తర్వాతివాండగును. 


నన్నిచోడుండు :- ఈ కవి కాలనిర్ణయాదికమును గూర్చి పెక్కురు 
చర్చించియున్నారు. అన్ని చర్చల పర్యవసానము నింతే. ఈ కాలమువాం 
దని నిరారించుటకు6 దగిన సాధనములు లేవు. శ్రీ చిలుకూరి 
1. ఇది నాదగ్గజణ నున్నది. (గంథపాతములతో నిండి యందదుకులుగా 
నించుకమాత్రము మున్నది. 

౨. బసవయరాఘవుని శాసనము. (బట్టర్వర్తుగారి శిలాశాసనముల వాల్యూము ల 
లో నెల్లూరుజిల్లా , కనిగిరి తాలూకా శాసనములలోం జూడుండు.) 


ప్రబంధరత్నావళి పీఠిక 43 


వీరభద్రరావుగారాంధ్రుల చరిత్రమున నిట్లువ్రాసినారు. క్రీ.శ. 925-40 
సం. ప్రాంతమున నున్న యీ సత్యాశయుని నన్నెచోడ మహాకవి తన 
కుమారసంభవకావ్యమున నీ క్రింది పద్యములోం బేర్శొని యున్నాండు. 


క. మును మార్గకవిత లోకం 
బున వెలయంగ దేశికవితం బుట్టించి తెనుం 
గు నిలిపి రంధ్రవిషయమునం 
జన సత్యాశ్రయునిం దొట్టి చాళుక్యనృపుల్‌.” 


దీనింబట్టి నన్నయభట్టారకునకు నూటేండ్లకుం బూర్వమే యాంధ్రకవితా 
సతి వర్ధిల్లుచున్నదని స్పష్ట మగుచున్నది.” 


శ్రీ వీరభద్రరావుగారుగాని, మజియెవరుగాని నన్నిచోడండు నన్నయకంటెం 
బ్రాచీనుందని చెప్పంజూచుటకును, గావచ్చు నని లోకము విశ్వసించుటకు 
నీ పద్యమే ప్రధానాధారముగా నున్నది. శ్రీరామకృష్ణ కవిగారు ప్రచురించిన 
కుమారసంభవ ముద్రితప్రతిలో నీ పద్యమిట్లున్నది. 1909 సం॥ దీనిని 
ముద్రించినారు. అప్పు డీ పద్యమును వారు పాఠాంతరమును జూపలేదు. 
వారి యచ్చునకు మాతృక యెొక్కడిదో చెప్పను లేదు. కవిగారు కుమార 
సంభవము రెండవభాగపుం బీఠికలో నిట్లు వ్రాసినారు. “కుమారసంభవ 
ప్రతులలో నొకటి నాకు నైజాము రాజ్యమునం బ్రాచీనశాసన శోధనార్థము 
పోవుచుండంగాం గర్జాటదేశముననే అభించెను. తక్కినవి రెండును శుద్ధద్రవిడ 
దేశముననే యగపడెను” ద్రవిడ కర్ణాటదేశములందు మూండుప్రతులు 
దొరికినను నచ్చులోం బెక్కులు గ్రంథపాతములుండుట వింతగా నున్నది. ఆ 
మూండు ప్రతులు నొక్క్మమాతృకకే పుత్రికలాయేమి? కాకున్నచో నవి 
పాఠభేదములు లేకయు సమాన[గ్రంథపాతములు గలిగియు నుండుట 
వింతగదా? పట్టికలో ముఖ్యపాఠభేదములని వారు చూపినవి ప్రాయికముగా 
ముద్రణమం దర్ధానుగుణముగాం జీేయంబడదిన సంస్మారములకు వ్రాంతప్రతిలో 
నున్న తప్పుపాఠములుగా గోచరించుచున్నవి. కుమారసంభవ ప్రతుల 
యెక్కయుం బాఠములయొక్కయు రహస్యము లింకను బయల్పడవలసియే 
యున్నవి. కాని తంజాపురవు సరన్వతీ పుస్తక భాండాగారమునం 
దాటియాకులపై వ్రాయంబదిన కుమారసంభవపుంబ్రతి యున్నది. అక్కడం 


తత్త వేటూరివారి పీఠికలు 


దక్క నింతవజకుం బ్రత్యంతర మెక్కడను మనకుం గనరాదు. వినరాదు. ఆ 
పుస్తకములోం బై పద్యమిట్లున్నది. 


“క. మునుమార్గకవిత లోకం 
బున వెలయంగ దేశికవితం బుట్టించి తెనుం 
గును నిలిపి రంధ్రవిషయం 
బునం జనం జాళుక్యరాజు మొదలుగం బలువుర్‌.” 


కవిగారికి “చన సత్యాశ్రయునిం దొట్టి చాళుక్యనృఫులొ” అన్న 
పాఠమెక్కడనుండి వచ్చినదో! వా రింకనెక్కడి ప్రతి సంపాదించినారో! 
ప్రథమభాగమును ముద్రించునప్పటికి వా రీ తంజావూరు ప్రతి నెజుంగనే 
యెజుంగరు గావలయు. ఎజింగియుందురేని యనర్హ మగునీపాఠమును 
జూపకుండుట కేమికారణము? తంజావూరు పుస్తకశాలలో నన్నిచోడని 
కుమారసంభవ మున్నదని యొల్లరు నెటింగిన తర్వాత క్రీ.శ 1914లో వీరు 
ప్రచురించిన కుమార సంభవపు రెండవ భాగమున “చాళుక్యరాజు మొదలుగం 
బలువుర” అను పాఠాంతరమున్నట్లు తెలిపిరి. కాని యిప్తుడయినను 
దంజాపురపుం బుస్తకమును వీరు చూచినట్లు వ్రాయలేదు. కావున నీ పాఠము 
మజథఖియొక ప్రతిలోం జూచినారేమో?అత్యూహ లెందులకు? తంజావూరు 
పుస్తకపాఠము మాత్రమే మనకిప్పుడు గ్రాహ్యము; శ్రీకవిగారి పాఠము 
గలమాతృక బయల్పడువజకును. అట్టిప్రత్యంతరము బయల్బడెనా యది 
పాఠాంతరముగాం గూర్చుకొందము. ఇంకం “జాళుక్యరాజు మొదలుగ” 
నన్నప్పుడు రాజరాజ నరేంద్రుడే యేలకారాదు?చోడండు నన్నయకంటెం 
బ్రాచీనుం డనుట కాధారములు తగినవి లేవు. శ్రీ వీరేశలింగము పంతులుగారు 
నన్నిచోదని భాషాప్రయోగములను గూర్చి చేసిన యాక్షేపషములు నిలువం 
జాలనివి.* వానినెల్ల నిర్వచించుట కిక్కడ స్టలముచాలదు. పాల్బురికి 
సోమనాథుండు 1180 ప్రాంతముల నున్నవాం డనుపంతులవారి సిద్దాంతము 
పోలును. నన్నిచోడం దడంతకు ముందటివాండో వెనుకటివాండో సిద్ధాంత 
మేర్చడలేదు గదా! ఈ యిర్వురిలో నొకని పుస్తకము నింకొకండు చక్కంగా 
సంగ్రహించుకొన్నాండు. ఇది చదివి చూడుండు : 


1. ఆంధ్రకవుల చరిత్రము 1 భాగము. 


ప్రబంధరత్నావళి పీఠిక 4ర్‌ 


“ద్వి. నెట్టన నేలకు నింగికి సూత్ర, 

పట్ట మోంకాళ్లకు బట్టతలలకు 

ముడివెట్టం దననీడ గడవంగం బా, 

వడినెందమావుల కడ గళ్లుగట్ట; 

పాయక రెండుగాం బాటెదునీరు, 

వ్రేయం బుల్ద్డున్ను గోరో యని యమ్మ; 

జానార యొలువం జట్రాతిపైంగ్రుంగ, 

నేనుంగుపురు దోమ నిసుము త్రా ద్పేన; 

లలిగొన దెసలు తాళములు వాయింపం. 

జెలంగుచు రోంకటం జిగుళులు గోయం 

గలి వెన్న పుచ్చం గొండలు దొంతిం బేర్ప, 

నిలమంచుం గుంచానం గొలువ రేంబవలు 

సేయ నాకసమునం జిత్రరూపములు, 

వ్రాయ వాయువుం బట్ట వడగళ్ళుగుళ్లు 

గట్ట వెన్నెలగుంపుగాం బేయవచ్చి 

పుట్టినప్పుడే నేర్చు బుద్ధులప్రోంక. ణో (పండితా) 
సీ నేలయునింగియుం దాలముల్‌ వాయింప నెండదమావులం బట్ట బండతలయు, 
'మోంకాలు ముడివెట్ట రోంకటం జిగుళులు గోయంజట్రాతిపైం గ్రుంగ నిడుపు, 
లేక చిత్రము వ్రాయ నాకాశమునం దాయరము నిద మంచుం గుంచములం గొలువ, 
నేనుంగుపురు డోమ రానార గొన గాలి గంటిడ నిసుమున గట్టు దాల్ప, 


గీ నీరినడుము దెంప నేలం దెన్నుండి చే 

వెల్చం గలిగియుం ద్రచ్చి వెన్న గొనంగం 

గడవ నేర్పు గలిగి కందువు మా నెండై 

కత్తిగంటు లయిన యత్తగంతు.” కుమా. భా. 2-185 


ఇట్లీ యిర్వుర గ్రంథముల నుండియు వలసినన్ని సంవాదములు 
చూపవచ్చును. సులువుగా ద్విపదలో సోమనాథుండు కూర్చంగా నన్నెచోడం 
డిట్లు సీసపద్యమునం జేర్చుకొన్నాందేమో! సూక్ష్మముగా నీయిర్వుర కృతులను 


46 వేటూరివారి పీఠికలు 


బరిశీలించినచో నీ విషయము బయల్చ్బడంగలదు. భాషావ్యుత్పత్తిలోం జోడం 
డును, సోమనాథుండును గూడ సమధికులేయని యాయా[గ్రంథములం 
జక్కంజదివి యెటింగినవారు భావింతు రనినా నమ్మకము. 


పెద్దిరాజు, పొన్నాడ:- ప్రబంధమణిభూషణపుం బీఠికలో శ్రీరామకృష్ణకవి 
గారిట్లు వ్రాసిరి. “విన్నకోట పెద్దన కావ్యాలంకారచూడామణియుం* 
బ్రద్యుమ్నచరిత్రయు రచియించెను. రెండవ కృతి చాలం (బౌఢధమయినది. 
దానిలో నుండి 118-వ పద్యము మాత్రమే గ్రహింపంబడదినది. “కావ్యాలంకార 
చూడామణికర్త యింటిపేరు విన్నకోట గదా! ప్రద్యుమ్న చరిత్రకర్త యింటిపేరు 
పొన్నాడ యని యిందున్నది. కవిగారట్లు వ్రాయుట కేమి యాధారమో? 
ప్రద్యుమ్న చరిత్రము వారికడ సమగ్రముగానుందడెను గాంబోలును. లేనిచో 
నది చాలం బ్రౌాధమయినదనియు నన్నూటయేంబదికిం బై పడిన పద్యములు 
యత్మర్భకములో, యేకృతులలోనివో తమ కెజుంగ రాకపోయిన యా 
ప్రబంధమణిభూషణమున, 118-వ పద్యమొకటి మాత్రమే ప్రద్యుమ్నచరిత్రము 
నుండి గ్రహింపం బడినదనియు నెట్లు చెప్పంగల్టుదురు? కవిగారు 
ప్రబంధమణిభూషణ మనుపేరుతోం బ్రచురించిన సంధానమునకుం బ్రతులు 
నాల్గ్దయిదు తంజాపురపుం బుస్తకశాలలో నున్నవి. కాని వానియందు లేని 
పద్యములనేకములు వీరి ముద్రణమునం జేరినవి. వీరే యే ప్రతులను 
బట్టి యా గ్రంథమును ముద్రింపంగల్లినారో తెలియదు. 


పోతరాజు:- ఈతండొక బేతాళ పంచవింశతి రచియించెనట! శ్రీ రామకృష్ణ 
కవిగారు తమకు దొరికిన కవిభల్లటుని విక్రమార్శచరిత్ర బేతాళపంచవింశతి 
యందలి వని యుదాహరించిన పద్యములు కూచిరాజు ఎజ్జియ రచించిన 
సకల కథా నిధానమందలి బేతాళపంచవింశతి కథలలోనివే. ఇటీవల 
నొకబేతాళపంచవింశతి భాగము దొరికినది* అది యత్భృతియో? 


మల్లయ, నంది :-ఈతండును ఘంటసింగయయును గలసి జంట కవులుగదా! 


1. కావ్యాలంకార చూడామణి 7 ఉల్లాసములు మాత్రము ముద్రింపంబడెను. ఇంకను 
మటికొంత గ్రంథము ముద్రింపంబడవలసి యున్నది. 
2. ప్రాచ్యలిఖిత పుస్తకశాలలో నున్నది. 


ప్రబంధరత్నావళి పీఠిక శ 


అఘోరశివాచార్య దక్షిణామూర్తి శివాచార్యులకు వీరు శిష్యులు, విద్యానగరమున 
“శివాచార్య పఠమొకటి యాకాలమున నుందెను. అందు వైరాగ్యశివాచార్యా 
ఫఘోరశివాచార్య దక్షిణామూర్తి శివాచార్యాదు లధిష్టాతలు, అఘోర 
శివాచార్యాదుల కృతులు శైవాగమ (గ్రంథములు శ్రైవతత్తామృతాదులు 
పెక్కులున్నవి. లక్షద్వయాధ్యాపకుండట యఘోరశివుండు. మా.రా. కవిగారు 
క్రీడాభఖిరామ పీఠికలో *..... అవి రుచ్యములుగావని నందిసింగనయు ఘంట 
మల్లయయు-- (ఇంటిపేర్లుం బేర్లును దార్మారు. ) గలసి యార్వీటి తిమ్మరాజున 
కంకితముగా షస్టస్మంధమును శృంగారషస్ట మనుపేరుతో రచించిరి” అని 
వ్రాసినారు. నందిమల్లయ ఘంటసింగయలు ప్రసిద్ధులు. వారుగాక వీరు 
వ్రాసిన విధముగాం గూడ నిర్వురున్నారా? ఏమో? లక్షణ గ్రంథకర్తలు 
రాచమల్లువారి శృంగారషష్టమని యుదాహరింతురు ఇదియెట్లో? ప్రయోగ 
రత్నాకరమున శృంగారషస్టమందలిదిగా నీపద్య ముదాహృతము. 


“ఉ. చండాంశు ప్రభవీక్ష తిమ్మయతనూజా! తిమ్మ విధ్వస్తపా 
షండంబైన త్రిలింగభాగవత షస్టస్మంధభాగంబు ల్స్‌ 
కుండక్కెం జతురాననత్వగుణయుక్తు ల్మీ వాణీమనో 
భండారోద్ధతి చూఅకారబిరుద ప్రఖ్యాతి సార్థంబుగన్‌.” 


ఈ సంధానమున మలయమారుతము సర్వయ షష్టస్మంధ 
ముదాహరింపంబడినది. 


రామయ్య, ఆంధ్రకవి :- వాసిరాజు రామయ్యయు నీతండు నొక్కండో? వేజో? 
ఈతండు ప్రాచీన కవులను మాత్రమే న్తుతియించినాండు. అందు 
“ఛందోనిబంధనచాతురీధారేయ వాగ్ధాము వేములవాడ భీము” ననుచున్నాం 
డు- లాక్షణికులు గూడం బెక్కురు కవిజనాశ్రయము వేములవాడ భీమకవి 
రచితమని యుదాహరించెదరు. 


“క. చను నుత్తమగండాధ, ర్వణహనుమదనంతకవిరాక్షస జయదే 
వనుత శ్రీధరగోక, ర్లనీలకంఠాది భఖీమనచ్చందంబుల్‌” 


అనంగా “దశవిధచ్చందములు. న రంగరాట్బందస్సు. 


48 వేటూరివారి పీఠికలు 


ఈ విషయము మిక్కిలి సందిగ్ధముగానే యున్నది. భీమకవియే 
రచియించి కోమబియగు మల్లియరేచనిపేరం బ్రకటించెనని నానుడి! ఆ కోమటి 
మిక్కిలిగా నందుం బ్రశంసించుకొనంబడినాండు. వేములవాడ భీమకవియో 
కోమట్లను బడందిట్టినాడు; వినుండు. 


ఉ. “కోమటి కొక్కటిచ్చి పదిగొన్నను దోసము లేద, యింటికిన్‌ 
సేమమెటింగి చిచ్చిడినం జెందద పాపము; వానినెప్పుడే 
నేమజుపాటున న్మజియు నేమి యొనర్చిన లేద దోస; మా 
భీమునిలింగమాన! కవిభీముని పల్కులు నమ్మియుండుండీ. 


చ. గొనకొని మర్యలోకమునం గోమటి పుట్టంగం బుట్టెం దోన బొం 
కును గపటంబు లాలనయుం గుల్సితబుద్ధియు రిత్తభక్తియున్‌ 
ననువరిమాటలున్‌ బరధనంబును [గ్రక్కున మెక్కంజూచుటల్‌ 
కొనుటలు నమ్ముటల్‌ మరియు గొంటుదనంబును మూర్థవాదముల్‌. 


లేములవాడ భీమన యిట్లు సెప్పంగా వేటొకకవి దాని నిట్లు ప్రశంసించినాండు. 


ఉ. లేములవాడఖీమ! భళిరే! కవిశేఖర సార్వభౌమ! నీ 

వేమని యానతిచ్చితివి యిమ్ములం గోమటి పక్షపాతివై 

కోమటి కొక్కటిచ్చి పదిగొన్నను దోసము లేద యంటివా 

కోమటి కొక్కటీక 'పదిగొన్నను ధర్మమె ధర్మపద్ధతిన్‌”' 

కోమటి సొమ్ముందిని కృతినమ్ముకొని యాతని నెంతో పెద్దగాం 

బ్రకటించిన కవినోరే యాకోమటి కొలమువారినిట్టు తిట్టునా? ఏమో? కృతి 
చెప్పించుకొని వెల్లడించుకొని తుదకుం గోమటి ద్రోహము చేయంగాం దిట్టినాం 
దేమో? ఏమో ఊహలెందులకు?* ఘనుందన్‌ వేములవాండ వంశజుంద” 
నిత్యాది చాటు పద్యములకుం బ్రసక్తుం డగు భీమకవి కవిజనాశ్రయకర్త 
కానేరం డనియే నాతలంపు. అతండు శివభక్తిపరాయణుండు. ఐతిహ్యములు, 
చాటుపద్యములు, నితర కవికృతస్తుతులు, నీ విషయమును రాద్దాంత 
పజుచుచున్నవి. పార్వతీపరమేశ్వరులే తమకుం దల్లితండ్రులనుట శైవుల 
సంప్రదాయము. * ధర నుమా మాతా పితా రుద్ర యనెడు ! వరపురాణోక్తి 
1 ఈ పద్యమున లేములవాడ యనియెకలదు. తక్కిన భీమకవి చాటువులన్నిటిలోం గూడ 
లేములవాడ యను పాఠమున్నది. ఇది ప్రయోగరత్నాకరమున నుదాహరింపంబడినది. 


ప్రబంధరత్నావళి పీఠిక శ్రి 


నీశ్వరకులజుండ.... బసవని పుత్రుండ బసవగోత్రుంద”* పాల్ఫురికి 
సోమనాథుండు. 


“ఇట్లే ఖీమకవియు దాక్షారామభీమేశ నందనుండి నని చెప్పికొన్నాండు. 
ఇంకం గవిజనాశ్రయకర్తగా గ్రంథమున నెజుంగంబడు రేచన జైనుండు. 
శైవులకును జైనులకును బ్రచండవిద్వేషము. వీరికి వారికి నాజుచాళ్ల పెట్టు. 
మతమున విశ్వాసము, పట్టుదల, నెట్టుకొనియున్న యా కాలమున 
మాఖుమతమువాని పేరం గృతిని వెల్లడించుటయేకాక యందుం దనకు 
మిక్షిలి విద్వేషింపందగిన యా మాజుమతపుదేవరను బ్రశంసించుటయు 
“భీమేశనందనుండినని చెప్పుకొనుస్వమతాభిమానికి భీమకవివంటివానికి 
సంభవింపదు. కవిజనాశ్రయమున జినదేవతాప్రశంసయేకాక సోత్రముకూడ 
నున్నది. శ్రీ జయంతి రామయ్య పంతులు గారు* దక్షిణ దేశమున దొరికిన 
యొక్క ప్రతిలో మాత్రమున్నవని యేడు పద్యములవతారిక యనుపేర 
గవిజనాశయమునం బ్రకటించినారు. ఇంచుమించుగ ముప్పదినలువది 
కవిజనాశయపుం దాళపత్రప్రతు లాంధ్రదేశమునను దక్షిణ దేశమున 
బరిశీలించితినిగాని యా పద్యములు నాకెందును గానరాలేదు. పంతులుగా 
రాపద్యములను గూర్చి యిట్లు వ్రాసినారు. * ఈ యవతారిక యొక్క 
ప్రతిలోమాత్ర ముండుటచేం బ్రక్షిప్తమని తోంపవచ్చును గాని, కవితావైఖరిని 
బట్టిచూడ నది ్రక్షిప్తము కాదనియే నా నమ్మకము.” పంతులుగారి యీ 
నమ్మక మసమర్థమని నా నమ్మకము. అనంతుని ఛందమందలి మొదటి 
పద్యమే యీషద్భేదముతో నీయవతారికకు మొదటి పద్యముగా నున్నది. 


క. శ్రీవల్లభు యతిగణసం, సేవితపాదారవిందు6 జింతితఫలదున్‌ 
భావజగురు నలఘుచ్చం, దోవినుతు మురారి భక్తితో వినుతింతున్‌. 


1. కం.వీ. కవులచరిత్రమున, “దీనినిబట్టి సోమనాథుండు లింగార్యుని ఛాత్రుం 
డయి నట్టును బసవేశుని పుత్రుండయినట్టును గనంబడుచున్నాండు” అని యుండుట 
సరికాదు. 

2. కవిజనాశయము శ్రీరామయ్య పంతులుగారిచేం బ్రకటింపంబడినది. అందు 
రెండవపద్యమున “పరహిత చరితుండ నాంధ్రపదభక్తిమెయిన్‌” అను పాఠమున్నది. 
ఒక ప్రతిలో 'జితేంద్ర యని యున్నదనియు, నదికవి సమ్మతమైనచో జినేంద్రయని 
యుండవలెననియు వారు వ్రాసిరి. అనేక తాళపత్రప్రతులలో 'జినేంద్రి యన్న 
పాఠమున్నది. 


ర్‌0 వేటూరివారి పీఠికలు 


లేకపోయినను భీమేశనందను6 డగుభీమకవి యిట్లు “మురారి 
నిష్టదైవముగా స్తుతియించు నని నమ్మరాదు, కాన యిది యాతనిది కానేరదు. 
ఇంక రెండవ పద్యము : 


“క్ర... శ్రీకరముగ రేచనపై 
లోకంబున సుకవివరులు లోలతం బొగదన్‌ 
బ్రాకటముగ నీఛందము 
లోకం బౌ ననంగం దెలుంగులో నొనరింతున్‌. 


ఇందు బ్రాసమునకై * శ్రీకరముగి 'లోకంబుని ప్రాకటముగి 
“లోకంబౌననంగం నని నాల్గుపడిరాళ్ళు పడినవి. యతికై 'లోలత వచ్చినది. 
కవిజనాశ్రయమందలి శైలికి నీపద్యముల శైలికిని బోలికయే లేదు. ఈ 
ఛందము తెల్లులో నొనరింతునని రచింపబోవువాం డెట్లు చెప్పగూడును? 
రచింపంబోవుదశలో *“నీఛంద మనుటకుం బొనంగుంవాం డెట్ట్లు? 
కవిజనాశయమును బరించినం కవితాలుబ్బుందెవందో దాక్షిణాత్యుం డిటీవల 
నీ యవతారిక నైతిహ్యమును బట్టి కూర్చిన ట్టీపద్యమే చెప్పక చెప్పుచున్నది 
ఇట్టి కవితా వైఖరినిబట్టి చూచి యట రామయ్యపంతులుగా రిది 
'ప్రక్షిప్తముకాదని నమ్ముచున్నారు. 5,6,7 పద్యములు గూడ నస్వరస మగు 
కూర్చుతో నున్నవి. మజియుం బంతులుగారు; 


క. పరంగిన విమలయశోభా 
సురచరితుండు ఖభీమనాగ్ర సుతుం డఖిలకళా 
పరిణతుం డయ్యెను భూసుర 
వరప్రసాదోదిత ధ్రువశ్రీయుతుండై” 

క. అసమానదానరవితన 
యసమానోన్నతుండు వాచకాభరణుండు ప్రా 
ణసమానమిత్రుం డీకృతి 
కిసహాయుండు గా నుదాత్తకీర్తిప్రీతిన్‌. 


అని గ్రంథమం దుండవలసిన పద్యములను సాధుపాఠములుగల 


ప్రబంధరత్నావళి పీఠిక ర్‌1 


సముచితప్రతుల తోడ్పాటు లేమిచేం గావలయు, “విమల యశోభాసురనిరతుం 
డు” “'భూసురవరుండు ప్రసాదోదితధ్రువశ్రీయుతుండై” 'యాచకాభరణుండు 
నను నపపాఠములతో [గ్రహించి * ఈ పద్యము లనన్వయముగా నుండుటచేత 
నందుం బేర్మొనంబడిన భీమునకును గ్రంథమునకును గల సంబంధ మిట్టిదని 
నిర్ణయింపవలను గాకున్న “దని పీఠికలో వ్రాసి ప్రక్షిప్రములట్లు గ్రంథమునం 
జేర్చక (క్రిందం గూర్చినారు. పైపద్యము లనన్వితములుగావు. గ్రంథమునం 
గూర్చుకొని చూచినచోం దేటపడంగలదు. పాఠము తప్పుగా నున్నప్పుడు 
సమన్వయ మెట్లేర్పడును? 

మజియు, రామకృష్ణకవిగారు భీమకవిదేశము నైజాంరాష్టమందలి 
లేములవాడయగునో యని నీతిశాస్తముక్ష్తావళిపీఠికలోం దెలిపినతలంపును 
రామయ్య పంతులుగారు కొన్ని యుపపత్తులతోం బొందించి బలపటిచినారు. 
వాస్తవము కావచ్చును. నైజాంర్యాష్టమందలి లేములవాడలో వెలసిన 
యీశ్వరునకు రాజేశ్వరుండని సుప్రసిద్ధనామ మయ్యెను. మనభీమకవి 
తఅచుగాం దనయిష్టదైవమును 'భీమేశ్వరి 'భఖీమలింగి నామములతోనే 
పేర్ళొన్నవాందయ్యెను. ఆ రాజేశ్చ్వరునకుంగూడ భీమేశ్వరుండని సుప్రతీతి 
కలదా? అక్కడ సుప్రసిద్ధమయిన రాజేశ్వరనామమును విడచి స్థలాంతరమున 
సుప్రసిద్ధమగు భీమేశ్వర నామమును బేర్కొనుట భీమకవి గోలకొండ రాష్ట్ర 
వాస్తవ్యత్వమునకుం గొంత బాధకము. పద్యములలోనున్న వేములవాడ యన్న 
పేరు గోదావరీమండల మందలి వేములవాదడకుం గుదురకపోవుట 
తత్రత్యత్వమునకు బాధకము. కవినిం గూర్చియు6 గవికావ్యములను 
గూర్చియు నిదమిత్హ మని నిర్ధారణ మేర్చడని యప్పు డీ స్థలమును గూర్చి 
యింత చర్చ యెందులకు? 

మతియు, రామయ్యపంతులుగారు 'ఘనుండన్‌ వేములవాడ అన్న 
పద్యమున శ్రీరామమూర్తిగారు 'కల్పించిని 'వెలుంగాధీశు యన్న పాఠమునకు 
బదులుగా వీరేశలింగము పంతులుగారు ' తెలుంగాధీశి యన్న పాఠమును 
జెప్పి రనియుం 'దెలుంగ్వదీశి యని కాని, 'తెలుంగధీశుయని కాని 
యుండవలయునే కాని 'తెలుంగాధీశు యనుట వ్యాకరణ దుష్టమనియు 
నట్లు భీమకవి ప్రయోగింపం దనియు గర్జించికళింగాధీశ యని చేర్చుకొని, 
“కల్లింగాధీశ "యను పాఠ మీ ప్రతీతి కనుగుణము. సర్వవిధముల నిర్చుష్టము; 


ర్‌2 వేటూరివారి పీఠికలు 


ఇదియే కవిప్రయుక్తపాఠ మై యుండవలయును” అని వ్రాసిరి కాని యీ 
పాఠము వీరి కెట్లు వచ్చినదో చెప్పనాల్లకపోయినారు. కావుననే 
వీరేశలింగముపంతులుగారు “తెలుంగాధీశ” యన్న పాఠము వ్యాకరణదుష్ట 
మగుటచే నది కళింగాధీశ యని యుండవలెనని యొకరనుచున్నారు” అని 
యది రామయ్యపంతులుగారు సంస్కరించిన పాఠమయిన ట్లభిప్రాయపడినారు. 
'తెలుంగాధీశు యనుట వ్యాకరణదుష్ణ మనెడు వాదము గ్రాహ్యముకాదు. 
తద్భవ, దేశి, నామములకు డు ప్రత్యయము పరమగుచో నకారాదేశము 
వచ్చును. రంగండు, లింగండు, మారండు, సూరండు, గరువండు, తిప్పడు 
మొ॥ ఇట్లే తెలుంగండు కూడను. తెలుంగండే తెలంగండని కూడ మాటిను. 
“'తెలుంగుండు' అని యుండదు. 'తెలుంగు” అన్నట్లుకూడం గానరాదు. 
సంసృృతసమాసఘటిత మగునప్పు డా యకారాంత రూపమే ప్రాతిపదిక 
మగును. కళింగ గంగు, సాళ్వమంగు అను రూపములున్నను గంగ్వధీశుం 
దు, మంగ్వధీశుండు, నని యుండదు. పంతులుగారు 'తెలుంగాధీశు యనుట 
వ్యాకరణదుష్ట మనునప్పుడు, శ్రీనాథకవిసార్వభౌముని “'యక్షయ్యంబుగి 
పద్యమును మరచిపోయినారు. వీరేశలింగము పంతులుగారి పాఠము 
యుక్తమే. “సుచరిత్రాధ్యుని వత్సవాయతెలుంగున్‌ క్షోణీశ చూడామణిన్‌” అని 
కం. వీ. గారు ప్రచురించిరి గాని యదికూడ “వత్సవాయుతెలు(ల) గక్షోణీశ 
చూడామణిన్‌” అనియే యగునని నానమ్మకము. 


ఇంక నా “కళింగాధీశు యన్న పాఠమును రామయ్యపంతులుగారు 
నా చాటుపద్యమణిమంజరి నుండి గ్రహించియుండవచ్చును. ప్రాచ్యలిఖీత 
పుస్తకశాలలోని యొక తాళపథత్రప్రతిలోం జూచి దానిని జాటుపద్య 
మణిమంజరిలో 'తెలుంగాధీశు యనుటకుం బాఠాంతరముగా ముద్రించితిని. 
లోకమువాకులందుం దెలుంగాధీశ యన్న పాఠమే పాదుకొనియుండుటను 
బట్టియు శ్రీనాథునకుం గస్తూరికాభిక్షాదానము సల్పిన తెలుంగురాయని పేరే 
భీమకవికూడం గస్తూరికాభిక్షమే యాచించినవాని పేరుగా నుండుటలో 
సందర్భవిశేష ముండం దగియుండుటనుబట్టియు. ద్రోసిపుచ్చుటకు 
సాహసింపక ప్రధాన పాఠముగా దీనినే యుంచితిని. ఈ పాఠము పరిత్యాజ్య 
మనుటకు వ్యాకరణదుష్ట మనెదు కారణము తగనిది. ఇతర విధములం 
“గళింగాధీశు యన్న పాఠము పరిగ్రాహ్యతరము కావచ్చును. 


ప్రబంధరత్నావళి పీఠిక 58 


మజతియు వీరేశలింగము పంతులుగారు “సోమ గురువాక్యములు 
పెట్టీ భీమసుకవి, గరిమ బసవపురాణంబు గణనచేసె” నని పిడుపర్తి బసవన 
బసవపురాణపద్యమును గొని వ్యాఖ్యానచాతుర్యముచే 'గణనచేసె' ననుటకుం 
గర్జాటీకరించుటగా నర్థముం గూర్చి, పాల్కురికి సోమనాథుని యాంధ్రబసవ 
వురాణమునుబట్టి కర్ణాటభాషలో భీవుకవిచే రచియింవంబడిన 
బసవపురాణము నుదాహరించి యా యర్ధమును స్పష్టపటిచిరి. పిడుపర్తి 
బసవన బసవపురాణపుం దాళపత్రప్రతులలో “గరిమ బసవపురాణంబు 
కన్నడించె” నని యున్నదిగావున వ్యాఖ్యానశ్రమమక్కజలేకయే యయ్యది 
కంఠోక్తమగుచున్నది. కాని, యా భీమకవియే వేములవాడ భీమకవి యని 
పంతులవారు పల్కుటకుం ప్రమాణమో! లేదు. వేములవాడ భీమకవి 
చాటుపద్యములలో6 గూడ దాక్షారామ భీమేశ్వరుని స్మరించియున్నాండు. 
కర్ణాటక బసవపురాణకర్త యాతందే యగు నాండందలి యెన్మిదాశ్వాసములలో 
నెక్కడనేని భీమేశ్వరుని స్మరింపకుండునా? తెలుంగుంగవీశ్వరులచే స్తుతింపం 
బడుట కాతం దేవేని తెలుంగుం గబ్బములను గూర్చియే యుండవలెను 
గదా? ఏవో యవి చేకుజవలసియే యున్నవి. ప్రయోగరత్నాకరమున 
వేములవాడ భీమకవి నృసింహపురాణమందలివని కొన్ని పద్యము 
లుదాహరింపంబడినవి. ఎంత నిజమో! వీరేశలింగముపంతులుగా రీతం 
డారాధ్యబ్రాహ్మణుందనిరి. కోవెల గోపురాజు నన్నయభట్టును భీమకవిని వేజుగా 
స్తుతియించి, తిక్మనాదులను “మత్ములచంద్రు లని తర్వాతం జెప్పుకొన్నాం 
డు. మీంది చర్చవలన వేములవాడ భీమకవి విషయము సర్వమును సందిగ్ధమే 
యగు చున్నది. 


రామలింగయ్య - తెనాలి:- రామకృష్ణుండు వేజు, రామలింగండు వేజుగా 
మాం.రా. కవిగారు వ్రాసినారు. * సత్యము కావచ్చును.” 


1. ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక. 1. క్రీడాభిరామపీఠిక చూడుండు. 
2. ఉ. గ్రాంథిక సన్నుత ప్రతిభం గాంచి రసజ్ఞత మించి యాదిమ 
[గ్రంథము లుగ్గడించి ఫణిరాట్పరికల్పితశాస్త్రవీథికిన్‌ 
బంధువులైన సత్మవులం బ్రార్ధన చేసెద దుష్ప్రబంధ సం 
బంధ మహాంధకార ఖరభానుగభీరవచోమచర్చికన్‌. 
(మిగతా ప్రక్క పేజీలో) 


ర్‌శ్త వేటూరివారి పీఠికలు 


వల్లభరాయండు :- శ్రీ మా.రా. కవిగారు వల్లభరాయండు రచించినట్టున్న 
క్రీడాఖిరామ* మను వీథినాటకమే శ్రీనాథుని వీథి నాటకము కావచ్చుననిరి. 


సీ మహిత మూలస్థానమల్లికార్డున శిరస్థ్యల చంద్రచంద్రికాధవళితంబు, 
చెదలువాటీపుర శ్రీరఘమూద్వహభుజాస్తంభ రక్షణవిధాసంభృతంబు, 
వేదండముఖతటాకోదితపద్మసౌగంధిక గంధపాణింధమంబు, 
రాజబీంబాననారాజిత గాంధర్వ మాధురీసాధురతీధరంబు, 


గీ. కరటికటనిర్లళద్ధాన నిరవధిక స। మగ్రనూతనవృష్టిజంబాలితాఖి 
లావనీపాలమందిర ప్రాంగణంబు! గురు సమృద్ధుల సైదోడు కొండవీడు 
మ. పరగన్‌ వారిధివేష్టితాఖిలమహీభాగంబునన్‌ రెడ్డిభూ 
వర సింహాసనమై శుభాయతన మై వర్ధిల్లు తత్పట్టణం 
బురుబాహాబల సంపదం బెనుచు భద్రోద్యోగి నాదెండ్ల గో 
పరసాధీశుండశేష బంధుకుముద ప్రాలేయధామాకృృతిన్‌. 


గద్యము. ఇది శ్రీమదేలేశ్వరగురువరేణ్యచరణారవిందషట్పరణ సకలకళాభరణ 
రామనార్యసువుత్ర సుకవిజనమిత్ర కుమారభారవిబిరుదాభిరామ రామలింగయ 
ప్రణీతంబైన యుద్భటారాధ్య చరిత్రంబునం .... ..... 


మన్న్మిత్రులు చల్లా నూర్యనారాయణరావుపంతులుగారు దీనినిబంపినారు. 
పాండురంగమాహాత్య కర్తయు, నేతతృతికర్తయు నొక్కండే యనిగాని, వేజనిగాని 
నిర్ధారింపందేలకున్నది. అతండు నీతండును రామయపుత్రులే. * శైవవైష్టవ పురాణావళీ 
నానార్థరచనా పటిస్టైకరమ్యమతివి” కావున, నాతండుకూడ నీ శైవకథ రచియించి 
యుండందగును. అక్కడ రామకృష్ణుండని యిక్క డరామలింగండని యున్నది. ఇక్కడం 
దెనాలి ప్రశంసకానరాలేదు. ఈ యుద్భటారాధ్యచరిత్రము కూడ బయల్పడినంగాని 
యథార్ధము తేలదు. ఇందు ఉదాహరింపంబడిన పద్యమందు నాదెండ్ల గోపమంత్రి 
పేర్మోంబడినాండు. ఈ రామలింగనికిం గుమారభారతి యని విరుదు. 


1. మా.రా.కవిగారు, క్రీడాఖిరామపుంబీరికలోనే యిట్లు వ్రాసినారు. 
“చంద్రశేఖరుండను నియోగిపుంగవుండు నరసింగరాయల మంత్రియని సాళువాభ్యుద 
యమున నున్నది, కావున “చంద్రశేఖరు క్రియాశక్తిరాయల యొద్దం బాదుకొల్పితి 
సార్వభౌమ బిరుదు” అనునది స్పష్టముగా నర్ధమగుచున్నది.” సాళ్వాభ్యుదయము 
ప్రాచ్యలిఖిత పుస్తకశాలలో నున్నది. అందెక్కడను నరసింగరాయలకుం జంద్రశేఖరుం 
డనునియోగిపుంగవుండు మంత్రిగా నున్నట్టు కానరాదు. వారు మజిక్కడి ప్రతిలో 
నట్టుచూచినారో: ఆచరణమున కట్టి యర్థములేదు. శృంగారశ్రీనాథమందలి 
“కనకాభిషేకము” చూ. 


ప్రబంధరత్నావళి పీఠిక ర్‌ర్‌ 


శ్రీ కం. వీ. పంతులుగా రది 'యతిసాహని మనిరి. నా నిశ్చయము తప్పక 
యది శ్రీనాథుని కృతియే యగునని; కారణసామగ్రి పుష్కలముగా నున్నది. 
ముద్రింపంబడునా * శృంగార శ్రీనాథ” మను [గ్రంథమున నీచర్చకలదు. 


శేషనాథుండు :- ఈతని పర్వతపురాణము ముద్రితము. 


శ్రీనాథుండు :- వల్లభాభ్యూదయ మను శ్రీనాథకృతి యొక్కటి 
యున్నట్టిందలియొక్క పద్యమెటింగించుచ్నుది. వల్లభాభ్యుదయమును గూర్చి 
శ్రీ మా.రా. కవిగారిట్లు వ్రాసినారు. “వల్లభాభ్యుదయములోం గృష్టాతీరమున 
నుండు శ్రీకాకుళస్వామి తిరునాళ్ళలో జరుగు నసభ్యములు దీనికంటెం 
బచ్చిగానున్నవి. మజియు నాంధ్రవల్లభుని తిరునాళ్లలోని విధవాదుర్వర్తనములు 
శ్రీనాథుండు విశదముగా వర్ణించియున్నాండు..... .... శ్రీనాథుండు 
శ్రీకాకుళాధీశ్వరుండగు తెలుంగురాయని దర్శించి యతని కంకితముగా 
వల్లభాభ్యుదయమును జెప్పెను గదా! అప్పుడు “అక్షయ్యంబుగ సాంపరాయని 
తెలుంగాధీశి అని శ్రీనాథుడు చెప్పెను” ఈ వ్రాంత శ్రీకవిగారా వల్లభాభ్యుద 
యమును జక్కంగాం జదివి యొఖింగినవా రని చెప్పుచున్నది గదా! ఆ 
[గ్రంథము శ్రీకాకుళాధీశ్వరుం డగు తెలుంగురాయని కంకితమట! అతదేయట 
సాంపరాయని తెలుంగురాయండు. సాంపరాయని తెలుంగురాయండు 
కృష్ణాతీరమందలి శ్రీకాకుళము నేలినాండననుట కట్టుకత. ఆధారము 
లేవియును లేవు. ఈ విషయమునంగల యసందర్భములు పూర్ణముగా 
నాశ్చ్ళంగార శ్రీనాథము” న వెల్లడింపంబడినవి. ఇప్పటికి నజఖువది యేండ్లకుం 
బూర్వ మొకకవి శ్రీకాకుళక్షేత్రమాహాత్యమును వల్లభాభ్యుదయమును గూర్చి 
యిందలి పద్యమొకటి తక్క మనకింక నేమియుందెలియదు. శ్రీ కవిగారు 
గ్రంథమును జదివినట్లు వ్రాయుచున్నారు. వారు దానిని వెల్లడింపవలసి 
యున్నారు. 

వారిభట్టు ;- ఈతడు బవు([గ్రంథకర్తగా నున్నాండు. ఈతని 
మాత్స్యవారాహపురాణములు దొరకియున్నవి. ఉత్తరనృ్ఫసింహపురాణము 
దొరకలేదు. విష్ణుభాగవతము నేకాదశద్వాదశస్మంధములుగూడ నీతండు 
తెలింగించినాండు. ఆంధ్రసాహిత్యపరిషత్పుస్తక భాండాగారమున “హరికభట్టి 
రచించినట్టు పై రెండు స్కంధములు నున్నవి. హరిభట్టనుటకు హరికభట్టనుట 
వ్రాంతగాని దోషమే. 


ర5్‌6 వేటూరివారి పీఠికలు 


నీతినారము, పంచతంత్రి, కామందకము* మొదలగు కొన్ని 
(గ్రంథములకుం గర్తలెవరో యెజుంగరాదు. మజటికొన్ని పద్యము లేగ్రంథము 
లందలివోకూడ నెజుంగరాక యున్నవి. ఇందుం బేర్శొనంబడిన కవీశ్వరులు 
పెక్కురు ప్రాయికముగా కం. వీ. కవులచరిత్రము ప్రథమభాగమునం జేరం 
దగినవారగుదురు. ఇంతవజకు నాంధ్రభాషలోం గవిజనాశ్రయముతక్క 
జైనప్రసక్తమగు కబ్బము కానరాలేదు. ద్రవిడకర్ణాటభాషలలో జైనకృతులు 
పెక్కులున్నవి. ఇందు జినేంద్రపురాణ మనియు నాదిపురాణ మనియు రెండు 
జైన ప్రబంధము లుదాహరింపం బడినవి. కాని, వానియందలి పద్యము 
లెక్కువగాం జేకొనంబడ వయ్యెను. ఉన్న వద్యములం జూడగాం 
బ్రాచీనతరరచనముగాం దోంపకున్నది. 


నంన్స్ఫృత వాజ్బ్యయమున శార్‌బ్బధరుని పధ్ధతి, జల్హణుని 
సూక్తిముక్తావళి, వల్లభదేవుని సుభాషితావళి మొదలగు సంధానగ్రంథముల 
మూలమున నిప్పుడనుపలభ్యమానములగు కావ్యములయుం గవులయు 
వృత్తాంతము లెన్నో గుర్తింపంబడుచున్నవి; అట్లే యా సంధానములు గూడ 
నెందజనో యా పూర్వకవులను, నెన్నింటినో యపూర్వకావ్యములను 
బయల్పటథిచినవి. ఇందుం గొన్ని యేని మన భావిపరిశీలన మూలమున 
బయల్ప్బడంగలవని విశ్వసింతము. మజియు నెజ్టాపెగదరామాయణము 
మొదలగు ప్రాచీన ప్రబంధము లిందుంగూడ ననుదాహృతములు పెక్కులు 
మనకు దొరకవలసియున్నవి. పేరుకూడ లేకుండం గాలప్రవాహమింక నెన్ని 
మంచికావ్యములను ముంచివైచినదో గదా! 


ఈ సంధాతలు ప్రాచీనులే యగుటచే వారి కాయా కవీశ్వరుల 
కావ్యములు దొరకియే యుందుననియు వారు వానిని బఠించియే పద్యములను 
సంగ్రహించిరనియు విశ్వసింపంగూడును. అయినను బ్రతివిలేఖకాదుల 
మూలమున నిప్పుడు దొరకిన ప్రతులందుం గొన్ని కావ్యముల పేళ్ళును, 
గవుల పేళ్లును దార్మారయి యుండవచ్చును. కొన్ని పద్యముల విషయమున 
నీ రెండు సంధానములకును ద్వైవిధ్య మేర్చడెను. ఈ పద్య మీ కావ్యమందలి 
దగును గాదని నిర్దారింప నా కావ్యములు దొరకినంగాని కుదురదుగదా! 


1. తంజావూరు వుస్తకశాలలో వేంకటరాజ ప్రణీత మగు కామందకము పద్యకావ్య 
మున్నది. అది యిది కానట్టున్నది. 


ప్రబంధరత్నావళి పీఠిక ర్‌7 


ఈ సంధానములకుం బ్రత్యంతరములేవి లఅభింపవయ్యె. 


ఈ [గ్రంథము చెన్నపురిలో ముద్రింపంబడుచుండుటయు నే నక్కడ 
నుందడరాక యవిరతప్రయాణములతో దేశాటనము సల్చ్బవలసియుండుటయు 
సంఘటిల్లుటచే నచ్చుపని చూడనేకాక పీరికవాయను వలసిన గ్రంథపరికరము 
పరికింపను గూడం గుదురదయ్యెను. అయినను నా రెండు ప్రాచీన 
సంధానములను జతకూర్చుట మొదలుగా నిట్లు ముద్రితమై వెల్వడుదాంకం 
జెన్నపురిలో మన్నిత్రులు బ్రహ్మశ్రీ గన్నవరపు సుబ్బరామయ్యగారు సల్పిన 
తోడ్పాటు, పరిశ్రమము మిక్కిలి పెక్కువ. వారి తోడ్పాటు లేనిచో నే నిప్పు డీ 
గ్రంథమిట్లు ముద్రింపంజాలను. మా ముద్రణావసరమునం గూడం గొన్ని 
పొరంబాట్లు పొసంగి యుండవచ్చును. సందిగ్ధము లగు పద్యభాగము లట్లే 
నిల్పితిమి. ప్రయత్నపూర్వక మగు విపర్యయ మిందేదియు నుండదు. 
ప్రమాదములు సరిపజుచుకొనం బ్రాజ్జులకు నమస్మారము. 


వేటూరి ప్రభాకరశాప్రి 
ర -1 -18 


చారుచర్య ఉపోద్దాతము 


చారుచర్య యను గ్రంథము సంస్కృత భాషలో భోజమహారాజుచే 
సంధానింపం బడినది. భోజమహారాజు బహు గ్రంథకర్త. క్రీ.శ. పదొకొండవ 
శతాబ్టీ (1000-1056) యందున్న వాండు. వైద్యశాస్త్రమునకును, 
నీతిశాస్తమునకును, ధర్మశాస్త్రము నకును నవిరోధముగా మానవుం డెట్లు 
జీవితచర్య నడుపుకొనం దగునో యది చక్కగా నా చారుచర్యయందుం జెప్పం 
బడినది. సామాన్యముగా మానుషానంద మనుభవింపం గోరువారందజుం 
దెలిసి కొనవలసిన విషయములెన్నో యందుం గలవు. వ్రాంత ప్రతులలో 
భోజుని యా సంస్కృత చారుచర్య రెండు తెజంగుల నగపడుచున్నది. ఒకటి 
చిన్నది, వేజొకటి ఇంచుక పెద్దది, వాని వ్రాతప్రతులు మూండు మదరాసు 
ప్రాచ్యలిఖిత పుస్తకశాలలో నున్నవి. 


తెలుంగు చేంత 


ఈ తెలుగు రచన మా భోజుని గ్రంథమున కనువాదమేగాని 
సరియయిన తెలింగింపు కాదు. ఆ రెండు దెజంగుల సంస్కృత గ్రంథములకును 
నిది సంగ్రహముగా నున్నది. వానిలోని విషయములన్నియు నిందుం గానరావు. 
దీని రచయిత పేరు మంత్రియప్పన. 


మంత్రియప్పన 


ఈతందడు భారద్వాజగోత్రుండు. ఆపస్తంబసూత్రుండు. నాగమాంబ 
కును గోవిందార్యునకును గుమారుండు. సింగనా మాత్యుని మేనల్లుండు. 
శ్రీవల్లభాచార్యుని తమ్ముండు. ఈతండు తన్ను 'గణకలలామా” యని, 
“'మంట్రిశేఖరా” యని నంబోధించుకొన్నాండు. ఆ మంత్రిత్వమునో 
గణకత్వమునో ఈతం డేరాజుపాలనమునం జేసినాండో తెలియదు. ఇంతకంటెం 
గవివంశాది వృత్తాంతమును గూర్చి విశేషము లెజుంగరావు. 


ఈతని కాలము 
ఈతని కాలముకూడ స్పష్టముగా నెజఖుంగరాదు. మడికి సింగన 


చారుచర్య ఉపోద్దాతము 59 


సంధానించినసకలనీతిసమ్మృత ' మను రాజనీతి గ్రంథము నం జారుచర్య 
యందలి పద్యమిది యుదాహరింపంబడినది. 


చ. గొనకొని కొండముచ్చులం జకోరములన్‌ శుకశారికాదులన్‌ 
బెనుతురు భూపతుల్‌ విషము పెట్టినయన్నముచూచి యోలిం జ 
య్యన నవి వెండ్రుకల్‌ విడువ నక్షులుమూయంగం గూయుచుండంగాం 
గని కుటిలప్రయోగములు గాంచుటకై నృపమంత్రిశేఖరా. 


దీనిచే మడికిసింగనకంటె నీ చారుచర్య రచించిన యప్పన మంత్రి 
ప్రాచీనుందని తేలుచున్నది. మడికి సింగనకాలము స్పష్టముగా మన మెఖుం 
గుదుము. అతని పాద్యోత్తరఖండమున నీ క్రింది పద్యము కలదు. 


మంగళ. ఆకర యుగానల మృగాంక శకవత్సరము 

లై పరంగు శార్వరినిం బుణ్య 

ప్రాకటిత మార్గశిర పంచమిని బొల్ప్బు నుడు 
పాలసుతవాసరమునందున్‌ 

శ్రీకరముగా మడికిసింగన తెనుంగున ర 
చించెం దగం బద్మసుపురాణం 

బా కమలమిత్ర శిశిరాంశువుగం గందసచి 
వాగ్రణికి మంగళ మహాత్రీ. 


శాలి 1342 (క్రీ.శ 1420) న నాతండు పద్మపురాణము రచించెను. 
అప్పనమంత్రి యంత కింకను బ్రాచీనుండగును గదా! ఆ ప్రాచీనత యెంతదో 
గుర్తింప నాధారము దొరకలేదు. 


కర్ణాటాంధ్ర భాషా ప్రబంధములలోం గృతికర్త తన పేరనే 
సంబోధించుకొనుచుం బద్యములం జెప్పుకొను సంప్రదాయము కొన్ని ప్రాచీన 
కృతులందుం గానవచ్చుచున్నది. తెలుంగున బద్దెననీతి యట్టిది. ఈ 
చారుచర్యకును నా బద్దెన నీతికిని శైలియందు సాదృశ్యము కొంత 
యగపడుచ్చుది. ఏకకాలరచనములయి యుండునని నా తలంపు. ఆ బద్దెన, 
తిక్కన కించుమించుగా సమకాలము వాండగునని తలంపంబడుచున్నాండు. 
1. సకలనీతిసమ్మత మముద్రితము. శ్రీ మానవల్లి రామకృష్ణ కవిగారి దగ్గజవ్రాంత 


ప్రతి కలదు. కాగితముల మీంద వారు వ్రాసికొన్నారు. దాని నేను జూచినాండను. 
(తర్వాత నిది ముద్రితము- ప్రకాశకులు) 


60 వేటూరివారి పీఠికలు 


ఈ యప్పనయు నప్పటివాండు కాందగును. అనంగా మడికిసింగనకు నూజేంద్లు 
ముందున్నవాండగు నన్నమాట. 


మడికిసింగన సకలనీతిసమ్మతముననే గాక ఈ చారుచర్య పెదపాటి 
జగన్నాథకవి సంధానించిన ప్రబంధ రత్నాకరమునం గూడ నుదాహరింపం 
బడినది. తాంబూలప్రశంసా పద్యములు సీ. కఠినమై దొడ్డ - సీ. 
లఘుకారికృమిదోష- చ. వదన వికాససారభ-, అను నుపక్రమములు గలవి 
జగన్నాథకవిచే నుద్ధరింపంబడినవి. నేను ప్రకటించిన ప్రబంధరత్నావళిలో 
వానిని జూడందగును. 


వ్రాంతప్రతులు 


ఇప్పటి కాటీండ్లకుం బూర్వము తంజావూరు సరస్వతీ పుస్తక 
భాండాగారమును బరిశీలించుచు నీ చారుచర్య కృత్యారంభమును మాత్రమక్కడ 
శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారును నేనును జూచితిమి. చెత్తగా నాకమూలం 
జేర్చి యుంచిన కొన్ని విడివిడి యాకులలో నాగరాక్షరములతో వ్రాయం 
బడిన యొక పీంచుకాగితమున నాల్గుపద్యములే యక్కడం జిక్కినవి. 
కడమ[గ్రంథ మెంతవెదికినను గానరాలేదు. అప్పుడే యప్పనయను కవి 
భోజకృతియగు చారుచర్య యను గ్రంథమును దెనింగించెనన్న విషయము 
మాకుం దెలిసెను. ఆ నాల్గు పద్యములను వ్రాసి యుంచుకొంటిమి. పదపడి 
రెందేండ్లకుం (బ్రాచీన (గ్రంథపరిశోధనార్థము కృష్ణామండలమునం 
బర్యటించుటలో ముక్త్యాల ప్రభువులగు శ్రీ రాజావాసిరెడ్డి శ్రీ చంద్రమౌళీశ్వర 
ప్రసాద బహద్దరు జమీందారుగారి పుస్తక భాండాగారమున సమగ్రముగా 
నీ చారుచర్య వ్రాంతప్రతిని జూచితిని. కాని, యందుంగవికుల గోత్రాది 
వృత్తాంతమును దెల్పు (సీ. విద్వన్నుతుండు) అన్న పద్యములేదు. 
[గ్రంథపాతములు వ్రాంత తప్పులు నుండెను. ఆ గ్రంథగౌరవము నెటింగి శ్రీ 
ముక్త్యాల ప్రభువులు తామే దానిని ముద్రింప నుత్సహించిరి. ప్రత్యంతరము 
కొజకు వారింత కాలము ప్రతీక్షించినను దొరకదయ్యెను. కడకుం 
బ్రత్యంతరాపేక్ష వదలుకొని యొట్లో సంస్మరింపించి ముద్రింప నారంభఖీంచి 
యచ్చుచిత్తులను శ్రీవారు నాకడ కనిపిరి. ఆ సమకాలముననే యానుషంగిక 
ముగా నాంధ్రసాహిత్యపరిషత్తువారి లిఖిత గ్రంథపట్టికను (ముద్రితము) 


చారుచర్య ఉపోద్దాతము 61 


నేను జూడం దటస్థించెను. అందు “ వైద్యపద్యములు - మంత్రియప్ప” 
యని కానవచ్చెను. అది చారుచర్యయే యగునని నిర్ధారించుకొని పోయి 
పరికించి పరిషత్మార్యదర్శ్యన్యతములగు బ్రహ్మశ్రీ కే.వి. లక్ష్మణరావుగారి 
తోడ్పాటున నా వ్రాంతప్రతిని దెచ్చుకొని నాకదనున్న యచ్చు చిత్తులతో 
సరిచూచితిని. ఈ వ్రాంతప్రతిలో గడపటి పత్రము పోయినది చూడంగా 
ముక్తాలప్రతిలో నేయే తప్పులున్నవో, యేయే గ్రంథపాతములు వ్రాంతలోనే 
విడువంబడినవో, యాయా తప్పులే యాయా గ్రంథపాతములే యిందును 
గానవచ్చెను. కవివంశాది వృత్తాంతము గల సీసపద్య మిందును లేదు. ఈ 
రెండు ప్రతులను నొక్మదేశ మందలివై యొక్మమాతృకనుండి యేర్పడిన పుత్రికలో 
వానివాని పరంపరలోనివో యయి యుండుననుకొన్నాందను. ప్రత్యంతరము 
దొరకినదన్న పరితోషమేగాని పరిషత్ప్సుస్తకమువలనం దగినంత లాభము 
కలుగలేదు. తంజావూరులో దొరకిన పద్యములలోను బ్రబంధరత్నాకరములో 
నున్న పద్యములలోను గల పాఠభేదములు చూపితిని. కవికుల గోత్రాదిక 
మెఠింగించు సీసపద్యమును తంజాపురమున దొరకినదానిని జేర్చితిని. 
సంస్కృత గ్రంథమునుబట్టి కొన్ని తప్పులు దిద్దితిని. గ్రంథపాతములకుం 
జేయంబడిన పూరణములకు గుర్తులుంచితిని. ఈ విధముగా యథాప్రజ్ఞము 
సరిపజిచి ముద్రణార్థ మా యచ్చుచిత్తులను శ్రీవారి కనిపితిని. 


శ్రీ ముక్యాలప్రభువులగు శ్రీరాజా వాసిరెడ్డి శ్రీ చంద్రమౌళీశ్వర 
ప్రసాదబవాధ్దరుగారు విద్యావినోదముచే బహుధనము వ్యయించి 
ముద్రాయంత్రమును నెలకొల్పి శ్రీకృష్ణ భారతాది బహు [గ్రంథములను 
రచింపించుచు ముద్రింపించుచు భాషకు మహోపకృతి సేయుచున్నారు. 
లఘుతరమయినను బ్రాచీనతరమై యుపయుక్తాంశములతోనున్న ఈ 
చారుచర్యను శ్రీవారు ప్రకటించుట యెంతయుం బ్రశంసార్హము. వారి 
చల్లని చేతిప్రాపున మన యాంధ్రభాషాకన్య యింకను మంచి ప్రోపుంబడసి 
వర్ధమానయగుంగాక యని యర్ధించుచున్నాను. 


చెన్నపురి, వేటూరి ప్రభాకరశాప్రి. 
6-7-22. 


శ్రీకాకుళ శ్రీహరిశతక పీఠిక 


శ్రీకాకుళము కృష్ణా తీరమునం గల ప్రఖ్యాత పుణ్యక్షేత్రము. అది 
యిప్పుడు చల్లపల్లి జమీనులో నున్నది. ఆంధ్రవల్లభ కాకుళేశ్వర 
నామాంతరములు గల యంధ్రనాయకస్వామి యిక్కడ వెలసియున్న వేల్పు. 
ప్రాచీన కాలమున నీ శ్రీకాకుళ మంధ్రరాజులకు రాజధానిగా నుండెనని 
యిప్పటి చరిత్రకారులు కొందజు వ్రాసియున్నారు. ఆ వ్రాత యంత 
ప్రామాణికముగాందోంపదు. క్యాంబెలు దొరగా రింగ్లీషున వ్రాసిన తెలుంగు 
గ్రామరును విశ్వసించి వారట్లువ్రాసిరి. అథర్వణాచార్యకృతముగాం ద్రిలింగ 
శబ్దానుశాసన మనుపేర నుపలబ్ధ్బమయిన వ్యాకరణ[గ్రంథమందలి యీ క్రింది 
శ్లోకములు పైవారి వ్రాంతలకాధారము. బ్రవ్మాండపురాణమందలి వట 
యీ శ్లోకములు :- “ఆంధ్రనాథోమహావిష్ణుర్నిశుంభ దనుజాపహశః! పురా 
స్వాయంభువమనోః కాలే కలియుగే హరిః, కాకులే రాజవర్యస్య సుచంద్రస్య 
తనూభవః, ప్రాభవత్సర్వదేవైశ్చవేష్టితో లోకపూజితః శ్రీశైల కాళఖీమేశ 
మహేంద్రనగ సంయుతమ్‌, ప్రాకారం తు మహతృ్శత్వా త్రీణిద్వారాణి 
చాకరోత్‌, ్రిలోచన స్సన్మహేశ ప్రిళూలం చ కరేధృతః, త్రిలింగ రూపేణ 
వసన్‌ త్రిద్వారేషు గణైర్భతః, ఆంధ్రవిష్ణు స్సురయుతో దనుజేన నిశంభునా! 
యుద్దాత్రయోదశ యుగాన్‌ హత్వాతం రాక్షసోత్తమమ్‌, అవసత్తత్ర బుషిభిర్యుతో 
గోదావరీతటే తత్మాల ప్రభృతి క్షేత్రం త్రిలింగమితి విశ్రుతమ్‌, తత్రత్యా 
స్తత్సమాలాపాస్తత్మాలీనాహ రేర్భవాః, కాలేన మహతాసర్వం తత్సమం 
స్పల్పబుద్ధిభిః అస్ఫుటేనోచ్చారి తాని తద్భవానీతి మే మతిః” ఇది ప్రామాణికమైన 
చరిత్రాంశము కాందగునో తగదో యర్ధంపరికించిన వారికి గోచరింపకపోదు. 
ఈ కథ స్వాయంభువ మన్వంతరమందలి దట! విస్తరింపను. 


ఈ నడుమ శ్రీకాకుళ క్షేత్ర మాహవాత్యమను సంస్కృత గ్రంథమొకటి 
ముద్రింపంబదెను. అదియు బ్రహ్మాండపురాణాంతర్గతమే యని కలదు. ఈ 
శ్లోకము లందున్నవేమో అని పరిశీలించితిని గాని కానరాలేదు. అందలి 
కథాంశమునకును మీంది శ్లోకముల కథాంశమునకును సంగతియే లేదు. 
అందు సుచంద్రాది వృత్తాంతము కానరాదు. ఇటీవల నచ్చునం దీర్చబడిన 


శ్రీకాకుళ శ్రీహరిశతక పీఠిక 63 


యా స్థలమాహాత్యమున గూడం గొన్ని కూర్పులు మార్పులు జరిగినవని 
తత్రత్యులు స్టలజ్ఞులు చెప్పుచున్నారు. నేనా ప్రాంతములం దాస్థలమాహాత్యపు 
ప్రాంతప్రతికయి వెదకితిని. కాని, దొరకినదికాదు. ఇప్పటికి నూజేండ్లకుం 
బూర్వము వల్లభాభ్యుదయ మనుపేర నీ శ్రీకాకుళక్షేతమవాత్యము 
ప్రబంధరూపమున దెలింగింపబడదినది. అది యిప్పుడు దొరకియున్నది. ఆ 
తెలుంగుప్రబంధము సంసృృతగ్రంథమును బట్టి రచింపబడినదే. అతడును 
దనకు దొరికిన సంస్కృత గ్రంథము తార్మారుగా నున్నదని చెప్పుకొన్నాడు. 
అచ్చువడిన యా నంన్భృతన్స లమావోత్యమునకును నీ తెలుంగు 
గ్రంథమునకును బహుభేదము లున్నవి. 


అచ్చుపడిన సంస్కృత గ్రంథమున నాంధ్రనాయకపదముల నిష్పత్తిని 
గూర్చి యిట్లున్నది:- “యదయం చంద్రవంశీయై ర్న లపి ర్విష్ణు పరాయణం, 
నియతం పాల్యతే దేశ సదయం చాంధ్ర నాయకః, అకారవాచ్యే నచ 
యద్విష్టునాద్రియతే సదా, తదాంధ్రోభూదయం దేశ స్తదీశోప్యాంధ్ర నాయకః 
, ఆ మంగీకార మాచష్టే దృజగ్‌ ధాతుర్ధారణార్థకః, ఆ మిత్యధియతాయం 
యద్విష్ణు నాంధ్రస్త దుచ్చ్యతే.... బుషీనగస్య ముఖ్యాంస్తాన్‌ తోషయ నృక్తవత్సలః 
అంగీకుర్వన్నధృతయం తమాంధ్రం పరిచక్షతే, ఆంధ్రాణా మిష్టదైవత్వాత్‌ 
స్వధృత్యాంధ్ర ఇతీరణాత్‌, ఆంధ్రాధి దైవీభూతత్వాత్‌ శ్రీ శోభూ దాంధ్రనాయకః 
, ఆంధ్రేషు మధ్యవర్తిత్వా దాంధ్రలోక శుభాశ్రయాత్‌, ఆంధ్ర సం సేవితత్వాచ్చ 
సో౭ య మాంధ్రేశ్చరోహరిః ఇన్ని త్రోవలతోనున్న యీ నిష్పత్తులు నవీనము 
లేమోయని నాకు సంశయమగుచున్నది. ప్రాబీనకాలమున “అంధ్ర” పదమే 
కాని “ఆంధ్ర” పదమున్నట్టు కన్పట్టదు. శాసనము లందేమి ప్రాంత 
వ్రాతలందేమి “యంధ్ర” పదమే కన్పట్టుచున్నది. “తయేతేం£. ధ్రాః పుళిందాః 
పుల్మసాః”ొ అని వేదమందున్నదట! ఇక్కడ పదచ్చేదము “అంధ్రా” అనియే 
యగును. 


“శైవాని దైవతాన్యత్ర త్రీణి క్షేత్రాణి సంతి వై, శ్రీశైల కాలహస్త్యా 
ఖ్యద్రాక్షారామాభిధాన్యపి.” ప్రాచీనులు శ్రీశైల కాళేశ్వర ద్రాక్షారామముల 
త్రిక్షేతములని చెప్పుచుండంగా నిందుం గొందజిటీవలివారు చెప్పుచున్న 
శ్రీశైల కాళహస్తి ద్రాక్షారామములు బేర్కొనబడినవి. 


64 వేటూరివారి పీఠికలు 


త్రిలింగ శబ్బానుశాసనోద్ధత శ్లోకములకు, సంస్కృత స్థలపురాణము 
నకు, తెలుంగు పద్యకావ్యమునకు సంగతి లేదంటిని. అట్ట దింకొకటి కూడ 
నున్నది. శ్రీనాథ కృతియే యని పెక్కురు నమ్ముచున్న క్రీడాఖిరామ మను 
వీధి నాటకమున శ్రీకాకుళ క్షేత్రవర్జన సందర్భమునంగల పురాణ గాథ 
యొక విధముగా నున్నది. అందలి పద్యములివి :- 


గీ. కారవేల్ల మతల్లికా కల్పవల్లి 
కడుపు నిండారంగాంచిన కొడుకుం గుళ్జి 
జారచోర మహాధూర్త చక్రవర్తి 
దేవవేశ్యాభుజంగుండు తెలుంగుభర్త 


ఆ.వె. పసిడికోర వేండి పాలారగించినం 
బుల్లసిలిన యధరపల్లవమున 
విప్రకన్య చనపు వెలయించుచున్నాండు 
విశ్వమునకుం గాకుళేశ్వరుండు. 


ఉ. ఈరసమెత్తు వేదములు హ్రీ వహియించు. బురాణజాతముల్‌ 
సౌరభహీనమై నుపనిషత్తులు వెంబడు నాగమావళుల్‌ 
గారవ ముల్లసిల్ల సిరికాకుళనాథుడు నాగదేవభ 
ట్టారకు నింటం బుట్టి ప్రకటంబగు వేదుక నాదరింపంగన్‌.” 


ఇట్టి కథా ఘట్టము మీంది గ్రంథములలో గానరాదు. పురాణ 
గాథల విషయ మిట్లుండెను. శ్రీకాకుళ మొకప్పుడాంధ్ర రాజధానిగా 
నుండెననుటకు నమ్మందగిన యాధారము నాకేదియుం గానరాలేదు. 
ఇప్పుడక్కడ నించుమించుగా ముప్పది శిలాశాసనములు గలవు. వానియం 
దట్టి ప్రశంస కానరాదు. ప్రాచీన కాలమున నీ క్షేత్రము మహావైభవ 
మనుభవించినది. ఈ విషయము కొన్ని సంస్కృతాంధ్రగ్రంథములందును, 
శాసనములందును బ్రస్తావింపంబడెను. కొన్నింటిని బేర్కొనెదను. 


2 


కేయూరబాహుచరిత్రమున :- * పాటించి కాకుళేశ్వరు తిరునాళ్లలో 
నర్భులకేటేట నర్థమిచ్చు” చ. నలువుగ గాకుళేశు తిరునాళుల లోపల 


శ్రీకాకుళ శ్రీహరిశతక పీఠిక 65 


గుందమంత్రి నిర్మలమతింబిట్ట వేగమయి (౧) మాడలు రత్న్సచయంబుం 
జల్లంగా।ః నలవడు హేమవృష్టి క్రియ నర్భులు చాతకకోటిగాంగ లోం। 
గలగొనరాలుముత్యములు గానంబడున్‌ వడగండగ్లకైవడిన్‌. ఈ గుండమంత్రి 
పొన్నూరి జేరువనున్న నండూరునం దున్నవాండు. వెలనాటి రాజగు 
రాజేంద్రచోడని మంత్రి. 


భోజరాజీయమున- సీ॥ విలసితంబగు కృష్ణవేణ్ణ మలాపహారిణి 
భీమరథి నాధరిత్రియందుం। దనరు నదీత్రయాంతర్వేది యగు పావనక్షేత్రమున 
శోభనముల కెల్ల! ధర నివానంబైన పెరుమగూరుపురంబునందు 
విద్వజ్ఞనానందమైన । జీవన స్థితిచేతం జెన్నాందు వంశకరృత్వ సంపత్తిం 
బ్రభుత్వమంది। నెమ్మం బ్రత్యక్ష పరమపదమ్మనంగ । నొప్పు శ్రీకాకుళంబున 
కొాడయండైన | యంధ్రవల్లభ హరిసేవ నలరుచుండు। బెక్కు విధముల ముమ్మడి 
తిక్కవిభుండు. 


భోజరాజీయ కర్త యనంతామాత్యుని తండ్రి యీంతడు. ఇందుం 
బేర్శొనం బడిన పెరుమగూ రిప్పుడు నున్నది. కందుకూరి వీరేశలింగము 
పంతులుగారి పద్యము నుదాహరించి శ్రీకాకుళము నాంధ్రవల్లభుని (తెలుం 
గు రాయని) అగు పరివాలనకాలము స్పష్టపడుచున్నదని కవుల చరిత్రమున 
దొలుత వ్రాసిరి. ఇప్పటి కొత్త కూర్చ్పునందు పూర్వపువ్రాతను బూర్తిగా 
దిద్దుకొన నొల్లక యటునిటుగాకుండ నించుక సవరించినారు. 


క్రీడాఖిరామమున- స్రగ్ధర - గరుడ స్తంభ ప్రతిష్థాకలన మొదలుగాం 
గల్బమంత్రోక్త పుష్పాధ్వర పర్యంతంబు కృష్ణాతటిని తటమునన్‌ ద్వాదశక్రోశ 
ధాత్రీ పరివేషాభ్యంతర శ్రీపరమపదమునన్‌ బర్వకాలంబునందుం.... 
భగవదనుమతిం బాపముల్‌ గాకయుండున్‌- ఇందు శ్రీకాకుళక్షేత్రము 
చుట్టుకొలత పండెండ్రు కోశములని యున్నది. ఈ [గ్రంథమున శ్రీకాకుళ 
ప్రస్తావము మథికొంత కలదు. ఉదాహరింపరానిది. 


శ్రీకాకుళేస్తవే - 


శ్లో. భావస్సాక్షా జ్ఞలధి దుహితుర్భావనా యోగ భాజాం కళ్యాణానా 


66 వేటూరివారి పీఠికలు 


మహమహమికా కాంక్షితం వేదనాదైః, సౌభాగ్యస్య ప్రథమ గణనా సన్నివేశః 
కృపాయాః పారే కృష్ణం వసతి భగవాన్‌ పావనః కాకుళేశః. 


ఈ స్తోత్రమును రచియించిన వరదదేశికుండు విశిష్టాద్వైత ప్రవర్తక 
ప్రవరులగు వేదాంతదేశికుల కుమారుండు. ఈయన శ్రీకాకుళేశ్వరుని దర్శించి 
పై స్తోత్రము రచించియున్నాండు. 


శ్రీకృష్ణదేవరాయండు కళింగదేశ విజిగిషను దండువెడలి 
విజయవాడలో: గొంతకాలముండెను. అప్పుడు శ్రీకాకుళక్షేత్రము వచ్చి 
యాంధ్రనాయకస్వామి కైంకర్యము జరిపి శాసనమొకట చెక్కించినాండు. ఆ 
శాసన మిది- హరేర్లీలా వరాహస్య దం్రా దండ స్సపాతునః | హేమాద్రి 
కలశాయత్ర ధాత్రీ ఛత్రశ్రియం దధా॥ స్వస్తిశ్రీ విజయాభ్యుదయ శాలివాహన 
శక వర్షంబులు ౧౪౪౦ అగు నేటి బహుధాన్య నామ సం॥ ఫాల్గుణ శుద్ధ 
౧౧ శుక్రవారం శ్రీకాకుళపు తెలుంగురాయలకు శ్రీమన్మహారాజాధిరాజ 
రాజపరమేశ్వర శ్రీ వీరప్రతాప కృష్ణదేవ మహారాయలుంగారు దణ్ణం సమర్పించి 
యిచ్చిన ధర్శ్మశాసనము. స్వామిని కుంభసంక్రమణ పుణ్యకాలమందున దర్శించి 
కొండపల్లిసీమకుం జేరి వచ్చిన దేవరపుంగోట స్థలంలోపలి యేర్లగడ్డ (గ్రామం 
౧న్ని మేడూరు స్ధలం లోపలి లంకపల్లి గ్రామం న్ని శ్రీకాకుళానను స్వామి 
ప్రతిగ్రహలబ్ధ్బమయిన సత్రాలభూమి తోటలు, నిత్యావసరాలు, శ్రీరామానుజ 
కూటము, ద్వాదశులు, సహితమయిన భూమిని కొత్తలంక, చింతల్లంక, 
ఉండ్రపలంక, పిరాట్లంక, పురుగుడులంక, కోసూరు, నంజెల్లి వచ్చిన కంభాల 
దొడ్డిన్ని కొండవీటి సీమలోని పెదగాడివట్టున్ను, వినికొండ సీమలోని 
కారుమంచిన్నీ స్వామినన్నిధిని ధారాపూర్వకముగాను స్వామి నిత్య 
నైవేద్యాలకున్ను అంగరంగ వైభవాలకున్ను యెడ మడవక జరుగుటకై శ్రీకాకుళుని 
తెలుంగు వల్లభునికి సమర్పిస్తిమి గనుక ఆ చంద్రార్మ న్థాయిగాను 
అవధరించేది. స్వదత్తాద్దిగుణం (ఇట్టిది కొంత) ఈ అయిదు గ్రామాదులున్ను 
శ్రీ వల్లభునికి సమర్పించి యీ అయిదు గ్రామాదులలో యిందువల్లను 
వచ్చిన నిత్య నైవేద్యం కట్టడి దద్దోజనం పళ్యాలు ౪. అలంకార ప్రసాదం 


పళ్యాలు ౪ అప్పాలు ౨౬ పళ్లెం ౧కి అతి రసాలు పళ్లెం ౧ వడల పళ్లెం 


శ్రీకాకుళ శ్రీహరిశతక పీఠిక 67 


౧. ఇడ్డెనకుడుముల పళ్లెం ౧. పప్పుకూరలు నెయ్యిపచ్చళ్లు..... ఆరగించే 
పళ్యాలు ౬ంన్ని ఆనవ్రాల ప్రసాద పళ్యాలు ౨ వెరశి ఆరగించే పళ్యాలు ౭౪ 
ఇంటికి పళ్లెంవారి అమృతపదిని. 


ఈ శాసనమునం బేర్కొనంబడిన యేకాదళశీతిధియే, యాముక్త 
మాల్యద రచియింప నాంధ్రనాయక స్వామి కృష్ణరాయలను బ్రబోధించిన 
యేకాదశీదినముగా మనము తలంపందగును. కే.వి లక్ష్మణరావుగా రీ 
విషయమును పరిషత్పత్రికలో వ్రాసియున్నారు. 


శ్రీకృష్ణ్ణయలవారి యాస్థాన విద్వాంసుండును బహుగ్రంథకర్త 
యునగు లొల్ల లక్ష్మీధర పండితుం డొక శాసనమున నీ శ్రీకాకుళాంధ్ర 
నాయకస్వామి నిట్లు స్తుతియించినాండు. 


శ్లో _ ఉరసి నిహితలక్ష్మీ బాహువల్లీయుగేన 
స్వకరమేకీకృత్య కేలీవినోదే 
కువలయదళదామా నద్ధమందారమాలాం 
దధదివ వితనోతు శ్రీకలాం కాకులేశః 


ఈ లక్ష్మీధరపండితుని వంశమువా రిప్పటికిని శ్రీకాకుళక్షేత్రము 
దగ్గణనే కృష్ణ కద్దరినిగల వెల్లటూరునం దున్నారు. 


శ్రీకృష్ణదేవరాయల వారి నాంటి వణకు నీ శ్రీకాకుళక్షేత్రము 
మహోన్నతదశ నందియున్నది. ఆంధ్రనాయకస్వామి నిత్య క్రైంకర్యములకు 
వార్షికోత్సవములకును ననేకగ్రామములు చెల్లుచుండినవి. అనర్హరత్నాభరణము 
లనేకము లీ స్వామికి సమర్ప్చితము లయినట్టు శాసనము లందుం 
దెలియుచున్నది. పద్య రూపమున నున్న శాసన మొక్కటి. 


చ॥ వరశకరాజవర్షములు వార్టివిలోచన విశ్వసంఖ్యలం। బరగు 
స్వభానువత్సరము భాసిలు చైత్రము పౌర్ణమాసియం। దురుతర భక్తి బల్లన్ఫపుం 
డుబ్బుల కాకుళ తెల్దురాయలం । దిరముగం గాంచి కా, న్మయని దేవరకిచ్చె 
దెలుంగు పాలెమున్‌. 


గీ॥ తెల్దురాయని కళ్యాణ తిరుమహోత్సవాదులకుం దెల్లురాయల వారి 
పేర! గల్గు పాలెంబు నిచ్చెందా ఘనత మీజ సర్వకర పరిహారమై శాశ్వతముగ. 


68 వేటూరివారి పీఠికలు 


గీ॥ దీని నెవ్వండు కాపాడుం దేజముగను? స్వామి తిరునాళ్లు 
సాగించు వారలకును। మొక్కులిడి వారి పాదముల్మోదమునను, శిరమునను 
దాల్తువారల శిష్యజనుండ। 


క ఈ ధర్మమెవ్వందేనియుం। గాదని సాగింపకున్న కఠినుండయినన్‌। 
మాధవ పదముల దప్పు న 1రాధముం డాశమనుపురికి నరుగుచు నుందున్‌ 


స్వస్తిశ్రీ శకవర్షంబులు ౧౩౨౪ అగు నేటి స్వభాను నామ సంవత్సర 
చైత్ర శు. పౌర్ణమీ గురువారంనాడు స్వస్తి సమస్తగుణ గణాలంకార శ్రీమదన్న 
మాంబాదయ సుపుత్రులయిన బల్లమహారాజ శ్రీమత్మాకుళ తెలుంగు రాయలకు 
తిరుకళ్యాణ మహోత్సవార్థమయి దేవర స్వనామాభిధేయంబైన తెల్దురాయని 
పాలెము ఆచంద్రార్మస్థాయిగాను ధారాపూర్వకం చేసి యిస్తిమి గనుక యిందుల 
స్థానాధిపతులు సాగించంగలవారు. 


కంచర్ల శరభన కవి రచియించిన యధ్యాత్మరామాయణమున ర్స 
శ్రీకాకుళక్షేత్ర ప్రశంస కలదు. శా॥౧౩౬౧ కాలమున వీర ప్రతాపరాయల 
పేర, శ్రీకాకుళాంధ్ర నాయకునికి పండ్రెండు పుట్ల విత్తనాల వట్టుభూమి 
దానము చేయబడిన ట్లందుంగలదు. 


శ్రీకృష్ణరాయల యనంతరము, శ్రీకాకుళ క్షేత్రము మిక్షిలి 
తార్మారయినట్లు తెలియుచున్నది. గ్రామసన్నివేశము కొంత కృష్ణామహానదీ 
ప్రవాహపతితమయినది. ఇప్పుడున్న యాంధ్ర నాయకస్వామి దేవాలయము 
ప్రాచీన మయినదిగాం దోంపదు. ప్రాచీన దేవాలయము కృష్ణాప్రవాహ 
పతితము కాంగాం దర్వాత నిప్పటి దేవాలయము కట్టబడినట్టు 
గోచరించుచున్నది. ఏలనగా, పందడైండు పదుమూండు శతాబ్బులలోం జెక్కం 
బడిన శాసనములు గల రాళ్లు కొన్ని యిప్పటి దేవాలయము కట్టడము 
గోడలోం బడియున్నవి. ఇప్పుడున్న యాలయము ప్రాచీనమే యగునాడు 
శాసనముల కీ స్థితి తటస్టింపదుగదా! నూట యిర్వదేండ్లక్రిందట నీ 
శ్రీకాకుళక్షేత్రము ప్రాచీన వెభవము చెడ్డి, తిరునాళ్లు జరుగక, నిత్యోత్సవమలకుం 
గూద నభావము తటస్థించి యుండంగా, కాసుల పుల్లంరాజు (పురుషోత్తమ 
కవి యను దిట్టడగు బట్టు రాజు నిందాస్తుతితో నిష్పుడు సుప్రఖ్యాత మయియున్న 
'శ్రీకాకుళాంధ్రదేవి శతకము రచియించినాండు. 


శ్రీకాకుళ శ్రీహరిశతక పీఠిక 69 


శ్రీకాకుళ శ్రీహరీ యను మకుటముగల శతకమొకటి ప్రాచ్యలిఖిత 
పుస్తకశాలలో నున్నది. వల్లభాభ్యుదయ మను పేరు గల స్థలమాహాత్యపు 
దెలుగు ప్రబంధమొకటి యున్నది. ఇవిగాక కొన్ని సంస్కృత భాణములలో 
గూడ నీ శ్రీకాకుళక్షేత్ర ప్రశంస కలదు. 

పదుమూడు పదునాల్గవ శతాబ్దులలో నీ స్వామిపేరు పెట్టుకొన్న 
ప్రఖ్యాత రాజపురుషులు కొందజు ఎజుగవచ్చుచున్నారు. శ్రీనాథునికిం గస్తూరి 
యొసంగుచున్న తెలుంగురాయండును రామగిరిరాజు తెలుగురాయండును 
మొదలగువారు ఇప్పటికిని తెనగన్న తెలగయ్య అను విధమున బెట్టబడు 
చుండెడి పేళ్లీ శ్రీకాకుళపు తెలుగురాయని పేరును బట్టి పారంపర్యముగా 
వచ్చుచున్నవే యని నా తలంపు. 


ఈ శ్రీకాకుళస్వామి కిట్లు ఆంధ్రవల్లభుండని తెలుగురాయండని 
పేళ్లుండుటలో నాంధ్రదేశముతోను నాంధ్రభాషతోను సంబంధవిశేష ముండం 
దగును. ఇప్పుడక్కడనున్న శిలాశాసనము లన్నియును ముద్రితములై వెల్లడి 
యగునేని మథికొన్ని విశేష విషయము లేవేని బయల్పడం గలవేమో! 
గవర్నమెంటు వారీ శాసనములను త్వరలో వెల్లడింపనున్నారు. 


మ॥। కలలోం గన్పదడి కృష్ణరాయ విభుచేం 

గబ్బంబు చెప్పించెం బే 

ర్వెలయన్‌ మున్నొాకనాంటి సేవగొనియా 
శ్రీకాకుళాంధ్రిశ్చరుం 

దలరంగా నిపు డంకినీణ్జుపతి 
యంబూను నిత్యోత్సవా 

కలనన్‌ దా నింకనెన్ని సన్నుత కృతుల్‌ 
కావింపంగాం జీయునో! 


(1921. దుర్శతి, మాఘ శు॥ ౮బ॥ ౧౪, శనివారం ఆంధ్రపత్రిక 
సారస్వతానుబంధము లందు ప్రకటింపబదిన ఈ రెండు వ్యాసముల విషయమే 
కొంత సంగ్రహింపబడి భగవద్దాన ముక్తావలీ శ్రీకాకుళ శ్రీహరి శతకములకు 
పీఠికగా 1928లో కూర్చబడినది- ప్రకాశకులు) 


భగవదజ్ఞుకము 
తొదిమ 


భగవదజ్డుక ప్రహసన పుష్పమున పరిమళము గొనువా రీ 
తొడిమతో దానిం బరిగ్రహింతురు గాక! 
గ్రంథకర్త 
భగవదజ్జుకమని పేరుగల యీ ప్రహసనమునకుం గర్తయెవ్వరో 
గుర్తించుటకు మూలగ్రంథమున నాధారము గానరాదు. కాని, దాని వ్యాఖ్యాత 
(పూర్ణసరస్వతి కావచ్చును. ఈయన మేఘసందేశ, మాలతీ మాధవాదులకును 
వ్యాఖ్యాత) మూల గ్రంథకర్త బోధాయనుండని పేర్శొన్నాండు. వ్యాఖ్యారంభమున, - 
శ్లో, _ బోధాయనకవిరచితే విఖ్యాతే భగవదజ్జుకాభిహితే, 
అభినేయే£. తిగభీరే విశదా నధునా కరోమి గ్రంథార్దాన్‌. 


అంతమున, 

శో. ఇతి ప్రహసనాభిఖ్య పూర్వనాట్యని బంధనే, 
హాస్యగ్రాహిత తత్వార్ధే టీకా దిక్తత్వదర్శినీ. 

శో. యశ్చాసౌ భవభూతిసూక్తిజలధే రర్ధౌఘ యాదోగణ 


ప్రక్షోభోత్ధితభీతిభంజనకరీం వ్యాఖ్యాతరీం నిర్మమే; 
తేనేయం విషమేతివృత్తగహనే బౌధాయనీయే పున 
ర్నాట్యే గర్భితశాస్త్ర జృంభితవచోగంభీరగుంభే కృతా. 


ఒక మూలగ్రంథము ప్రతిలో నిది కలదు : 
శో.  బోధాయనకవిరచితం బోధాయతనం విముక్తి శాస్రాణామ్‌; 
ప్రహసనరత్నం ప్రత్నం భవతు ముదే భగవదజ్డుకీయం వః, 


వరరుచి పాణిన్యాదులగు మునులు కొందఖజు శాస్తకారులేకాక 
కావ్యకర్తలు గూడ నయియుందిరి. వారినిం బ్రాచీన కవులు కవులనుగా 
న్తుతించిరి. వారి (గ్రంథములనుండి కొన్ని శోకములనుగూడం 
బ్రాచీనాలంకారికు లలంకార గ్రంథములం దుదాహరించిరి. వారి 


భగవదజ్డుకము 71 


(గగ్రంథములును గొన్ని యిప్పుడు దొరకియున్నవి. బోధాయన మహర్షి కూడ 
నట్లు కావ్యకర్తయై యుండవచ్చును. మహర్షి యగు బోధాయనుండిట్టి 
ప్రహసనము రచించెననుట ప్రత్యయితవ్యము గాదని కొందజందురు. వరరుచి 
రచియించిన యుభయాఖిసారికను వా రరయందగుదురు. శ్యామిలకుండు 
పాదతాడితకమం దిట్లు చెప్పినాండు : 


శ్లో. న ప్రాపష్నవంతి యతయో రుదిలేన మోక్షం 
స్వర్దాయతిం న పరిహాసకథా రుణద్ధి; 

తన్మా త్ర్రతీత మనసా హసితవ్యమేవ 

వృత్తిం బుధేన ఖలు కౌరుకుచీం(?) విహాయ. 


( యతులై యేడ్చుచు6 గూర్చున్నందువలన మోక్షమురాదు. 
పరిహాసకథ స్వర్ణలాభమును జెడంగొట్టదు. ప్రాజ్ఞుండు కచకుచాదులపై 
నభిరుచిని జెందరాదుగాని హసించుచునే యుండవలెను.) 


శ్రీరామానుజులవారు తమ బ్రహ్మసూత్ర భాప్యమునకు మూలకల్చమని 
పేర్కొన్న బ్రహ్మసూత్రవృత్తిని (ఇది యిప్పుడు కానరాదు) రచించిన బోధాయన 
మహర్షియు, గృహ్యసూత్రాది కర్తయగు బోధాయన మహర్షియు (ఇద్దజు 
నొక్కరగుదురో కారో!) మనయెజుక కందియున్నారు. విష్ణుపారమ్యమును, 
బ్రపత్తి ప్రాధాన్యమును, జెప్పు రామానుజ మతమునకు మూలాధారమయిన 
యా బ్రహ్మసూత్రవృత్తిని రచించిన బోధాయనుండీ ప్రహసనకర్తయగు ననుట 
యొప్పిదముగా నాకుందోంపదు. ఈ ప్రహసనమున “త్వాం పాతు..... 
రుద్రస్య సదర్చితః పాదఃొ అని నాందియున్నది; యోగదర్శనమునకుం 
'బ్రాముఖ్యము ప్రతిపాదితమయినది; విశిష్టాద్వైత సిద్ధాంత వాసనకూడం 
గానరాదు. కల్పసూత్రకారుండు గూడ నీ గ్రంథకారుండు గాంగూడదనియే 
నాతలంపు. ఆయన ప్రతిపాదించు శాంతికపాస్టిక శ్రాతకర్మ ప్రాధాన్య మిందుం 
గానరాదు. 


ప్రాచీన కవులు కొందజు బోధాయనునిం గూడం గవిగాం 
బ్రస్తుతించిరి. రఘువీరచరితమను నాటకమును రచించిన సుకుమారకవి 
తన నాటక ప్రస్తావనలోను 


72 వేటూరివారి పీఠికలు 


శ్లో.  యైర్చోధాయనసూక్తి పుష్పకలికాః కర్ణావతంసీకృతా 
యేషాం బిల్హణ సూక్తిమౌక్తికసరాః కంఠా నలంకుర్వతే; 
మాధుర్యైకభువాం మురారివచసామాస్వాదియైస్స్వాదిమా 
సంతుష్యంతి తయేవ నూతనసుధా వేణీషు వాణీషు నః. 


నాసికేతోపాఖ్యానము రచియించిన దగ్గుంబల్లి దుగ్గన కవి ( శ్రీనాథుని 
బావమజంది) (గ్రంథావతరణికలోను, 


భ్‌ ప్రణుతింతుం బన్నగరాజ వాల్మీకి స 
త్యవతీతనూజ బోధాయనులను 
ప్రార్థింతు దిజ్నాగ రాజశేఖర కాళి 
దాస సౌమిల్లిక భాసకులను.” 


అని వినుతించిరి. ఈ బోధాయనుండు బ్రహ్మసూత్ర వృత్తికారుం 
డును గల్పసూత్రాదికారుండునుగాక వేటొకందేనిం గావచ్చును. 


గ్రంథప్రాచీనత 


రేచర్ల సింగభూపాలుండు రసార్దవసుధాకరమున నీ భగవదజ్జుక 
ప్రహసనమును బేర్శొన్నాండు. * ఆ రేచర్ల సింగభూపతి పదునాల్లవ శతాబ్ద్టివాం 
డు. గావున నీ గ్రంథమంతకు బ్రాబచీనమనుట యొక విశేషముగాదు. 
క్రీ.శ 600లో నున్న మహేంద్ర విక్రమవర్మ యను పల్లవరాజు చెక్కించిన 
మామండూరు శిలాశాసనమున నీ భగవదజ్టుకము పేరున్నది. ఆ 


క్ష శుద్ధం కీర్ణం వైక్ళృతం చ తచ్చ ప్రహసనం త్రిధా; శుద్ధం శోత్రియ శాఖాదే 
ర్వేషభాషాది నంయుతమ్‌. చేటచేటీజనవ్యాప్తం తల్లక్ష్యం తు నిరూప్యతామ్‌; 
ఆనందకోశ ప్రముఖం తథా భగవదజ్ఞుకమ్‌, కీర్ణంతు సర్వైర్వీధ్యంగై స్సంకీర్ణం 
ధూర్తనంకులమ్‌, తస్యోదాహరణం జ్టేయంబృహత్పౌభద్రకాదికమ్‌, యచ్చేదం 
కాముకాదీనాం వేషభాషాది సంగతై, షండతాపస వృద్ద్ధా ద్యెర్యుతం తద్వైకృతంభవేత్‌, 
కలికేళీవహనన (వ్రముఖం తదుదాపహృతమ్‌. ఈ శ్లోకములిటీవల ననంత 
శయన[గ్రంథమాలలో ముద్రితమయిన నాగరీలిపి గ్రంథమందు చేరలేదు. పూర్వము 


శ్రీ వేంకటగిరి రాజాగారిచే ముద్రితమైన తెలుంగులిపి గ్రంథమందుం గలవు. 


భగవదజ్డుకము 73 


గొప్పశిలాశాసన మిప్పుడు శిధిలమై యక్కదక్కడ కొంతకొంత మాత్రమే చదువం 
దగినదిగా నున్నది. 


ఈ మహేంద్రవిక్రమవర్శ్మ విద్యావిశారదుండు. కిరాతార్జునీయకారుం 
డగు భారవికవి యాయన యాన్థ్ధానమున నుందెను. * ఈ రాజు స్వయము 
మత్తవిలాసమని యొక ప్రహసనమును గూడ రచియించినాండు. అది 
యీనడుమ దొరకినది. ముద్రితమైనది. శిలాశాసనమున దానిపేరుగూడం 
గలదు మత్తవిలాసముతో పాటు దీనింగూడ నా మహేంద్రవిక్రమవర్శ్మయే 
రచించియుండవచ్చునేమో యని యూపహించుటకు, వ్యాఖ్యాత 
బోధాయనకృతమనుట, యితరకవులు బోధాయనుంగవినిగాం బ్రస్తుతించుట, 
వేజోక బోధాయన కవికృతియెజుంగ రాకుండుట, కొంతబాధకమయినను, 
నారెండు ప్రహసనము లందును రచనాసామ్యముండుట కొంతసాధక 
మగుచున్నది. భగవదజ్డుకము పరిహసించునట్టే మత్తవిలాసముగూడ 
బౌద్ధమతమును బరిహసించుచున్నది. భగవదజ్ఞుక మందున్న వాక్యములే 
కొన్ని మత్తవిలాసమందు నున్నవి కాని, మత్తవిలాసము భగవదజ్జుకమంత 
ప్రాధముగా లేదు. ప్రాచీనమగు భగవదజ్ఞుకమును మహేంద్రవిక్రమవర్మ 
మత్తవిలాసమందనుకరించెనేమో! మామండూరు శాసనము స్పష్టముగా 
గుర్తింపందగియుండె నేని యనుమానములకు నపోహములకు నవకాశము 
లేకుండెడిది. 


కర్త బోధాయనుండో, మహేంద్రవిక్రమవర్మయో, మజటొకండో 
యెవ్వరయినను, క్రీ.శ. 600కుం దర్వాతివాండు మాత్రము కాందని 
మామండూరుశాసనమిప్పుడు గూడం బేరెత్తి చెప్పుచున్నది. 


[గ్రంథార్థము 
ప్రహసనమనగానే పాఠకులు సాధారణముగా మన తెనుంగు 
దేశమునం బ్రకటితమైయున్న లంబోదరప్రహసనమును స్మరించి దానివలె 


1. సౌత్‌ ఇండియన్‌ ఇన్‌స్రిష్పన్స్‌ వాల్యూము 1]/ చూ. 
2. దండి రచితమగు అవంతిసుందరీకథను జూడందగును. ఈ గ్రంథమును శ్రీ 
మానవల్లి రామకృష్ణకవిగారు ప్రకటించుచున్నారు. 


77త వేటూరివారి పీఠికలు 


నిదికూడందుచ్చమును జుగుప్సితమును నగు బండుబూతుపరిహాసముతో 
నిండియుండునని రోంత చెందుదురేమోగదాయని భీతిచెందుచున్నాను. ఇది 
యట్టిదిగాదు ఇందుం గల హాస్యము విందుగూర్చునది. ఆ హాస్యముగూడ 
నాపాతహృద్యమేకాక యాలోచనామృతమునై యధ్యాత్మతత్త్వబోధక 
మగుచున్నది. హాస్యచ్చలమున నధ్యాత్మ తత్వమును బోధించుటలోం గవి 
యిం దసాధారణ చాతుర్యమును జూపినాందు. వ్యాఖ్యాత యీ ప్రహసనమునం 
బ్రత్యక్షరము యోగదర్శనపరముగా నంతరార్థముం జెప్పుచు వ్యాఖ్యరచించి 
నాండు. ఆయన చెప్పిన యంతరార్థముతీరిట్టిది వా 
శ్లో. అస్మిన్‌ నాట్యరసే నిసర్షగహనే యోగీంద్రశిష్యా వుభా 

వాత్మానౌ పరజీవభేదకథితా వన్యా తథై వాజ్జుకా; 

మూలాధార సముద్దతా ససుషిరా నాడీ సుషుమ్నా, పరే 

చేట్యా చోభయ పార్వగే ససుషిరే నాడ్యా విడాపింగళే. 


వ! 


అవిద్యా గణికా మాతా మోహో రామిలకో మతః 

వైద్యా హి కల్ప సంకల్పౌ కాలస్తు యమ పూరుషః 

ఏవం ్రేక్షామయం యోగం యుంజన్నర్తకతాపసః 

ప్రత్యంచ మచ్యుతం సద్య స్సాక్షాతృత్య సుఖీ భవేత్‌. 
వ్యంగ్యమయిన యీాయంతరార్థముమాట యొట్లున్నను వాచ్యమయిన 
బావ్యార్థమందే బహుధర్మము లిందు6 (బతిపాదితము లయినవి: 
ఫలాభిసంధిలేక చేయుకర్మము బంధకముగామి, అంతరాత్మ కర్మాత్మల 
(పరమాత్మ జీవాత్మల) విభేదము, భోగా స్టెర్యము, ప్రామాణ్యపరిజ్ఞానము, 
అధ్యయనావశ్యకత, సంగరాహిత్యము, యోగప్రశంస, స్వధర్శజిజ్ఞాన, 
పరధర్శజిహాస మొదలగునవి. 


పయిం బేర్కొన్నవానికంటె నీ ప్రహననమున నింకొక పరమ 
ప్రయోజనము గలదు. క్రీ యేడవశతాబ్చికిం బూర్వకాలమున భరతఖందమున 
బౌద్ధమతమునకుం 'బ్రాభవము హెచ్చుగానుండెను. ప్రత్యక్షానుమానములను 
మాత్రమే ప్రమాణముగా నంగీకరించుచు భూతదయనే పరమార్థముగాం 
జెప్పుచునున్న బౌద్ధసిద్ధాంతములు తేటగా లోకమునం బాటికక్కుచుందెను. 


భగవదజ్డుకము 75 


శబ్బమునుగూడం (బ్రమాణముగా నంగీకరించి యటప్రత్యక్షవిషయముల 
నందుండి సాధించుచున్న దర్శన మతముల కప్పుడు తళ్లువచ్చెను. ఇప్పటి 
కేంబది యేండ్లకు ముందు క్రీస్తు మతమువారి బోధలు. చర్చులు మొదలగునవి 
భారతీయుల కెంత వలపుగొలుపునవిగా నుండి యెంతవ్వాప్తి చెందెనో, యా 
కాలమున బుద్ధమతమువారి బోధలు, స్తూపములు సంఘములు గూడ, 
నంత వలపు గొలుపునవిగా నుండి యంతవ్వ్యాప్తి చెందెను. బౌద్ధమతమును 
నిర్మూలించుటకయి యాస్తికు లనంబరగిన వైదికమతములవా రప్పుడు 
బహుగ్రంథముల రచించిరి; శబ్ద్బప్రమాణ మంగీకరింపనివారిని నాస్తికులని 
గర్జించిరిి తర్మము లందు దించి యోడించిరి. ఏమిచేసినను నెనిమిదవ 
శతాబ్దిలో శంకరు లుదయించి యద్వైతసిద్ధాంతమును రాద్ధాంత పజుచు 
నంతదాంక బౌదమతమునకు నిజముగా బలము కుంగలేదు, 
బౌద్ధమతప్రచారమును భంగపజుచుటకై యాకాలమున నీ ప్రహసన రచన 
మావశ్యకమయినది. ఇందు శాండిల్యుండను శిష్యుండు బౌద్ధమత 
వ్యామోహమునంబడి చెడినవాండు. అప్రత్యక్షముల నాతండు నమ్మండు; శబ్ద 
ప్రమాణమును విశ్వసింవండు; వేళకు భోజనముం జూచుకొనుచు; 
అ(వప్రయోజకమయిన యనుతాపము౦ జూపుచుభూతదయు యని 
యుసురుడుగుచున్న వేశ్య నుపచరింపం బోవును; తగదన్న యాచార్యునిం 
దెగందిట్టును. వెంగలితనము నిట్లు వెల్లడించుచున్న శిష్యునిం బరివ్రాజకుం 
డెంతయు శాంతుండై చక్కదిద్దెను. ఈ ప్రహసనముం బ్రయోగించునప్పుడు 
చూచినంగాని లేక చదివినను గాని బౌద్దముతమునెడంబెడమొగము 
పెట్టనివారుండరు. కవి యిందు బౌద్ధమతము నంత సక్కంగా వెక్కిరించి 
నాండు. ఆ కాలమున నీ ప్రహసనము బౌద్ధమతవ్యాప్తిని గొంత పదం 
గొట్టియు నుండును. ఈ ప్రహసనమందు యోగదర్శనము పరమార్థ 
సాధకముగా నిరూపింపంబడినది;ి మహేశ్వరాదులు యోగాచార్యులు 
స్మరింపంబడిరి. శంకరాద్వైత మాకాలమునకు జన్మింపనే లేదు. ఇందు 
“అష్టా ప్రకృతయఃణ” - ఇత్యాదిగా సాంఖ్యదర్శనముగా నొకవాక్యమును, 
“అదిణ్ఞాదాణాదో ” ఇత్యాదిగా బౌద్ధపిటకపుస్తకములలోనిదిగా నొక 
వాక్యమును గానవచ్చుచున్నవి. కపిలముని సాంఖ్యసూత్రములలోంగాని 
యీశ్వరకృష్ణుని సాంఖ్య సప్తతిలోంగాని మొదటివాక్యము కానరాదు. అది 
యేగ్రంథములోనిదో నే నెజుంగంజాలనయితిని. ఈ వాక్యముగల (గ్రంథమేదో 


76 వేటూరివారి పీఠికలు 


నాకాలమందుండి యిప్పు డంతరించెనేమో! రెండవది బౌద్ధపిటక 
పుస్తకములలో6 గలదట. * అదత్తాదానా ద్విరమణం శిక్షాపదం, 
ప్రాణాతిపాతాద్విరమణం శిక్షాపదం, ముథావాదా ద్విరమణం శిక్షాపదం, 
అబ్రహ్మచర్యా ద్విరమణం శిక్షాపదం, అకాలభోజనా ద్విరమణం శిక్షాపదం, 
అస్మాకం; బుద్ధం, ధర్మం, సంఘం, శరణం గచ్చామి.” ప్రాకృతమూలమున 
కిది సంస్కృతచ్చాయ. “మాకు పరవిత్తాపహరణమునుండి తప్పుకొనుట 
యభ్యసింపవలసినది; ప్రాణి హింస నుండి తప్పుకొనుట యభ్యసింపవలసినది; 
అసత్యోక్తి నుండి తప్పుకొనుట యభ్యసింపవలసినది; అబ్రహ్మచర్యము నుండి 
తప్పుకొనుట యభ్యసింప వలసినది; అకాలభోజనము నుండి తప్పుకొనుట 
యభ్యసింపవలసినది; నేను బుద్ధదేవుని శరణము చొచ్చెదను; బౌద్ధధర్మమును 
శరణముచొచ్చిదను; బౌద్ధసంఘమును శరణము చొచ్చెదను.” మొదటి 
మైదింటికిం బంచ శిక్షాపదములని కడపటి మూండింటికి శరణత్రయమని 
వెరసి యొన్న్మిదింటికి నార్యావ్టాంగములని బౌద్భులలో వ్యవహారమట. 


| రోమాంచోముఖశోష్య్బు ఇత్యాదిగా నిందుదాహృతమయిన శ్లోకము 
చరక సుశ్రుతాదులలోం గలదేమో గుర్తింపంజాలనయితిని. ఆ కాలమునం 
గూడ నపండితులు చేతంగాని వైద్యముం జేయుచుండుట నిందుంగల 
వైద్యహాస్యము తెలుపుచున్నది. 

పరివ్రాజకుండు వేశ్యాశరీరమునం బ్రవేశించి కొంతవింత నడపు 
చుండంగా వింతపై వింత యన్నట్లు పరివ్రాజక శరీరమున వేశ్యాప్రాణములను 
యమపురుషుండు ప్రవేశపెట్టెను. తన శరీరమున వేశ్యాప్రాణములకుం 
బ్రవేశము కల్గునని పరివ్రాజకుండు ముందెజుంగండు. అది జరిగిన తర్వాత 
వేశ్యాశరీరమందుంగల పరివ్రాజకుందడు భాషింపనే లేదు. ఆశ్చర్యము చెంది 
యాలోచించుచున్నాండు. శాండిల్యుండును ఆలోచనాంబుధిలో మునింగినాం 
డు. కవి యిక్కడ కడునేర్పు చూపినాండు. 


కథాన్ధానము 


అజ్జుక ప్రశ్నింపంగాం జేటి 'బావ ఇదుగో వస్తున్నానని చెప్పి 
నగరంలోకే వెళ్లాడు.” అన్నది వ్యాఖ్యాత యిక్కడ నగరమనంగా 'పాటలీపుత్రమని 


భగవదజ్ఞ్డుకము న్‌ా 


వ్యాఖ్యచేసినాండు. అది యుక్తమే. యమపురుషుడు యమలోకము దారిని 
బేర్కొనుటలో గంగ నుండి యుపక్రమించి దక్షిణముగానున్న నదీనగ 
నగరాదులను జెప్పినాండు. కావునం గథాస్థానము గంగకావల 
నుండవలసినదే కదా! 


తెలుచేంత 
(0౧) 


ఈ ప్రహసనము ప్రాకృత బహుళము. ప్రాచ్యలిఖిత పుస్తకశాలలో 
విచ్చాయముగాం దప్పులతో దీని వ్రాంతప్రతి యొకటి కలదు. దానింజూచి 
వ్రాసికొని యెట్లో నేను దెలింగించితిని. కాని కొన్ని చోట్లం దప్పులు దిద్దం 
గుదురనివిగా నుండెను. కథారంభముననే “పరివ్రాజక; - శాండిల్య! శాండిల్య! 
(పృష్టతో ౬వలోక్య) న తావద్దృశ్యతేే సదృశమస్య తమోవృతస్య” అని 
యుండవలసిన వాక్యములోని యేకదేశము'న తావద్దృశ్యతే సదృశమస్య 
తపోవ్రతస్య” అని యుండెను. ఇట్టి చిక్కులింకను బెక్కులు గలవు. కర్తపేరులేని 
వ్యాఖ్యానము క్రొత్తగా నపుడు పయి పుస్తకశాలకు వచ్చెను. నే నావ్యాఖ్యానము 
సాహాయ్యమున సర్వసంశయముల దీర్చుకొన్నాను. ఆ వ్యాఖ్యానమునం గూడం 
బ్రాకృత వాక్యములకు వ్యాఖ్యయే కలదుగాని సరిగా ఛాయలేదు. అయినను 
నది సరిగా గుర్తింపదగినదిగానే యుండెను. ఇప్పటి తెలుంగు పలుకుబడి 
చొప్పున నేనా ప్రాకృతము నించుక స్వతంత్రించి విడంబజిచి యనువదించితిని. 
నా తెలుంగుచేంత యొట్లున్నదోకాని మూలగ్రంథము మిక్షిలి హృద్యమయినదని 
నే ననంగలను. 


శ్రీభారతీ పత్రికలో నా తెలుంగుచేంత ప్రకటింపంబూనిన సమ 
కాలముననే బీహార్‌ అండ్‌ ఒరిస్సా జర్నల్‌లో మూలగ్రంథము విచ్చాయముగానే 
ముద్రితమై వెల్వడెను. చూచితినిగాని యది యనేక లోపములతో నసంగతమై 
యున్నది. (గ్రంథభాగములే యందు విడువంబడినవి. దానిం బ్రకటించినవారు 
వ్యాఖ్యానము నెజబుంగరు. నే నిప్పుడు సరిపజుచుకొన్న మూలము వారి 
ముద్రణముకంటె నెంతో గుణవంతముగా నున్నది వారికి దాని కర్తనుగూర్చి 
కాలమునుగూర్చి యేమియు నెజుంగరాలేదు. బౌద్ధమత ప్రశంసనుబట్టి 
ప్రాచీనమయిన దని మాత్రము వారు భావించిరి. 


78 వేటూరివారి పీఠికలు 


కడుంజిన్నదగు నీప్రహసన పుష్పమునకు దొడిమ యింక నెక్కుడుగా 
నుందరాదుగదా! 


శ్రీభారతీపత్రికలోం 'బ్రకటించునప్పుడు కూర్చిన యచ్చు కూర్చును, 
చెక్కించిన చిత్రమును దర్వాత నెనిట్లు పుస్తకముగా ముద్రించుకొనునప్పు 
డుచితముగా నొసంగి యచ్చొత్తించి యిచ్చిన శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు 
పంతులు గారియెడం గృతజ్జుండ నగుచున్నాను. 


రక్తాక్షి 
విజయదశమి వేటూరి ప్రభాకరశాప్రి 
(1924 


( 1925 లో భగవదజ్డుక సంస్కృత ప్రహసనమును 
వావిళ్ల వారిచేత శ్రీ ప్రభాకరులు ప్రకటింపజేసిరి. నాగరిలిపిలో 
ముద్రింపబడిన ఆ గ్రంథమున శ్రీ ప్రభాకరశాస్త్రి గారి పీఠిక 
సంస్కృతమున గలదు. అనుబంధమున దానిని చేర్చితిమి ఆ 
ప్రకాశకులు.) 


ఉద్భటారాధ్య చరిత్రము 


ఉద్భటారాధ్య చరిత్ర మపూర్వ సత్ర్రబంధములలో నొక్కటి. 
దీనికి 


కర్త తెనాలిరామలింగకవి 


అనంగానే దీని సత్ర్రబంధత్వము గొంత సమర్థిత మగును గదా! 
తెనాలి రామలింగకవి యని తెనాలి రామకృష్ణకవి యని యొక్క్మనినే యటు 
నిటు గూడ లోకము పేర్ళానుట గలదు. తొలుత నాతండు శైవుందనియు, 
నప్పుడు రామలింగండని పేరయ్యెననియు, దర్వాత వైష్ణవము పుచ్చుకొనె ననియు, 
నప్పుడు రామకృష్ణుండని మార్పుపేరయ్యె ననియుం బ్రతీతి. దీనిని వీరేశలింగము 
పంతులుగారు మొదలగువారు గొందఖు నమ్మురి. మజికొందజు నమ్మరయిరి. 
ఆ రెండుపేళ్లు ' నొక్కనివే యని నేనును విశ్వసించుచున్నాండను. అట్లు విశ్చసంచుట 
కిదివజకున్న యాయైతిహ్యము మాత్రమేకాక యపూర్వముగాం గొన్ని 
యాధారములును నాకగపడినవి. తెలుపుచున్నాండను. 


రామలింగందే - రామకృష్ణుడు 


రామకృష్ణకవి కృతములుగా నిదివణకు దొరకి ప్రకటితము 
లఅయియున్న [గ్రంథములు రెండు. అవి పాండురంగమాహాత్యమును, 
ఘటికాచలమాహాత్యమును. రామలింగకవి కృతిగా నిప్పుడు క్రొత్తగా దొరకి 
ప్రకటితమయినది యుద్భటారాధ్య చరిత్రము. తొల్త నాతండు శైవుండుగా 
నుంది తర్వాత వైష్టవ్రండుగా మాజెననియే నేనిందు ముందు నిరూపింపనున్నాం 
డను గాన యుదృటారాధ్య చరిత్రము మునుపటి గ్రంథముగాను తక్కిన 
రెంటిని దర్వాతివానింగాను దెలుపుచున్నాండను. 


ఉద్భటారాధ్య చరిత్రమున రామలింగకవి స్వవిషయ మిట్లు 
తెల్పుకొన్నాండు :- 


క్ష విశ్వకర్మవంశ్యుండు, ధీరజనమనోరంజనకర్త, తెనాలి రామలింగ కవి యొకం 
దున్నాండు. అతండు వేలు. 


80 వేటూరివారి పీఠికలు 


ఇబ 


కౌందిన్యముని రాజమండలేశ్వరవంశపాథోధి నవసుధా భానుమూర్తిం 
బాలగుమేలేశ పదపయోజద్వయీధ్యానధారణ సముదాత్తచిత్తు 
మానితాయాత యామానామ భావితవిపుల మహాయజుర్వేదవేది 
రామేశ్వరస్వామి రమణీయ కరుణావిశేషపోషితవిలసిత సమగ 

గీ. సహజ సాహిత్య మాధురీ సంయుతాత్ము 

అక్క్మమాంబకు ఘనయళశోలక్ష్మి వెలయ 

రామధీమణికిని బుత్రు రామలింగ 

నామవిఖ్యాతుం గావ్యనిర్ణయధురీణు. 


గద్యమునందును, గ ఏలేశ్వర గురువరేణ్య చరణారవింద షట్పరణ 
సకలకలాభరణ రామనార్య సువుత్ర సుకవిజనమిత్ర కుమారభారతీ 
బిరుదాభిరామ రామలింగయప్రణీత” మని యున్నది. 


పాండురంగమాహాత్యమున రామకృష్ణకవి యిట్లు చెప్పుకొన్నాండు. 


బ్‌ 


టో శైవవైష్టవ పురాణావళీనానార్థ 
ములు నీకుం గరతలామలకనిభము 


గీ. అం(ధ్రభూమికుచాగ్రహారాభ మైన 
శ్రీ తెనాల్యగ్రహారనిర్దేత వగ్ర 
శాఖికాకోకిలమ వీవు సరసకవివి 
రమ్యగుణకృష్ణ] రామయరామకృష్ణ! 

క. కౌండిన్యసగోత్రుంద వా 
ఖండలగురునిభుండ వఖీలకావ్యరససుధా 
మందనకుందలుందవు భూ 
మండలవినుతుండవు లక్ష్మమావరతనయా! 


“శా-రదనీరూపము రామకృష్ణ కవిచంద్రా ! సాంద్ర కీర్తీశ్వరా” 
క. వాక్కాంతాశ్రయు భట్టరు 

చిక్కాచార్యుల మహాత్ము శ్రీగురుమూర్తిన్‌ 

నిక్కపుభక్తి భజించెద 

నిక్కావ్యకళాకలాప మీదేజఖుటకున్‌. 


ఉద్భటారాధ్య చరిత్రము 81 


గద్యమున-ఇది శ్రీమత్పరమపదనాథనిరవధిక కృపాపరిపాకపరిచిత 
సరసకవితాసనాథ రామకృష్ణకవినాథ ప్రణీతంబైన - అని యున్నది. 


రామలింగకవి రామకృష్ణకవి 
కౌందిన్యగోత్రుడు కౌందిన్యగోత్రుడు 
శుక్షయజుర్వేది శుక్షయజుర్వేది 
తంద్రి రామయ్య తంద్రి రామయ్య 
తల్లి లక్ష్మమ్మ తల్లి లక్ష్మమ్మ 
కుమారభారతీబిరుదాఖి శా-రదనీరూపము 

, రాముడు రామకృష్ణ కవిచంద్రా! 


ఉదృటచరిత్రము బాల్యమున రచించినది గాన 'కుమార భారతి 
యని బిరుదు చెప్పుకొన్నాండు. పాండురంగమాహాత్యము ముదివయసున 
రచించినది గాన 'శారద నీ రూపము” అని కృతిపతి తన్ను సంబోధించినట్టు 
చెప్పుకొన్నాండు. కాన, యీఖభేదము సంగతమే. ఇన్ని సరిపడి యున్నను 
నుదృటచరిత్రమున రామలింగయ యని గ్రంథకర్తపేరును పాలగుమి 
యేలేశ్వరుందని గురుని పేరును, పాండురంగమాహాత్యమున రామకృష్ణుం 
డని గ్రంథకర్తపేరును, భట్టరుచిక్కాచార్యులని గురునిపేరును గానవచ్చుట, 
గద్యములరీతులు భిన్నములుగా నుండుట రెండు నొక్కనిపేళ్లే యను 
సిద్దాంతమునకుం గొంత బాధకముగాం గానవచ్చును. ఈ భేదములు మతము 
మాజుటచే నేర్ప్చడినవే యని నే ననెదను. 


అందుకు సాధకములు 


ఇందుమతీపరిణయ మని తెనాలి రామభద్రకవికృతి యొకటి కలదు 
అందిట్లున్నది. 


1. ఇది తంజాపురపు సరస్వతీ పుస్తక భాండాగారమునంగలదు. శ్రీ మానవల్లి 
రామకృష్ణకవి, యం.ఎ.గారు దీని విషయము 1914 సంవత్సరాదిసంచికలో “తెనాలి 
కవులు” అను వ్యాసమునం దెలిపినారు. వారే దీని ప్రతిని చెన్నపురి గవర్నమెంటు 
లైబరికిని నొసంగినారు. 


82 వేటూరివారి పీఠికలు 


సతయ కవితాఘనతామహు మత్పితామహున్‌ 
రామయ రామకృష్ణకవిరాజుం దలంచి నుతించి 'మొక్కెదన్‌ 


గీ. తదనుసంభవమణిని సుదక్షిణాప 
రిణయముఖకావ్యరచనాధురీణు నాంధ్ర 
కవికదంబములోనం 'బ్రఖ్యాతి గన్న 
యన్నప కవీంద్రు ధీసాంద్రు నభినుతింతు. 
ఖః ఖః ఖః 


ప్రాధథి మీ పెదతాత పాండురంగాదిస 
తృతులు చేసెను రామకృష్ణసుకవి 
యనుజుం దన్నప్ప మీ పినతాత రచియించెం 
బరంగ సుదక్షిణాపరిణయంబు 
మీ తాత శ్రీగిరి చాతురీ విఖ్యాతి 
శ్రీశ్రైలమాహాత్యకృతి యొనర్చె 
కడిమి మీ తండ్రి యిమ్మడి రామకృష్ణాఖ్యుం 
డనం గీర్తి గనె సంస్కృతాంధ్రములను 


ఇబ 


గీ. _ నౌరయనిపించె మీయన్న వీరరాఘ 
వాఖ్యకవి సర్వకవితామహత్త్వమునను 
నిన్ననూచానసంతాను నెన్నం దరమె? 
ప్రాజ్ఞహృదయాబ్దరవి రామభద్రసుకవి! 


దీనింబట్టి చూడంగాం బాండురంగ మాహాత్యాదులను రచించిన 
తెనాలి రామకృష్ణకవియును, సుదక్షిణాపరిణయము రచించిన తెనాలి యన్నయ 
కవియును నన్నదమ్ములని యేర్పడుచున్నది. దీనికి నరిగానే 
సుదక్షిణాపరిణయమున; 


గ్‌. నవ్యసుగుణాభిరామ తెనాలిరామ 
పండితాగ్రణిసత్పుత్రు భవ్యమిత్రు 


ఉద్భటారాధ్య చరిత్రము 83 


హరపదాంభోజ సౌముఖ్యు నన్నపాఖ్యు 
నన్నుం బీలిపించి యాదరోన్నత్రి వహించి., 
డన ణం ణం 


గద్యము-* ఇది శ్రీమత్తెనాలి రామేశ్వర శాశ్వతకృపాకటాక్షలక్షిత 
కవితాఖిరామ రాయపండితకుమార సహజశైవాచార సంపన్న ధీమదన్నయ 
నామధేయప్రణీతం బైన సుదక్షిణాపరిణయమందు” అని యున్నది. 


ఈ సుదక్షిణాపరిణయ పద్యముల వలనం గూడం దెనాలి రామకృష్ణుం 
డు, తెనాలియన్నయ, యన్నదమ్ములగుట యితర ప్రమాణనిర పేక్షముగానెే 
యేర్చడుచున్నది. ఇర్వురును రామయ పండితుని కొడుకులే; తెనాలివారే; 
ఒక కాలమువారే. (అది ముందు తెలియనగును. ) అంతేకాక రామలింగం 
డే రామకృష్ణుందయ్యె ననుటను గూడ నీ సుదక్షిణాపరిణయమే స్వతంత్రముగా 
సాధించుచున్నది. ఉదాహృతగద్యపద్యములవలన నన్నయ సహజశ్రైవాచారుం 
డనియుం దెనాలిలో వెలసిన రామేశ్వరస్వామి యనుగ్రహమునం గవిత 
నేర్చినవాందనియు, మతియు, 


గీ. కాళిదాసాది సంస్కృత కవులం దలంచి 
యాంధ్రభాషావిశేషభాషాధిపతుల 
నన్నపార్యాదులను బుద్ధి సన్నుతించి 
పాలగుమిభీమగురుని సద్భక్తిం గొలుతు. 


అను పద్యమువలనం బాలగుమిభఖీమయశిష్యుం డనియు నెజుక 
పడుచున్నది. దీనినిం బట్టి యన్నయకుటుంబమువారును సహజముగా 
శైవాచారసంపత్తి కలవారనియు, తెనాలి రామలింగన్వామి భక్తులనియుం, 
బాలగుమివారి శిష్యులనియుం దలంపంగూడును. *మన ప్రస్తుతగ్రంథమగు 
1. పాలగుమివా రారాధ్యులు గాంబోలును.. రామలింగకవి కింకను నూజటేండ్లకు 
ముందొకం డా యింటిపేరివాండు శైవాచార్యుండు కొండవీటి రెడ్ది రాజ్యమున నున్నట్టు 
శాసనమున్నది. శ్లో. పాల్గుమిశ్రీకంఠగురోః పంచాక్షరమంత్ర పౌనరుక్య్యస్య; శిష్యాయ 
శిష్యపరిషద్రక్షా దాక్షిణ్యసత్మటాక్షస్య. శక 1336 నాంటిది, పెదకోమటి మాచారెడ్డి 
శాసనము. శృంగార శ్రీనాథము ననుబంధము చూచునది. 


రఉ వేటూరివారి పీఠికలు 


నుదృటచరిత్రమును రచించిన రామలింగకవి యిట్టీ లక్షణములు గలవాండు. 
అతని శ్రైవాచారనిరతి యుదృటచరిత్రమున స్పష్టముగాం గన్పట్టుచున్నది. 
మటథియు నాతండు శామేశ్వరస్వామి రమణీయ కరుణావిశేషపోషిత విలసిత 
సమగ్ర, సహజసాహిత్యమాధురీసంయుతాత్ముండ” ననియు 'పాలగుమేలేశ 
పదపయోజ ద్వయీ ఛ్యానధారణ సముదాత్తచిత్తుంద ననియుం జప్పుకొన్నాందు. 
పాలగుమి యేలేశ్వరుండును బాలగుమి భీమేశ్వరుండును నన్నదమ్ములో 
తండ్రికొడుకులో యయియుందురు. 


మటథి, యన్నయ తన యన్నయని రామలింగనిం (లేక రామకృష్ణునిం) 
బ్రస్తుతింపకున్నంతమాత్రాన వారి సౌాదర్యవిషయము సందేహింపందగినదేమో 
యనరాదు. తెనాలి రామభద్రకవి తన తాతలన్నదమ్ములు ముగ్గురనియు, 
మొదటివాందు పాండురంగమాహాత్యకర్త రామకృష్ణుందనియు, రెందవవాం 
డు తన తండ్రి తండ్రి శ్రీగిరి యనియు, మూండవవాండు సుదక్షిణాపరిణయకర్త 
యన్నయ యనియు స్పష్టముగాం జెప్పినాండు గాన యిట్టి సందేహమునకు 
సందు లేదు. 


అన్నయకవి మతము మార్చుకొన్నాం డన్నయనాదరముచే నన్నగారిని 
బ్రస్తుతింపకపోయెనేమో !'సహజశైవాచారు యన్నపద మాయన్న నడుమం 
దెచ్చుకొన్న వైష్ణవాచారము మీంది వైమనస్యముచేం జేర్చుకొన్నదేమో! రామకృష్ణ 
కవి తన మతము మార్చును దెలుపుకొనకున్నను, బాండురంగమాహాత్యమున 
'శైవవైష్టవపురాణావళీ నానార్థరచనా పు స్టైకరమ్యమతివి' * అని తన శైవప్రబంధ 
రచనమును దెలుపుకొన్నాండు. 


తెనాలిలో నుండుటచేతనే తర్వాత తెనాలివారని యింటిపేరేర్చడినది 
గాని యంతకుముందు వారియింటిపేరు గార్లపాటి వారని ప్రాంతవ్రాంతలలో 
నున్నది. గురజాడ శ్రీరామమూర్తి పంతులుగారును వీరేశలింగం 
పంతులుగారును దీనిని జెప్పిరి. తెనాలిలో నున్న రామయపండితుండు 
శైవాచారపరుండు గాన యక్కడ వెలసియున్న రామలింగస్వామిపేరే తన 


1. 'శైవవైష్ణవ పురాణావళీ నానార్థములు నీకుం గరతలామలకనిభము' లని పాఠాంతరము 
కలదు. పాండురంగమావాత్యమున న్స్‌ పద్యము పాఠభేదములతో నున్నది. 


ఉద్భటారాధ్య చరిత్రము 85 


ప్రథమ పుత్రునికిం బెట్టుకొనెనని నేను దలంచుచున్నాండను. అన్నయ చెప్పుట 
చేతనే కాక యీ క్రింది సాధనము చేతం గూడ నాతండు శైవాచారపరుండని 
రామలింగేశ్వరస్వామిభక్తుండని యేర్చడుచున్నది. 


తెనాలిలో రామలింగేశ్చరస్వామి యాలయమున నొక యుత్సవ విగ్రహము 
పీఠము మీంద నీ శ్లోక మున్నది. 


శ్లో. శ్రీ తెనాలినగరే వ్యరాజయ ద్దార్లపాటిపురరామపండితః 
శుక్షమాఘసిత పంచమీ గురౌ రామలింగ ముమయోత్సవాకృతిమ్‌. * 


రామలింగని యింటిపేరు గార్లపాటివారని యిదివజకు వ్రాసినవా 
రెవ్వరు గాని యీ శ్లోకము నునికినెటింగినట్లు తెలియరాలేదు. రామలింగని 
యింటిపేరు తొల్త గార్లపాటి వారనుట నీ శాసన శ్లోకము స్థిరపయిచుచున్నది. 
ఉదృ్భటారాధ్య చరిత్రలో రామలింగండు తన యింటిపేరేదో పేర్మొననే లేదు. 
రామకృష్ణుండై పాండురంగమాహాత్యమునను బేర్కొనలేదు. 'శ్రీతెనాల్యగ్రహార 
నిర్దెత నని మాత్ర మందుం జెప్పుకొన్నాండు. అప్పటికిందెనాలి వారని యింటి 
పేరు స్థిరపడకుండవచ్చును. అన్నయ సుదక్షిణాపరిణయమునం 'దెనాలి? 
యింటిపేరు చెప్పుకొన్నాండు. 


మను మం డగు రామభద్రకవి చెప్పుటచేతను, దల్లిపేరు మొదలగునవి 
సరిపోవుటచేతను రామకృష్ణుండును నన్నయయు నన్నదమ్ము లని స్పష్టపడినది. 
ఉదృ్భటచరిత్రమందుం గానవచ్చు రామ(లింగే) శ్వ్చరస్వామి యనుగ్రహము, 
పాలగుమివారి శిష్యత్వము, శైవాచారము మొదలగునవి సరిపోవుటచేతను, 
లోకమందుం బారంపర్యముగా వచ్చుచున్న ప్రతీతికిం గూడ నిర్వాహ మేర్చడుట 
చేతను, నుదృటారాధ్యచరిత్రకర్త యగు రామలింగయయే వైష్ణవమతము 
పుచ్చుకొని రామకృష్ణుండై పాండురంగమాహాత్యము రచియించినాం దని, 
వారు వేజు పురుషులు గారని, నిర్ణయించుట ప్రమాణదూరము కాదు. 


1. ఈ శ్లోకమును గూర్చి గుంటూరిలో శ్రీ మల్లాది సోమయాజులుగారు నాకుం 
జెప్పిరి. పిదపం గొంతకాలమునకు దాని నేను జూచితిని. ఇప్పుడొక మిత్రుండు 
చూచి వ్రాసి పంపెను. శుక్ష సం॥ మాఘ శుద్ధ పంచమీ గురువారము స్వామి 
కణ్డుపిళ్లగారి పుస్తమునుబట్టి చూడంగా సరిపడకున్నది. 


86 వేటూరివారి పీఠికలు 


పోలికలు 


రామలింగకవియే రామకృష్ణుం డయ్యె ననుట కింకను మజియొక 
బలవ(తృమాణము చూపెదను. పాండురంగవమావోత్మ్యమున 
'శెవవైష్ణవపురాణావళీ నానార్థరచనాపటిస్టైకరమ్యమతివి' యని చెప్పంబడుటచే 
నాతం డేవో శ్రైవవురాణ కథల రచియించి యుండవలె ననియు నీ 
యుదృ్భటారాధ్యచరిత్రము వానిలోనిది యగు ననియు ననుకొంటిమి. తొలుతం 
దాను శైవుందై యున్నప్రుడు రచియించిన యుదృటారాధ్య చరిత్రములోని 
వద్యములే మార్చీ మార్చకుండం దర్వాత వైష్టవుందై రచించిన 
ఘటికాచలమాహాత్యమున నాతండు చేర్చుకొన్నాండు. ఇవిగో చూడుండు. 


సీ. _ అచలసుతాభర్త కర్పించి మథటి కాని 

మృగములు లేం బూరి మేయ వచట 
నసమలోచనునకు నర్పించి మటి కాని 

యళులు క్రొవ్విరితేనె లాన వచట 
నంధకధ్వంసికి నర్ప్చించి మటి కాని 

కోయిల లిగురాకుం గొజుక వచట 
నంగజారాతికి నర్చించి మథి కాని 

చిలుకలు పండ్లు భుజింప వచటం 


గ్‌. దక్కుం గలజంతువులు శంభుం దలంచి కాని 
యుచితవర్తనములం గోరి యుండ వచట 
వదనములు వేయుం గలయంతవానికైన 
నాయరణ్యంబుం గొనియాడ నలవి యగునె? 


మ. హరిణంబున్‌ బులి వెంచు సింగ మొగి సయ్యాటంబు లాడున్‌ గరిన్‌ 
బురినీడన్‌ ఫణిడింభజాలముల నిల్పుం గేక్రి, చిట్టెల్మలన్‌ 
గరుణన్‌ బిల్లులజాలముల్‌ బెనుచుం గాకంబుల్‌ నిశావేళ ఖీ 
కరఘూకంబులపొంతం గన్ను మొగుచున్‌ గాంక్షించి తద్భూములన్‌. 


గీ. _ తవిసి మొత్తంబు టేపాడి తానమాడి 
డిగియలచేరువలను బూదియ యలందు 
కాలమునం బల్మును 'దియంబకం యజామ 
హే” యటంచును జలపక్షు లెల్లయెడల. 


ఉద్భటారాధ్య చరిత్రము 8/7 


ఉ. 


బా 


బా 


సామగుణంబుం గ్రోల్చుం బికశాబకపంక్తులు శైవధర్శ్మముల్‌ 
(ప్రేమ నుపన్యసించు శుకబ్బందము లీశ్వరయోగశాస్త్రముల్‌ 
కోమలరీతి శారికలు గూడి పఠించు వినోదలీలలన్‌ 
గామవిరోధింబాడు నధికంబుగ నచ్చట భృంగపోతముల్‌. 


అ(భ్రగంగాప్రవాహమ్ము లెన్నియొ కాని 
తల ధరియింతు రందబును నదులు 
పదినూజుపడగలపాము లెన్నియొ కాని 
యందజు నురగేంద్రహారయుతులు 
డాలొందుచంద్రఖందడంబు లెన్నియొ కాని 
యందటబు ధరియింతు రమృతకరుని 
విషరాశిం బుట్టినవిషము లెన్నియొ కాని 
యందజు హాలాహలాంకగళులు 


గంధగజదైత్యు లెందజో కాని యంద 
అతుల గజచర్మ పటధారులైనవారు 


క్రాలుకొనకుండ నిద్రింపంజాలుఘనులు - ఉదృ్భటచరిత్ర 


మొకరితేంటులు మూతి ముట్టవు తేనియల్‌ 
శ్రీమధుశాసి కర్పించి కాని 
కోకిలమ్ములు చివురాకులు గొజుకవు 
శ్రీవనమాలి కర్పించి కాని 
లేంబచ్చికల్‌ గబలింపవు హరిణముల్‌ 
శ్రీనీలమూర్తి కర్పించి కాని 
ఫలభుబజిక్రియలకుం జిలకలు దలంపవు 
శ్రీమాధవునకు నర్పించి కాని 


యితర జంతువులును హరి మతిం దలంచి 
కాని యేవర్తనమునకుం బూన వనిన 
నాతపోవనమాహాత్య మభినుతింప 
నలవియే వే మొగంబుల చిలువకైన 


88 వేటూరివారి పీఠికలు 


మ. పులు లేదుల్‌ మృగశాబకంబుల హరుల్‌ పోషించు నత్యాదృతిన్‌ 
గలభానీకముం గాకముల్‌ మెలంగు మూలత్రేణితోం బిల్లు లె 
ల్మలం గాచున్‌ శిబికోటి లేంజిలువలన్‌ లాలించు నుత్సుల్లబ 
ర్హలసచ్చాయల నుంచి యచ్చటి యరణ్యానీ ప్రదేశంబులన్‌. 


క. ఒక చిత్ర మచటి జటిపా 
లికి మున్‌ సంజలను గ్రుంకి లేచి సమాధిన్‌ 
సకలశకుంతంబులు తా 
రకమంత్రోచ్చారణాభిరతి మతిం బొదలున్‌. 


మ. శుకముల్‌ ప్రామినుకుల్‌ గుణించు గణియించున్‌ ధర్మమర్శేతిహా 
సకథల్‌ శారిక లీరికల్గొను మనీషన్‌ శేషభాషావిశే 
షకళాశాస్త్ర ముపన్యసించు బకముల్‌ సాత్రాజితీప్రాణనా 
యకనామాళి నళుల్‌ పఠించు సతతోద్యద్గీతికాచాతురిన్‌. 


బ్‌ 


నునుగాలిదూదిపానుపు లెన్నియో కాని 
యందఖజు శయనీకృతాహివరులు 
సురలోకవాహినిర్హరము లెన్నియొ కాని 
యందజు దివ్యతీర్థాంబుపదులు 
నీట జనించుమానికము లెన్నియొ కాని 
యందజు కౌాస్తుభహారయుతులు 
చలివేండివెలుంగులసాము లెందటొ కాని 
యందజఖు నిందుకంజాప్తదృశులు 


గీ. _ ఖగకులాధీశు లెందజు కలరొ కాని 

యందజఖును బుల్టురాటెకియములవారు 

నారు వోసినరీతి నున్నారు ధీరు 

లన్నగరియందుం గాపురం బున్నవారు (ఘటికాచలమాహాత్యము కే 
1.ఘటికాచలమాహాత్యము తెనాలి రామకృష్ణకవి రచిత మయినను నది యాతని 
మనువుని కాలమున (ఆ మనుమని కేరులేదు) ఖండోజిరాయుండను 
మహారాఘ్ష్రనకుం గృతి యీాయంబడినది. కాన, యందుం గృత్యవతరిణిక రామకృష్ణుని 
రచనముగాదు. రామకృష్ణుని విషయ మందేమియు లేదు. అది కలావతీ 
ముద్రాక్షరశాలలో 1902 సం॥ ముద్రితమయ్యెను. 


ఉద్భటారాధ్య చరిత్రము 89 


ఉద్భటారాధ్యచరిత్రపద్యముల ఛాయ గల పద్యములు పాండురంగ 
మాహాత్యమునం గూడ లేకపోలేదు కాని, ప్రాధతరమయిన రచన మగుటచేం 
బాండురంగమాహాత్యమున నీ విధముగాం బాడినపాటయే యనందగు 
పద్యములు గానరావు. ఈ సాధనము లన్నియు రామలింగండే రామకృష్ణుం 
డయ్యె నను సిద్ధాంతమును నిర్వివాదముగా నెలకొల్చ్పంగల వని నానమ్మకము. 


ఇంకొక నాధకము 


ఇన్ని సరిపడినను నుదృటారాధ్యచరిత్ర రచనాకాలమును, బాండురంగ 
మాహాత్యరచనాకాలమును నొక్కపురుషుని జీవితపరిమాణము నందుం 
బొందనివిగా నుండినచో నిక నీ వాదమెల్ల వమ్మయి పోవలసినదే యగును. 
ఆ చిక్కులేకుండ నదియుం గుదురుచున్నది. ఒక్కనికే రెండు పేళ్లను సిద్ధాంతము 
నిర్వివాదముగా నిల్చుచున్నది. 


ఉదృ్భటచరిత్ర రచనాకాలము 


కొండవీడు దుర్దాధ్యక్షుండుగా నున్న నాదిండ్ల గోపమంత్రికడ 
ముఖ్యోద్యోగి యయిన యూరెదేచమంత్రి యుద్భటారాధ్యచరిత్రము కృతి 
గొన్నాండు. అదియెల్లం గృత్యవతరణికలోం జూడందగును. శ్రీకృష్ణదేవరాయం 
డు క్రీ. 1515 సం॥ కొండవీడు జయించెను. అదిమొదలుగాం గృష్టరాయల 
యేల్చడి కది లోపడినది. రాయలమంత్రి యగుసాళ్వతిమ్మరసు కొండవీటి 
పాలనమును దనమేనల్లుండగు నాదిండ్ల గోపమంత్రి కప్పగించెను. నాదిండ్ల 
గోపమంత్రి సుప్రఖ్యాతుండు. గోపమంత్రి క్రీ. 1517న దేచమంత్రి కొక 
యగ్రహారము నొసంగెను. 


దేచమంత్రి శైవాచారపరాయణుండు ప్రోలనారాధ్యుని వంశమువాం 
దగు చంద్రశేఖరవాచంయముని శిష్యుండు. మజియు మవావిద్వాంసుం డగు 
లొల్లలక్ష్మీధరపండితునకును శిష్యుండు. ఆ లక్ష్మీధరుండు కటాక్షింపంగా 
శివపంచస్తవికీతడు వ్యాఖ్యానము రచించెను. 


అందు: - 


శీ. * నాదిండ్ల గోపన్ఫపతే రూరేదేచ ప్రధానతా 
క్వచిదర్థః క్వచి న్మైత్రీ క్వచి ద్ధర్మః క్వచిద్యశః 


ణు డన ణః 


90 వేటూరివారి పీఠికలు 


బ్ర యస్మా దస్తే మదా దఖిలమనుపతిం దేచయామాత్యవర్య 
స్పో౭ యం శ్రీచంద్రమౌళి ర్హయతి గురువరః ప్రోలనారాధ్యవంశ్యః 


స చాయం దేచయామాత్యో మహిమస్తవపంచకామ్‌ 
లక్ష్మీధరకటాక్షేణ కురుతే గురుతేజసా.” 


( ఈ గురునింగూర్చి యుదృటారాధ్యచరిత్రము నవతరణికను 
గ్రంథావసానమును గూడం జూచునది.) 


దేచమంటత్రి గోపమంట్రిచే నగ్రహారాది సమ్మానముం బదసి ప్రఖ్యాతుం 
దడయినపిదపనే యుదృటచరిత్రము కృతి నంది యుండును. ఆకాల 
మించుమించుగా క్రీ. 1525 అని తలంపవచ్చును. దీనిచేందెనాలి 
రామలింగకవి కృష్ణదేవరాయల నభలో నున్నాండన్న లోకప్రతీతి 
సదాధారమయి సంరక్షితమగుచున్నది. 


1పాండురంగమాహాత్య రచనాకాలము 


పాండురంగమాహాత్యము విరూరి వేదాద్రిమంత్రి కంకితమయినది. 
ఆ వేదాద్రిమంత్రి కందాళ యప్పలాచార్యుల శిష్యుండు. మంగయగురువరాజు 
కుమారుండగు పెదసంగ భూపాలునొద్ద వ్రాయసకాండు. చిత్రభారతకృతిపతి 
తండ్రి పెద్దతండ్రులును, వైజయంతీవిలాసకర్త యగు సారంగుతమ్మకవియు 
నీ కందాళ యప్పలాచార్యులకు శిష్యులు. క్రీ. 1542 పరాభవ వత్సరమున 
గండికోట ప్రభువు కందాళప్పలాచార్యులకు భూదాన మొసగిన శాసనము 
గలదంట. దీనింబట్టి పాండురంగమాహాత్య రచనాకాల మించుమించుగా క్రీ. 
1550, 1560 అగునని తలంపవచ్చును. మజియుం బాండురంగ 
మావాత్యమున రామకృష్ణునిచే 

భట్టరు చిక్కాచార్యుండు 

తన గురుండుగా న్తుతింపంబడివాందు. ఈ చిక్కాచార్వునికిం 

1. శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు 'తెనాలి కవులు” అనుపేర 1914 ఆంధ్రపత్రిక 


సంవత్సరాది సంచికలో వ్రాసిన వ్యాసమునం బాండురంగమాహాత్యరచనాకాలము 
జక్కంగా నిర్ణయించినారు. దాని సారమే యిక్కడం జూపంబడినది. 


ఉద్భటారాధ్య చరిత్రము 91 


బలువురాంధ్రకవులు శిష్యులయి యుండిరి. చతుర్వాటికామాహాత్యము, 
ఆనందకానన మాహాత్యము మొదలగు ప్రబంధములను రచియించిన 
లింగమకుంట రామకవి (ఈతండు తెనాలి రామకృష్ణకవి యల్నుండు) యు 
నాతని తమ్ముండగు లింగమకుంట తిమ్మకవియు న్స్‌ చిక్కాచార్యులకు శిష్యులు. 


క. _ గురురాయపట్టభద్రుని 
నరిహరు శ్రీరంగనాయకాంశభవున్‌ భ 
ట్టరు చిక్కాచార్యుల మ 
ద్దురులం దలంచి యడుగులకు నతుల్‌ గావింతున్‌ 
- లింగమకుంట రామకవి. 
శ్రీవెషవహితుండ జికయభట్టరు 


అ 
యా ల్లా 


బా 


- లింగమకుంట తిమ్మకవి. వే 


మఖణియు రామకృష్ణకవులచేం గామందకము కృతిగొన్నవాండు 
కొంద్రాజు తిమ్మరాజుకొడు కగు వేంకటాద్రియు నీ యాచార్యుని శిష్యుండే. 


క. శ్రీచంచదృట్టరు చి 
క్మాచార్యవరార్యశిష్య యతులితశార్య 
ప్రాచుర్యవర్య గుణర 
త్నాచల జయలలితధైర్య నయతత్తనిధీ. 
(కామందకము కృతిపతి సంబోధనమున) 


మతియు నీ కామందక కృతిపతి, పాండురంగమాహాత్య కృతిపతి 
యగు విరూరి వేదాద్రిమంత్రి నేలినప్రభువైన పెదసంగభూపాలునకుం 
జెల్లిలి కొడుకు. శా.1505, క్రీ. 1584 స్వభానువత్సరమున వేంకట 
రామకృష్ణకవులచే నా కొండ్రాజు తిమ్మరాజు కొడుకగు వెంకటాద్రి 
కామందకకృతి నందుకొన్నాండు. 


1. సులక్షణసారకర్త (లింగమకుంట తిమ్మకవి) అప్పకవికంటెం దర్వాతివాండని 
కం. వీ. గారు వ్రాయుట ప్రామాదికము. 


92 వేటూరివారి పీఠికలు 


మ.  రమణీయంబుగ శాలివాహశకవర్షంబుల్‌ గతంబై సహ 
స్రము నేనూజును నాఖజునై వెలయంగాం బ్రౌఢిం దెనింగించి రౌ 
ర మహిం దిమ్మయ వేంకటాద్రివిభుపేరన్‌ వేడ్మం గామందకీ 
యము వేంకటరామకృష్ణులు స్వభాన్వబ్దంబునన్‌ రూఢిగాన్‌. 


వీనింబట్టి చూడంగాం బాండురంగమాహాత్య రచనాకాలము క్రీ. 1565 
ఇంచుమించుగా నగు నని యేర్పడుచున్నది. అనంగాం దెనాలి రామలింగకవి 
యించుమించుగా క్రీ. 1525 ఉద్భటచరిత్రమును, మథి, ముప్పది యేండ్లకుం 
బాండురంగ మావాత్యమును రచించి యుండునని చెప్పనొప్పుచున్నది. మన 
కవి తమ్ముండగు నన్నయకవి సుదక్షిణాపరిణయ రచనాకాలము కూడా 
నిందుకు సరివచ్చుచ్చుది. మథి పెక్కుమార్దములచేం గూడ మన కవివర్యుని 
కాలమును నిర్ణయింపవచ్చును గాని యామార్గములు కొంత డొంకతిరుగుడుగా 
నుండుటచేతను నిప్పుడు చెప్పిన కాలమునకే చేరునవిగా నుండుటచేతను 
విదనాడినాందను. 


కవిస్తుతులు 
నేం జూచినంతవజకుం గవిస్తుతులలో 'రామలింగకవి' యన్న పేరే 
కానవచ్చినది. నడుమం దెచ్చిపెట్టుకొన్న రామకృష్ణనామము ప్రాచీన 


కాలమునం బ్రఖ్యాతము కాలేదు కాంబోలును! పాండురంగమాహాత్య ప్రాథిమ 
ప్రఖ్యాతమైన తర్వాత రామకృష్ణనామము గూడ రహి కెక్కినది. 


ఉ. రంగుగం బాండురంగని తెరంగలరంగ రచించి వేడ్మమీ 
అంగ చలోక్తులన్‌ నృఫుం గరంగ నొనర్చుహొజంగు నింగి ము 
ట్టంగ మెలంగునేరుపుం గడంగి చెలంగునభంగసద్యశో 
లింగుని రామలింగ శశలింగకళానిధినిన్‌ గణించెదన్‌. 
(నాగ్నజిత్తీపరిణయము- వల్లూరి నరసింహకవి) 
క. _ శృంగారరసాలింగిత 
రంగత్మవితానదీతరంగము హృదయ 
త్వంగద్భుజంగ మాంగద 
లింగమ్ము తెనాలిరామలింగము. దలంతున్‌. 
(పృథుచరిత్రము-సరస్వతీ సోమయాజి) 


ఉద్భటారాధ్య చరిత్రము 93 


పై పద్య మాతండు లింగధారి యని కూడం జెప్పుచున్నది. 
“రంగనాథుని రామలింగకవిని” 

(కూర్మపురాణము -రాజలింగకవి) 
“రాము, లింగకవి రామభద్రుల లీలందలంతు” 

(ఆధ్యాత్మరామాయణము -శరభకవి) 
“భీమకవి రామలింగని” 

(చంద్రరేఖావిలాసము - జగ్గన) 


ప్రబంధరత్నావళిలోం దెనాలి రామలింగకవి కృతులు కందర్పకేతు 
విలాసము, హారిలీలావిలాసము ననువాని నుండి కొన్ని పద్యము 
లుద్ధరింపబడినవి. వానింగూర్చి ముందుం దెలుపుదును. అందును 
రామలింగనామమే యున్నది. మరియు నీ చాటుపద్య మున్నది. 


ఉ. లింగనిషిద్ధుం గల్వలచెలింగని మేచకకంధరుం ద్రిశూ 
లింగని సంగతాళి లవలింగని కర్ట్వమదూషిత న్ఫృణా 
లింగనిం గృష్టచేలుని హలింగని నీలకచన్‌ విధాతృ్భనా 
లింగని రామలింగకవిలింగనికీర్తి హసించు దిక్కులన్‌. 


అప్పకవి మొదలగువారు మజతియుం బెక్కురు రామలింగందనియె 
పేర్శొనిరి. అయినను ఆతని యల్లుండగు లింగమకుంట రామకవియు, 
మనుమందడగు రామభద్రకవియు రామకృష్ణనామమును బేర్శొనిరి. 


చతుర్వాటికామావోత్యము, ఆనందకాననమాహాత్యము నను 
కృతులలో: - 


సీ. _ శ్రీరామసేవాప్రసిద్ధుం గాశ్యపగోత్రు 
శుభదకాత్యాయనసూత్రపాత్రు 
లలితచారిత్రుం గాళయమంత్రికిని గోన 
మకును దౌహిత్రు సర్వకవిపౌత్రు 
తిరుమలాంబాగర్భవరవార్డి పూర్ణేందు 
ధన్యాత్ము లక్ష్మప్రధానపుత్రు 
నిజపాలకజనకనిష్రాగరిష్ట రా 
మసచివలబ్ధ రామజపధుర్యు 


రశ వేటూరివారి పీఠికలు 


గ్‌. రామకృష్ణాఖ్యుజామాతం బ్రకటవిభవు 
శుక్షయజురధ్యయనుం బేర సూరిమాచ 
యానుజకునిం దిమ్మధీనిధి కగ్రజాతు 
ననఘు లింగమకుంట రామార్యు నన్ను. పే 


ఇట్లు అల్లుండగు రామకవియుం, బూర్వోదాహృత పద్యమున మనుమం 
డగు రామభద్రకవియు, రామకృష్ణ నామము పేర్మొనుటకు వారు వైష్ణ్ల్వమత 
మందెక్కువగా నభినివేశము గలవారగుట కారణము గావచ్చును. వారి 
వైష్ణ్పమతాఖభినివేశ మాయా[గ్రంథములం జూడవచ్చును. 


మజటికొన్ని కృతులు 


తెనాలి రామలింగని కృతులు మటిరెండు తెలియవచ్చుచున్నవి. వానిపేళ్లు 
కందర్చకేతు విలాసము, హరిలీలావిలాసము. ఆ ప్రబంధము లిప్పుడు 
కానరావు గాని, వానినుంది కొన్ని పద్యములు ప్రబంధరత్నావళిలో నుద్ధతము 
లయినవి. వాని నా గ్రంథమునం జూడందగును. ఇవిగాక పాండురంగ 
విజయమని మజియేమో అని యీ కవికృతు లున్నట్లు కొందజు పేర్ళొందురు 
గాని వానివిషయము నమ్మందగినది గాదు. 


కథలు 


తెనాలి రామలింగని కథలని దక్షిణహిందూదేశమెల్లం బ్రఖ్యాతిఆక్కి 
పెక్కు కథలున్నవి. వానిగూర్చి మన మేమియుం జెప్పంజాలము. అతండు 
వోన్యచతురుడై యుండవచ్చును. నిజముగాం గొన్నికథ లాతనికి 
సంబంధించినవే కావచ్చును. లోకులు మజియు ననేకాద్భుతకథ లాతని 
తలకుం దగిలించియు నుందురు. పెక్కుగథలు శ్రీకృష్ణదేవరాయల గోప్టిలో 


1. ఆనందకానన మావాత్యములో “నిజపాలకజనకి అనుచోట, 'నిజజనకాగ్రజు 
అనియున్నది. దీనిచే నాతండు తన పెద్దతండ్రికి దత్తుండయ్యెనని తెలియనగును. 
లింగమకుంట రామకవి తెనాలి రామకృష్ణకవి యల్లుంని లింగమకుంటవారెల్లరు 
నేంటికిని జెప్పుచున్నారు. నేండు లింగమకుంటవారి యల్లురగు శ్రీ కొండ 
వెంకటప్పయ్య పంతులుగారివల్ల తొల్త నిదివిని తర్వాత లింగమకుంటలో విచారించి 
రామకవికృతుల సంపాదించి యందును జూచి నేనిది తథ్యమని నమ్మితిని. 


ఉద్భటారాధ్య చరిత్రము 95 


జరిగినవిగా వినవచ్చును. రామలింగండు రాయల సమకాలమువాండే. 
కావున, నవి సంభావ్యములు గావచ్చును. చాటుపద్యమణిమంజరిలో నే నాతని 
కథలకు సంబంధించిన చాటుధారలం గొన్నిటిని జేర్చినాండను. క్రొత్తదొక్కటి 
యిక్కడ చూపుచున్నాండను. 


క ఓ యమ్మలార! మందులు 
వేయేల మకారకొమ్ము విషకవిగానిన్‌ 
వాయెత్తకుండం జేసిన 
వాయెత్తదు రామరాయవసుధేశునకున్‌. 


అళియరామరాయనికి వాయురోగము వచ్చెనంట! అంతఃపురప్రీ 
లాతనికి మందుల నిప్పింపం దంటాలు పడుచుండగా రామలింగం డీ 
పద్యమును జెప్పినాందంట. మకారకొమ్ము విషకవిగాం డనంగా మూర్తికవి. 
ఆతని వాయి= నోరు, ఎత్తకుండం జేనినచో రావమరాయలకు 
వాయి=వాయురోగము, తలచూపదని పద్యార్థము. మూర్తికవి విషకవిత్వ 
ప్రయోగముచే రాయలకు రోగము వచ్చెనని ప్రీలను నమ్మించి యాతని 
యుద్యోగ వైభవము నూడంగొట్టించుట కెత్తిన యెత్తుగాంబోలు నిది! 


ఇంకం గవి విషయమును విడిచి ప్రస్తుత గ్రంథమును గైకొందును. 
శైవారాధ్యులలో నొక్కం డయిన యుద్భటారాధ్యుల చరిత్ర మిందు వర్ణిత 
మయినది. 


పాల్సురికి సోమనాథకవి రచియించిన బసవపురాణములో 
సప్తమాశ్వాసమున నీ యుదృటుని చరిత్రము వర్ణితమైనది. ఆ కథనే మన 
కవి ప్రపంచించి ప్రబంధముచేనినాండు. తెలుంగున మల్లికార్జున 
పండితారాధ్యుండును, నన్నిచోడండును నుదృటుని స్తుతించిరి. 


క. హరలీలా స్తవరచనా 
స్థిరనిరుపమభక్తిం దనదు దేహముతోడన్‌ 
సురుచిరవిమానమున నీ 
పురమున కుదృటుండు ప్రీతిం బోవండె రుద్రా! 
- శివతత్ప్వసారము. 


96 వేటూరివారి పీఠికలు 


క. _ క్రమమున నుద్భటుండు గవి 

త్వము మెజయం గుమారసంభవము, సాలంకా 

రము, గూఢవస్తుమయ కా 

వ్యముగా హరు (5?) లీల, చెప్పి హరుమెప్పించెన్‌. 

-కుమారసంభవము. 

పయిపద్యములంబట్టి యుద్భటుండు హరలీల, కుమారసంభవము, 
అలంకారగ్రంథము (కావ్యాలంకార సంగ్రహము) రచించినాండని తెలియ 
నగుచున్నది. ఇందుం గావ్యాలంకార సంగ్రహమొక్కటి తక్కందక్కిన విప్పుడు 
కానరాకున్నవి. అతని కుమారసంభవమునుండి కొంద జాలంకారికులు కొన్ని 
శ్లోకముల నుద్ధరించిరి. * ఉద్భటుండు కాళ్ళ్మీరరాజగు జయాపీడుని సభలో 
విద్యాపతిగా నుండెనని (క్రీ. 779 నుండి 818 వణకు) రాజతరంగిణిలో 
నున్నది. 

ఆంధ్రకవు లీతని శివకవులలోం బేర్కొనుట మన కథా నాయకు డీతం 
దే యనుటకు సాధకముగాని యీ కథలో నా గ్రంథముల స్మరణము 
లేకపోవుటయుం గాలము సరిపడక పోవుటయుం గొంతబాధక మగుచున్నది. 
ఈ (ప్రబంధమున నుదృటుండు ముంజభోజునికి నైవదీక్ష నాసంగిన 
గురువుగారు జెప్పంబదినాడు. ముంజభోజుండు దశమశతాట్దీవాండు. ఉద్భటుని 
(గ్రంథములీ భోజుని కింకను బూర్వకాలముననే పుట్టినవి. ఈ యుద్భృటారాధ్య 
చరిత్రలో ముంజభోజుని పేరున్నను దీని కాకరమయిన బసవపురాణమున 
భోజుందని మాత్రమే యున్నది. పలువురు భోజు లున్నారుగాన యీతండా 
కాలమువాం దడయినను గావచ్చును. ముంజభోజుం దనుట రామలింగకవి 
న్వకల్పితముగాన యది య(ప్రమాణమని (తోని వేయవచ్చును. 
ముదిగొండవారని యిప్పు డాంధ్రదేశమునం బ్రఖ్యాతులుగా నున్న 
యారాధ్యబ్రాహ్మణుల కీ యుదృటారాధ్యుండు మూలపురుషుండని యీ 
ప్రబంధమందు6 గలదు. ఆయుద్భటుని దగ్గణనుండి ముదిగొండవారి 
వంశక్రమము గూడం గొంత గ్రంథాంతమున గానవచ్చుచ్నుది. ఈ వంశ 


1. నన్నెచోడుని కుమారసంభవము పీఠిక చూడుము. 


ఉద్భటారాధ్య చరిత్రము 97 


క్రమము పాల్కురికి సోమనాథుని గ్రంథమునం గానరాదు. * కర్ణాటభాషలో 
గూడ నుదృటచరిత్రములు గలవు. సోమరాజకవి బసవాంకకవి యనువా 
రిర్వురు వానిని రచించిరి. పాల్కురికి సోమనాథుడు కుమారపాల 
ఘూర్దరునిదిగాం జెప్పినకథనే కర్ణాటక కవులుదృటుని కథగాం జెప్పిరి. ఆ 
కర్ణాటక కవులకంటె మన సోమనాథుండు పూర్వుండు. కుమారపాలున 
కుదృటదేవుం డని నామాంతరముగా నా యుద్భృటదేవచరిత్రపీఠికలో 
శ్రీశ్యామాచార్యులగారు వ్రాసిరి. అదియెట్లో? మల్లికార్జున పండితారాధ్యుండు, 
సోమనాథుండు వారి నిర్వురను వేర్వేబుగాం బేర్శొనిరి. కుమారపాలుని 
చరిత్రమున నాతని కా నామాంతర మున్నట్టు చెప్పరయిరి. పాల్కురికి 
సోమనకథ చొప్పున రచియింపంబదిన యీ యుద్భటారాధ్య చరిత్రమునకును, 
నా కర్ణాట ప్రబంధములకును నేమియు సంబంధమును గానరాదు. 

( ఉద్భటారాధ్య చరిత్రము. ప్ర. ము. 1925 సరస్వతీ గ్రంథమాల. 
చూ. మజియు మీంగడతఅకలు పు. 1251-50: ప్రకాశకులు) 


1 చంద్రశేఖరగురునివజణకు నా వంశక్రమమున్నది. ఈ చంద్రశేఖరుండే 
దేచయమంత్రి గురుండగునని నేననుకొనుచున్నాను. 


మనుచరిత్రము 


ఉ. తల్లి సమస్తభాషలకు దైవతభాషయ, దేశభాషలన్‌ 

ల్లలలోన నాంధ్రి యనుపేరిటి దెంతయు ముద్దులాండిరా 
జు లాదరించిన కతంబునం బల్ములం గుల్కు మీజియ 
నం దక్కు నక్క సెలియండ్రకు నెక్కుడు కీర్తి చేకొనెన్‌. 


ను 


కం. జిలిబిలి పలుకుల బలు ము 
ద్దులు గులికెడు తెలుగుబాసతో సరియగునే 
తెలిసియుం దెలియక వీనుల 
నలయించెడు వెట్టిమొళ్సి యజమొఅ బాసల్‌. 


సంనృృతమని పేర్కొనంబడిన యార్యభాషయే తొలుదొలుత 
భరతఖండమునం బెంపొందిన వాబ్బయము. చాలవజకు దానివలననే 
తర్వాత౦ (బ్రాకృతములును దేశభాషలును బెంపొందినవి. దక్షిణ 
హిందూదేశమునంగల దేశభాషలలో నాంధ్ర, ద్రవిడ, కర్ణాట భాషలు 
ప్రధానమయినవి. ఇందు ద్రవిడ, కర్టాటభాష లాంధ్రముకంటెం 
బ్రాచీనములని యూహింపంబదుచున్నవి. ఆ రెండు భాషలలోను గ్రంథములు 
రచింపంబడుచు వచ్చిన కొంతకాలమునకుంగాని యాంధ్రభాషలో గ్రంథరచన 
ముపక్రమింపంబడినట్టు చూపట్టదు. గ్రంథరచనముపక్రమింపంబడుటకుం 
బూర్వమాంధ్రభాష స్థితి యెట్టిదో మన కించుకయుం దెలియరాదు. ఇటీవల 
నాంధ్రకవితకుం బుట్టిల్లనం జెల్లిన వేంగీదేశమునం దానాండు జన్మించిన 
నాగవర్శ్మ కర్ణాటభాషకు ఛందోంబుధి యను ఛందశ్చాస్త్ర గ్రంథమును రచించె; 
కాని యాంధ్రభాష యుబుసైన నెత్తండయ్యె. నాంటి కీ భాషకుం దిన్ననిరూ 
పేర్చడలేదు కావలయు. ఆ కాలమున మనదేశమును జాళుక్యులు 
పాలించుచుండిరి. ఆర్యధర్మము నిర్వక్రముగా సాగింపంబడుచుందడెను. 
జనులకుం బురాణాదిజిజ్ఞాసయం దాదరము మెండుకొని యుండెను. వారు 
సంస్కృృతభాషా గ్రథితములైన తత్తద్దంథములను గాసటబీసటే' చదివి గాథలు 
ద్రవ్వచుండిరి. రాను రాను దేశభాషకును గొంత రూపేర్పడుచుండంబోలు. 
అక్కతన నత్తథి దేశభాషాకవన మావశ్యకమయ్యెను. అయినను దానికిం 


మనుచరిత్రము రం 


దగిన సామగ్రిని గూర్చి కవితను వెలయించువా రవతరింపవలసియుండిరి. 
ఇటుల సనంజన, 
క. _ మును మార్గకవిత లోకం 
బున వెలయంగ దేశికవితం బుట్టించి తెనుం 
గు నిలిపి రంధ్రవిషయమునం 
జన సత్యాశ్రయునిందొట్టి చాళుక్యనృఫపుల్‌. 
నన్నెచోడని కుమారసంభవము. 


దాదాపు నేంటికి వేయి సం॥లకు6 బూర్వము చాళుక్యాన్నయ 
భూషణమును సత్యాశ్రయాది బీరుదాంచితుండును రాజమహేంద్రము 
రాజధానిగా వేంగీ దేశమును బాలించినవాందును నగు రాజరాజనరేంద్రుని 
యా న్థానమునం గల సర్వజ్ఞుండగునన్నయభట్టారకుం డను పండితకవియే 
మన యాంధ్రభాషలోం దొలుతం గవిత నవతరింపంబేసినవాం డని తలంపం 
బదుచున్నాందు. రాజరాజనరేంద్రుని ప్రేరణమున నీతండు పంచమవేద మగు 
భారతమును దెల్దున రచింప దొరంకొని యరణ్యపర్వములోని కొంతభాగము 
వజకును నెజవేర్చెను. ఈతని కవనమున సంస్కృత మర్యాదలు మెండుకొని 
యుండును. నుడికారము గల తెలుంగుం బలుకుబడులం గూర్చుటయం 
దీతండు తక్కువవాండు కాండు. 

చ. బహువనపాదపాబ్ధికుల పర్వతపూర్ణసరస్సరస్వతీ 
సహితమహామహీభర మజస్ర సహస్రఫణాళిం దాల్చి దు 
స్సహతరమూర్తికిన్‌ జలధిశాయికిం బాయక శయ్య మైన య 
య్యహిపతిదుషృతాంతకుం డనంతుండు మాకుం బ్రసన్నుం డయ్యెదున్‌. 


గీ. _ ఎల్లవారు నెజుంగ నొల్లనిధర్మువు 

బేల! నీకుం జెప్ప నేల వలసెం 

జిజుతవాని కింత తజుసంటి పలుకులు 

సన్న వృద్ధజనము లున్నచోట. 

పదపడి కవిబ్రహ్మ నాంబడు తిక్కన విరాటపర్వము మొదలు 15 
పర్వములభారతమును దెలుంగు కావించెను. తెలుంగుం బలుకుబళ్లను 


100 వేటూరివారి పీఠికలు 


గుబాళింపం జేయుటయం దీతని కీడు మథి లేండు. ఈతని కవనమున 
రసపోషకములుకాని పదములు సాధారణముగాం జూపట్టవు. 


ఉ. చిచ్చజకన్ను మూసికొని చేతిత్రిశూలము డాంచి లీలమై 
వచ్చినరుదుచందమున వ్రాలుదు వీ వనిలోన నోర్వంగా 
వచ్చునె నిన్ను నెట్టిమగవారికి నీక్సప నాశ్రయింపంగా 
వచ్చితి మెవ్విధిం గెలువ వచ్చు మహాత్మ! యెజుంగం జెప్పవే. 


తర్వాత నీ యిర్వురకుం దుల్యుం డనందగు వాం దెజ్టాపెగ్రడ. ఈతని 
కృతులం దరణ్యపర్వశేష పూరణ మొకటి. 

చ. స్ఫురదరుణాంశురాగరుచిం బొంపిరివోయి నిర స్తనీరదా 
వరణములై దళత్మమలవైభవజ్బంభణ ముల్లసిల్ల ను 
ద్ధురతరహంససారసమధు వ్రతనిస్వనము ల్సెలంగంగాం 
గరము వెలింగె వాసరముఖంబులు శారద వేళం జూడంగన్‌. 


ఈ మువ్వురను గవిత్రయ మందురు. వీరివాక్కు లాంధ్రభాషకుం 
బరమప్రమాణములు. ఇట్లాంధ్రభారతము ముగియునప్పటికి దాదాపు 800 
సం॥। పట్టెను. ఈ నడుమను గొందజు మేటి కవులితరపురాణాదులను దెలిం 
గించుచు వచ్చిరి. ఇట్లు రానురాను (గ్రొత్తత్రోవలు త్రొక్కి కవనమున మార్పులు 
గలిగించినవాండు కవిసార్వభౌముండు నాంబడు శ్రీనాథుండు. ఈతండు 
తొంటివారివలెం జాలమట్టునకు సంస్కృత (గగ్రంథములనే తెలింగించినవాం 
దడయ్యును గూర్చునందు మార్చు కలిగించి తర్వాతి ప్రబంధరచనకు మార్గదర్శకుం 
డయ్యెను. ల సీసపద్యముల యొయ్యారపు నడకలు మొదలగునవి యాతండు 
నెలకొల్పినవే. శ్రీనాథుని తర్వాత నాతని చరణముల నందుకొనక కవితసెప్ప 
నేర్చినవారు లేరు. శ్రీనాథుని కాలమునకు ముందే యవనులయలజడి 


1 శ్లోకపద్యములు సమానార్ధకము లయ్యు నవి యాంధ్రభాషలో సంస్కృతభాషా 
బథధితమునకును నాంధ్రభాషాగ్రథితమునకును వ్యవహరింపంబడుచుండునట్లే 
ప్రబంధపదము భారతాది సర్వగ్రంథవాచకమయ్యు నిటీవల మిశ్రోత్పాద్యాన్యతర 
మగు నితివృత్తముతోం జతుర్దశ వర్ణనలం గూర్చి రచింపంబడు కావ్యమునకుం 
బేరుగా వాడంబడుచున్నది. 


మనుచరిత్రము 101 


కలుగుచు వచ్చుటచే వారియాచార వ్యవహారములును గొన్ని మన దేశమున 
నెలకొనం జొచ్చినవి. కావున, నా కాలము నుండియు. గవులు తమ 
కవనమునం గొన్ని యన్యదేశ్య్వపదములు రుచివిశేషముంబట్టి యందందుం 
బొందుపజచుచు వచ్చిరి. మచ్చున కొకటి యుదాహరింపంబడుచున్నది. 


ఖుసి మీజన్‌ సురధాణి నిండుకొలువై కూర్చున్నవోన్‌. 
శ్రీనాథుని హరవిలాసము. 
కొందజు 
సీ. _ పచ్చన హురుమంజి పనివాగె పక్కెర 
పారసి పల్లంబు పట్టముయము 
రాణ నొప్పారు పైఠాణంబు సింగిణి 
తళుకులకోరుల తరకసంబు 
మిహి పసిండి పరుంజు మొహదా కెలంకుల 
ఠావు గుజ్జరిసేంత కేవడంబు 
డాకెలంకున సిరాజీక రా చురకత్తి 
కుజఖంగటం గ్రొవ్వాడి గొరకలపాది 


పీలికుంచె తలాటంబు బేరజంబు 
మణుల మొగముట్టు వన్ని సాహిణి యొకండు 
కర్త యెదుటికిం గొనివచ్చె గంధవాహ 
బాంధవం బగునొాక మహాసైంధవంబుం 
ఆ. 4, ప. 26. 
ఈ మొదలగు పద్యములలోం బెద్దనయే తొలుదొలుతం జొప్పింప 
మొదలిదెననిరి. 


పదపడి శ్రీనాథుండు చూపినత్రోవంగొని సంసృృత[గ్రంథములం 
దెల్లించుటయ కాక పురాణకథలం గైకొని స్వకపోల కల్పనలంగూర్చి చతుర్దశ 
వర్ణనలతో మిశ్రప్రబంధములను దర్వాతికవులు రచింప నారంఖీంచిరి. ఆ 
కాలమున నుత్పాద్యమగు నితివృత్తముతో గృతి సెప్పుట తప్పుగాందలంపం 
బడుటచేం గావలయు నాంధ్రమున నేకవియు దానికి దొరకొనినవాండు 


102 వేటూరివారి పీఠికలు 


కాండు. అట్లు శ్రీనాథునకుం దర్వాత మిశ్రప్రబంధములు రచించిన వారిలోం 
దొల్తటివాండనందగు పిల్లలమట్ళి పినవీరభద్రకవి యీ విషయము నిట్లు 
వాక్రుచ్చెను. 


శా. _ప్రఖ్యాతం బన మిశ్రబంధ 

మన నుత్పాద్యం బనంగాం ద్రిధా 
వ్యాఖ్యాతం బగు వస్తు, 

వందు మజి యధ్యాహారముం జేయంగాం 
బ్రఖ్యాతం బితివృత్త మైనం 

గృతిసెప్పన్‌ వక్తకున్‌ (శ్రోతకున్‌ 
విఖ్యాతిం గలిగించుం బుణ్య 

మహిమన్‌ విశ్వంభరామండలిన్‌. 


ఈతందు భారతమందలి శకుంతలోపాఖ్యాన కథను గైకొని దానికిం 
గాళిదాసుని యభిజ్ఞానశాకుంతల నాటకమును దోడుచేసికొని శృంగార 
శాకుంతలమను ప్రబంధమును రచించెను. శృంగార శాకుంతలము రచింపం 
బడిన తర్వాత సర్మోతృష్టముగా వెల్వడిన మహాప్రబంధము మన యీ 


మనుచరిత్రము 


దీనికిం బ్రధానముగా గ్రంథకర్త పేర్శొన్నపేరు స్వారోచిషమనుసంభ 
వము. అయ్యును మనుచరిత్ర మనునామము కవిచే 'మనుచరిత్రం 
బందుకొనువేళినని యొకచోం బేర్శొనంబడియున్నది. మథతియు లోకమున 
రూఢమైయున్నది. ఇది చతుర్దశవర్ణనలు గలిగిన యాజాశ్వాసముల ప్రబంధ 
రత్నము. దీనికి 


కృతిభర్త కృష్ణదేవరాయలు 
ఈతండు బళ్ళారి మండలములోని యానెగొందికి సమీపమున నుండిన 
విద్యానగర మను పట్టణరాజము రాజధానిగా దక్షిణహిందూదేశమున కెల్ల 


నేకచ్చత్రాధిపత్యము నిర్వహించిన శూరాగ్రేసరుండగు నృప సార్వభౌముండు. 
ఈ నృపాలరత్నము జనించిన కాలము సరిగాం దెలిసినదికాదు, గాని 1509 


మనుచరిత్రము 1038 


సం॥ పట్టాఖీషిక్తుం డయినట్లు కనుంగొనంబడినది. కృష్ణరాయలు 
బహువారములు దండయాత్రలు వెడలి నానారాజుల జయించి రాష్టముల 
నాక్రమించుకొని తురుష్కుల ముష్కర కృత్యముల నడంగించి మహారాజ్య 
వైభవము ననుభవించుటయకాక సరసకవితావిలాసలాలసుండై పెద్దనాది 
సుకవీంద్రుల పల్ముందేనియలం జూజలం గొని సంస్కృతాంధ్రము లందు 
మేలయినకవనము చెప్పనేర్చిన సుకవిరాజశిఖామణి. ఈతండు తెలుంగున 
విష్ణుచిత్తీయ మను ప్రాఢప్రబంధమును రచించెను. సంస్కృతమున 
మదాలనచరిత్ర, నత్యావ్రీణనము, నకలకఢడాసారనం[గవాము, 
జ్ఞానచింతామణి మొదలగు [గ్రంథములను రచించిన ట్లాముక్తమాల్యదలోం 
జెప్పికొనెను గాని యవి నామావశిష్టము లయినవి. 


1కృృష్ణరాయ లీ మనుచరిత్రమునకే కాక ముక్కుతిమ్మన రచించిన 
పారిజాతాపహరణమునకును, గర్భాటభాషలోం దిమ్మనార్యుం డనుకవి 
రచించిన భారతమునకుం గూడం గృతిపతియయ్యెను. ఈతందు దండ 
యాత్రలకు వెడలునపుడు వెంటం గవీంద్రుల సయితము కొంపోయెడువాండు. 


౫ ఈతనికిం జదరంగపుటాటయందు మిక్కిలి కుతూహల ముండినట్లు 


1 అస్మన్మిత్రు లొకరు జాంబవతీపరిణయ మనుపేరి నాటక మొకటి కృష్ణరాయ 
విరచితము నూత్నముగాం దమకుం జిక్కిన దని చెప్పుచున్నారు.ఇది ఆచార్య బి. 
రామరాజుగారిచే పరిష్మరింపబడి ముద్రింపబడినది. 

ల ప్రాచ్యలిఖిత పుస్తకభాండాగారమందలి చారిత్రక సంవుటములలో “నృసింహదేవ 
రాయల కువూరుండు శ్రీకృవ్ళదేవమవోరాయలు విజయనగరముం౦దు 
వజసింహాసనారూధుందై పృథివీ రాజ్యం చేయుచుండగాను పై వ్రాసిన (కొప్పోలు) 
గ్రామ కరణాలు బొడ్డుచర్ల పెద్దతిమ్మన్న చినతిమ్మన్న అనే యిద్దజు అన్నతమ్ములు, 
వీరిలో పెద్దతిమ్మన్న అనే ఆయన గ్రామంలో కరిణీకం అనుభవిస్తూ వుండెను. 
చిన్నతిమ్మన్న అనే ఆయన కవీశ్వరదిగ్దంతి అనిపించుకుని కృష్ణరాయలవారివద్దపోయి 
రాయలతో చదరంగం ఆడుతూ ఉందేవాండున్నూ ఆటగెలిస్తే వెయ్యార్లువరకు 
పందెంచేసి గెలుస్తూ ఉందేవాడున్ను. అవ్వుడు శ్రీకృష్ణదేవమవోరాయలు 
చాలాసంతోషించి కొప్పోలు గ్రామం సర్వాగ్రహారంగా ధారవోసి యిచ్చి కొప్పోలుకు 
ప్రతినామం కృష్ణరాయవురం అని నామం యేర్పరిచిరి. ఈ చిన్నతిమ్మన అనేకరణం 
కవీశ్వరుండు చెప్పిన పద్యం ” 


104 వేటూరివారి పీఠికలు 


క్రింద నుదాహరింపంబడిన ప్రాచ్యలిఖీత పుస్తక భాండాగారమందలి ప్రాచీన 
విలేఖనమువలనం దెలియుచున్నది. ఆంధ్రభాషను మహోచ్చదశ నందించిన 
యీ ప్రభుసార్వభౌముండు 1580 సం॥ క్రీర్తిశేషుం డయ్యెను. ఆంధ్రభోజుం 
దని ప్రసిద్ధి గన్న యీ కృష్ణరాయల యాస్థానమునం దష్టదిగజములునాం 
బడు కవీశ్చ్వరులలో నెల్ల వయసునందును గవితానైపుణియందును బెద్దవాండు 
మన యా మనుచరిత్రమునకు 
కృతికర్త పెద్దనామాత్యుండు. 

ఈతండు నందవరీక బ్రాహ్మణుండు. ఇంటిపే రల్లసానివారు. తండ్రిపేరు 
చొక్కన. బళ్ళారి వ్రాంతమందలి దోపాడు పరగణాలోని దోరాలగ్రామ మతని 
వానస్థ్టలము. కృష్ణరాయలు మనుచరిత్రమును గృతి నందుకొనునప్పు 
డూరేగించుటకై పెద్దనార్యునిం బల్లకీ నెక్కించి తన చేతితో నద్దాని లేవనెత్తి 
యాతనియెడం గల యాదరాతిశయమును వెల్లడించెనంట. కృష్ణరాయల 
యాస్థానమునం గల యాకవిపండితమండలిలో నాతనికే గౌరవ మెక్కువ. 
ఒకప్పుడు కృష్ణ్ణూయలు పసిండిపళ్ళెరమునం గవిగండపెండేరమును గొనివచ్చి 
సభాన్థానమున నిడి సంనృృతాంధ్రములందు సమముగాం గవనము 
చెప్పనేర్చినవారిద్దానిం గైకొన నర్దులనంగా సభ్యులు మిన్నకుండి రనియు 
దానిపైం గృష్టరాయలు 


క. శతసంఖ్యు లొక్కటైనను 
సతతము శ్రీకృష్ణరాయజగతీపతితోం 
జతురంగ మాడి గెల్బిను 
ధృతిమంతుండు బొద్దుచెర్ల తిమ్మన బళిరే. 


ఉ. ధీరుండు బొద్దుచర్ల చినతిమ్మన మంత్రికుమారుం డంచితా 
కారుండు సత్మళావిదుండు కౌశిక గోత్రుండు పద్మ నేత్ర సే 
వారతబుద్ధి నందవరవంశ్యుండు సత్మవిలోకనాథుం డా 
చారసమగ్రవర్తనుండు చారువచస్థితి నొప్పువాం దొగిన్‌. 


మనుచరిత్రము 105 


ఉ. ముద్దుగ గంద పెండియరమున్‌ గొనుండంచు బహూకరింపంగా 
నొద్దిక నా కొసంగు మని యొక్కరుం గోరంగ లేరు లేరొకో 


అని సగము పద్యముం జదివె ననియుం బెద్దనామాత్యుం దడంతట లేచి 


పెద్దనం బోలుపండితులు పృథ్విని లే రని నీ వెజుంగవే 
పెద్దన కీం దలంచినను బేరిమి నా కిడు కృష్ణరాణుపా! 


అని పూరించి 


ఉ.  పూంత మెజుంగులుం బసరుపూప బెదడంగులుం జూపునట్టి వా 
కైతలు జగ్గునిగ్గు నెన గావలెం గమ్మునం గమ్మనన్వలెన్‌ 
రాతిరియుం బవల్‌ మజపురాని హొయల్‌ చెలియారజంపుని 
ద్ధాతరితీపులంబలెను దారసిలన్వలె లోం దలంచినన్‌ 
బాతిగం గైకొనన్వలెను బైదలికుత్తుకలోని పల్లటీ 
కూంత లనన్వలెన్‌ సాగసుకోర్ములు రావలె నాలకించినన్‌ 
జేతికొలందిం గౌంగిటను జేర్చినం గన్నియ చిన్నిపొన్ని మే 
ల్మూంతల చన్ను దోయివలె ముచ్చట గావఠెం బట్టి చూచినన్‌ 
డాతొడ నున్న మిన్నులమిటారపు ముద్దులగుమ్మ కమ్మనౌ 
వాతెజఖ దొండపండువలె వాచవి గావలెం బంట నూందినన్‌ 
గాతలం దమ్మచూలిదొర కైవసపుం జవరాలి సిబ్బెపు 
న్మే తెలియబ్బురంపుజిగి నిబ్బరపుబ్బగుగబ్బిగుబ్బ పొం 
బూంతల నున్నకాయ సరిబోండిమి కిన్నెర మెట్లబంతి సం 
గాతపు సన్నతంతిబయకారపుం గన్నడగౌళ పంతుకా 
సాతత తానతానలపసం దివుటాడెదుగోట మీటు బల్‌ 
'మోతలునుంబలెన్‌ హరువు మొల్లము గావలె నచ్చతెన్లు లీ 
రీతిగ సంస్కృతంబు పచరించినపట్టున భారతీవధూ 
టీ తపనీయగర్భనికటీ భవదాననపర్వ సాహితీ 
భౌతిక నాటక ప్రకరభారతభారత సమ్మత ప్రభా 
శీతనగాత్మజాగిరిశ శేఖర శీతమయూఖరేఖి కా 
పాతసుధా ప్రపూర బహుభంగఘుమంఘుమఘుంఘుమార్భటీ 


106 వేటూరివారి పీఠికలు 


జాతక తాళయుగ్మలయసంగతి చుంచువిపంచికామృదం 

గాతత తేహిత త్తహిత హాధిత దంధణు ధాణుధింధిమి 

వ్రాతనయానుకూల పదవారకుహూద్వహహారి కింకిణీ 

నూతనఘల్బృ లాచరణనూపురరూళ ర్సులీమరంద సం 

ఘాత వియద్ధునీచకచకద్వికచోత్పలసారసం[గ్రహా 

యాతకుమార గంధవహహారిసుగంధవిలాసయుక్తమై 

చేతము చల్లంజేయవలె జిల్లునం జల్లవలె న్మనోహర 

ద్యోతకగోస్తనీఫల మధు ద్రవగోఘృత వాయసప్రసా 

రాతిరసప్రసార రుచిర ప్రసరంబుగ సారెసారెకున్‌. 

అను పద్యమాలిక నాశువుగా విరచించి చదివెనంట! దానిపైం 
గృష్టరాయలు తానై యా కవిగండపెందేరము నాతని పాదమునం దొడిగెను. 
ఆశుకవిత్వ మనంగా నాలోచనము సల్పియు నెట్టిరసము కూర్చనగునో యళట్లే 
యాశువుగను జెప్పనేర్చినది గాని చెత్తకూరుపు కానేరదు. మజొకప్పుడేదో 
కృష్ణ్ణాయలాశువుగా విరచింపుమని కోరంగా నాతండు - 


చ. నిరుపహతిస్టలంబు రమణీప్రియదూతిక తెచ్చియిచ్చు క 
ప్పురవిడె మాత్మ కింపయినభోజన ముయ్యెలమంచ మొప్పుత 
ప్పరయురసజ్ఞు లూహ తెలియంగల లేఖక పాఠకోత్తముల్‌ 
దొరకినం గాక యూరక కృతుల్‌ రచియింపు మనంగ శక్యమే. 


అని నిరాకరించె నని చెప్పుదురు. 


పెద్దనార్యున 'కాంధ్రకవితాపితామహుంి డని బిరుదనామము కలదు. 
ఈ బిరుదము “పురాణకథను గొని స్వకపోలకల్పనలు గూర్చి తొలుదొలుత 
మనుచరిత్రమును బ్రబంధరూపమున రచియించుటచేం గలిగిన ” దని 
కొందజందురు గాని యది సరికాదు. 


ఇట్టి ప్రబంధములం గూర్చినవారిలోం పెద్దనార్యుండు తొలుదొలుతటి 
వాండనునది నిలువనేరనిమాట. అంతకుముందే యిట్టి రచనము కలదని 
తెలిపియున్నాందను. ఒకవేళ తొలుదొలుతటి దనియే యొప్పుకొన్నను నీ 
బిరుద మీ (గ్రంథరచనమును బట్టి వచ్చినదనుట పొనంగ నేరదు. 
మనుచరిత్రమును రచింపు మని కోరునప్పుడే కృష్ణ్ణాయలచే, 


మనుచరిత్రము 107 


క హితుండవు చతురవచోనిధి 

వతులపురాణాగమేతివాస కథార్థ 

సృృతియుతుండ వాంధ్రకవితా 

పితామహుండ వెవ్వరీడు పేర్కొన నీకున్‌ 

మను. పీఠిక. ప. 15. 

అని పెద్దన పేర్శొనంబడి యున్నాండు. 

కృష్ణరాయలు తన యాస్థానకవులలో నెల్ల వయసుచేతను, గవితచేతను 
బెద్దవాం దడగుటచేం బెద్దనామాత్యున కీ బిరుద మొసంగి యుండును. ఈతండీ 
మనుచరిత్రమును గాక హరికథాసార మను వేజొక ప్రబంధమును రచించి 
తన గురువగు శరగోపయతికిం గృతి నాసంగెను. ఆ గ్రంథమునుండి యీ 
క్రింది పద్యములు రంగరాట్టందమున నుదాహరింపంబడి యున్నవి. 


క అంబరము పగుల నార్చి ప్ర 
లంబాసురుం డాగ్రహము వెలయం గదిసిన వే 
ళం బలరాముడు చేముస 
లంబున వానితల ద్రుంచె లావు మెజియంగన్‌ 


క _ ఆ దేవోత్తముండు సుధాం 
భోధి నవై కాగ్రిమ దళమున బాలుందై 
చేదోయిచేత దక్షిణ 
పాదము గొని నోటం జెప్పెం బకపక నగుచున్‌ 


క. _ శఠరకోపయతికి ఘనతరు 
కుఠారకోపమమతికిని గురుతమహృత్మ 
ర్మఠనిరతికిం జతురాగమ 
పఠనాయత నియతికిని జవాసంభృతికిన్‌ 


గీ. _ అభిలపారికాంక్షి కాశయపర్ణశా 
లోపకంఠమునకు లోకకర్త 
చేర నేంగి యచటం బారవంబున డిగ్గి 
యధివసించి యుండు నర్ధితోడ. 


108 వేటూరివారి పీఠికలు 


క. బాలరసాలకిసాలము 
(గోలుచుం బలికెడిపికంబు కో యనం జాలం 
జాలింబడి యానయమథధు 
రాలాపము లనియె నాదరణమున వినంగన్‌. 


ఇదిగాక కృష్ణూయలు స్వర్గస్థుం దైన పిదప నాతని నిర్యాణమును గూర్చి 
సీసపద్యశతక మొకటి రచించె ననియుం దా మాపద్యశతకము నొకచోం జూచి 
యుంటి మనియు మిత్రులొకరు నుడువుచున్నార్లు; కాని, యది లభించినది కాదు. 


సీ _ ఎదురైనచోం దన మదకరీ[దము నిల్పి 
కేలూతయొసంగి యొక్కించుకొనియె 
కోకటగ్రామాద్యనేకాగ్రహారంబు 
లడిగినసీమలయందు నిచ్చె 
మనుచరిత్రం బందుకొనువేళం బుర మేంగం 
బల్లకిం దన కేలం బట్టియెత్తె 
బిరుదైనకవిగండపెండేరమున కీవె 
తగు దని తానె పాదమునం దొడిగె 


గీ.  'ఆంధ్రకవితాపితామహ అల్లసాని 
పెద్దనకవీంద్రి యని నన్నుం బీలుచునట్టి 
కృష్ణ్ణాయలతో దివి కేంగ లేక 
బ్రదికియున్నాండ జీవచ్చవంబ నగుచు 


అను పద్య మొకటి మాత్రము వాడుకలోం గలదు. మజియుంగృష్టరాయ 
నిర్యాణానంతరము కన్నదరాజ్యము పైకి గజపతిరాజు దందెత్తిరాంగా 


సీ. _ రాయరావుతుగండ రాచయేనుంగు వచ్చి 
యారట్లకోట గోరాడునాండు 
సంపెట నరపాలసార్వభౌముండు వచ్చి 
సింహాద్రి జయశీలం జేర్చునాండు 
'సెలగోలుసింహంబు చేరి ధికృతిం గంచు 
తల్పులం గరుల ఢీకొల్పునాండు 


మనుచరిత్రము 109 


ఘనతర నిర్భరగండ పెండెర మిచ్చి 
కూంతు రాయల కొనంగూర్చునాండు. 


గీ. _ నొడ లెజుంగవొ చచ్చితో యుర్వి లేవా 

చేరంజాలక తల చెడి జీర్ణ మైతా 

కన్నడం బెట్లు సొచ్చెదు గజపతీంద్ర 

తెజచినిలు కుక్క సొచ్చిన తెజంగుం దోంప 

అను సీసపద్యమును బంపెననియు, దానిపై నాతండు సిగ్గిలి 
తిరిగిపోయెననియు.6 దెలియుచున్నది. మును మనుమనిద్ధిరాజు 


ప్రతాపరుద్రునకుం దనరాజ్యము నోడిపోంగాం దిక్కనామాత్యుండు తన 
కవితచేతం బ్రతాపరుద్రుని మెప్పించి మరల నారాజ్యమాతని కిప్పించెనంట! 


వెలుగోటి రాజయిన మాదయలింగమనేం డల్లయవేముని తల నటికి 
తన తమ్మపడిగం బొదిగించి నందికంత పోతరాజనుపేరి కఠారిం గైకొనంగా 
శ్రీనాథకవిసార్వభౌముండాతనిం జేర నరిగి కవనముచే నాతనిం బొగడి 
మెప్పించి మరల నాకఠారిం గొనితెచ్చెనంట! బళిరా కవిత్వమహత్త్వము! 


ఇంకను గృష్టరాయనిచే రచింపంబదినట్లుగల యాముక్తమాల్యదయుం 
బెద్దనచేతనే రచింపంబడిన దని యొక యైతిహ్యము బహుకాలమునుండి 
కలదు. రంగరాట్టందమునం దాముక్తమాల్యదలోని పద్యము లుదాహరింపం 
బడునెడ ' పెద్దనగారి యాముక్తమాల్యదలో' నని నుడువంబడియున్నది. 
మజియు నాముక్తమాల్యదకు6 బ్రాచీనవ్యాఖ్యాత యొకండు తన వ్యాఖ్యా 
నావసానమునం 'బెద్దన రచించిన యాముక్తమాల్యది యని పద్యరూపమున 
వాకొనియున్నాండు. ఇంకను గొన్ని యెడల బెద్దనకృత మని కలదు. మనుచరిత్ర 
మెట్టి హృాదయంగమములగు భావములతో విలసిల్లుచున్నదో యాముక్త 
మాల్యదయు నట్లే చెల్వు మీజుచున్నది. కాని, రెండిటికిని శ్రైలియందుం 
గొండొక భేదము కలదు. ఇట్టిభేద మొక కవియే కాలభేదముచే రచించిన 
కృతులందు6 జూపట్టుచుండుట లేకపోలేదు. ఇయ్యెడ బాణుని కాదంబరీ, 
హర్షచరిత్రములు తార్మాణముగాం జూడనగును. 'వితాప్రావీణ్య ఫణీశి 
మొదలగు పదములచే సంబోధింపంబడిన కృష్ణరాయలు కవనము చేయలేక 


110 వేటూరివారి పీఠికలు 


యితరుండు రచించినదానిని దనపేరం బ్రకటించుకొనె ననుటయుం బొసం 
గుబాటు కలదిగాం దోంచుటలేదు. ఈ విషయము సత్యమైనను నసత్యమైనను 
దాము రచించిన గ్రంథములను దమ రాజులు రచించినట్లే వారి పేళ్లతోం 
బ్రకటించు నాచారము వెనుకటి కవులకు లేకపోలేదు. ఇవిగాక పెద్దన 
కృతములని వాండబడునవి కొన్ని చాటుపద్యములు గలవు. 


తన దివ్యకవితావిలాసముచేం గృష్టాయల మెచ్చించి యాతని కత్యంత 
గౌరవనీయుండై యీ మనుచరిత్రము నాతనికే కృతిసేసి యనేకాగ్రహారములను 
గొని మహాభోగముల ననుభవించి యెహికేచ్చలం దనియుటయ కాక వైష్టవాగ్రే 
సరుండై కోకట మను తన యగ్రహారమునకు శఠకోపపుర మని యాత్మగురుం 
డగు శఠకోపయతిపేరు వెట్టి బ్రాహ్మణులకు సర్వాగ్రహారముగా నొసంగి 
యింక ననేక దేవాలయములకు భూదానములు సేసి పారత్రికసాఖ్యమును 
సయితమార్ణించుకొనిన యీ యాంధ్రకవితాపితామహుండు కృష్ణరాయ 
నిర్యాణానంతరము సయితము జీవించియుండి 1540 సం॥ ప్రాంతమున 
నశ్వరమగు భౌతిక శరీరమును ద్యజించి శాశ్వతమగు కీర్తిమూర్తిని గైకొనెను. 
ఎంతవజ కీ యాంధ్రభాష ప్రచారము గలదై సుస్ధితిని వెలయుచుందడునో 
యంతవజకును బెద్దనార్యుని యశశ్ళరీరమునకు భంగపాటు వాటిల్లనేరదు. 


-; గ్రంథవిమర్శనము :- 
రచనాచాతుర్యము 


మార్మండేయపురాణమునం దీ స్వారోచిష మనుజన్మవృత్తాంతము 
సమగ్రముగాం గలదు. ఆ పురాణమును మారన యాంద్రీకరించెను. రెండొండు 
పట్టుల నౌచితీపోషణమునకై చిటుమార్చులం గావించెం గాని పెద్దనామాత్యుం 
డీ ప్రబంధరాజమును దుదముట్ట నామార్మందేయపురాణపవు ద్రోవనే 
'పెంపొందించెను. మారన కవిత్వమున 150 పద్యములలో ముగిసిన కథ 
యీతని కవనమున 800 పద్యములవణకుం బెరింగినది. ఈ మనుచరిత్రము 
“అల్లసానివాని యల్లికజిగిబిగి, యను పలుకును బతిపవదమునను 
సార్థకపజుచుచున్నది. పెద్దనామాత్యుం డీ ప్రబంధమును దీర్హకాలము పరిశ్రమ 
చేసి తన సర్వతోముఖపాండిత్యమును జతుర్విధకవితావిలాసమును వెలయించి 


మనుచరిత్రము 111 


నిబ్బరమైన శైలి నాహాపుట్టించునట్లు పోహళించెను గాని యందదుకులుగా 
నెందురును ముడిపెట్టలేదు. ఈ (గ్రంథము నందుం గూర్పునేర్పును 
భావవైచిత్రమును బిక్కటిల్లని పద్యముకాని గద్యముగాని చూపట్టదు. ఎక్కడం 
బట్టిన నక్కడం గవీశ్వరుని లోకజ్ఞానమును భాషావైదుష్యమును గల్పనా 
చాతుర్యమును వెల్లివిరియుచున్నవి. పెద్దనార్యుని పద్దెములు ముద్దులొలుకు 
నిద్దంపుంబలుకుల నేర్చికూర్చి తీర్చిదిద్ది చికిలిసేసి నునుమెజుంగు వెట్టి 
వెల్వరింపంబడినవి కావుటచే నెక్కడను నొక్కులు వోయి కాన్సింపవు. మజియు 
సంస్కృతాంధ్రముల నందముగాం గలయంగూర్పు కతన నితని కవనమున 
సంస్కృత(ప్రాథియు. దెలుంగునుడికారమును మిసమినలు దేజణుచుం 
జెఅలాడుచున్నవి. 


శైలి 


శా. తావుల్‌ కేవలం జల్లుచెంగలువ కేదారంబుతీరంబునన్‌ 
మావుల్‌ క్రోవులు నల్లివిల్లి గొనుకాంతారంబునం దైందవ 
(గ్రావాకల్పితకాయమానజటిల ద్రాక్షాగుళుచ్చంబులం 
బూవుందీవెల నొప్పునొక్క భవనంబున్‌ గారుడోత్మీర్ణమున్‌ 


ఆ2.ప 22 
క. _మృగమదసౌరభవిభవ 
ద్విగుణితఘనసారసాంద్రవీటీగంధ 
స్థగితేతరపరిమళమై 
మగువపొలుపు దెలుపునొక్క మారుత మొలసెన్‌. 
ఆ2. ప 24 


ఈ పద్యపు నాల్దవచరణ మట్టిమారుతము నొాలయించుచునే యున్నది. 


శా. _వాలారుం గొనగోళ్ళ నీ వలసతన్‌ వాయించుచో నాటకున్‌ 
మేళం బైన విపంచి నిన్న మొదలున్‌ నీ వంటమింజేసి యా 
యాలాపంబె యవేళం బల్మెడుం బ్రభాతాయాతవాతాహతా 
లోలత్తంత్రుల మేళవింపంగదవే లోలాక్షి దేశాక్షికిన్‌. 
ఆ. 38. పర57/. 


112 వేటూరివారి పీఠికలు 


చ. జిలుంగుల బెట్టుచుం దొడల జెంద్రికపావడ యంట మైతడిం 
బెళపెళ లేనిచీరం గటి బింకపుం జన్నులం జేర్చికొంచు వే 
జలకము లాడి యాడి యొకచాన కరస్థితకేశ యై నృపు 
న్వెలువడి చూచె లోపడితి నీ కని బాసకు నిల్చెనో యనన్‌ 


ఆ. 5. ప. 68. 
బెచితీనిర్వాహము 
క. _ అల్లదె కంటే పొనపాొన 
దెల్లనిగట్టజణుత మబ్బు దేజిడుపొలమం 
దెల్లడం జూచిన ధరణీ 
వల్లభ సీరాముసేన వాలు మెకంబుల్‌. ఆ. 4. ప.16 


క. తిమిరంపు గుబ్బ చన్నుల 
కొమరాలవు నీకుం దగినగోవాళ్ళ మహిన్‌ 
నెమకి నగరాదె ముదిసిన 


మముం జెనకిన నేమి గలదు మద మేమిటికిన్‌. ఆ. 4&. ప. 68 


కల్పనాచాతుర్యము 


చ  మరున కొసంగం గాలము తమశ్చట గాటుకగా నవోదయ 
స్ఫురదరుణప్రభాపథిక శోణితసిక్తసితోడు భక్తమున్‌ 
హరిహయదిబ్నభస్థ్రలమునన్‌ బలి చల్లి వటాంకమున్‌ వసూ 
త్మరభరితంబు నై వెలుంగం గాంచి సుధానిధి నెత్తె నత్తథిన్‌. 


ఆ. ౩,ప. 21. 


భావప్రకాశనము 
మ. మునుమున్‌ పుట్టెడుకొంకు లౌల్యము నిడన్‌ మోదంబు విస్తీర్ణతం 
జొనుపం గోర్కులు గ్రేళ్లు ద్రిప్ప మది మెచ్చుల్‌ టెప్పలల్లార్చ న 
త్యనుషంగస్థితి అచ్చపా టొసంగ నాయ్యారంబునం జంద్రికల్‌ 
దనుకం జూచె లతాంగి భూసురుం బ్రఫుల్లన్నేత్రపద్మంబులన్‌ 


ఆ. 2. ప. 80. 


బా 


మనుచరిత్రము 118 


స్వభావపరిజ్ఞానము 
చ. పలుకులు నేర్చువేళం గలభాషిణి నీ విటు లుండం బంజరం 
బుల నరగన్ను వెట్టి ముఖముల్‌ చరణా[గ్రనఖాళిం గోంకుచున్‌ 
నిలుగుచు నావులించుచు వనీవిహగోత్మర మెట్లు వల్కున 
ప్పలుకులె యట్బు లెత్తి విని పల్మెడు వింటివె కీరశారికల్‌, 
ఆ. 3.ప. 58. 

ఏ విహంగముం గన్న నెలుంగించుచును సారె 

కును సైకతంబులం గూడం దారుం 
దారి కన్గాని యది తనజోడు గాకున్న 

మెడయెొత్తి కలయంగ మింట నరయు 
నరసి కన్నీటితో మరలి తామర యెక్కి 

వదన మెండంగ సరోవారి నద్దు 
నద్ది త్రావంగ సైంప కట్టిట్టు గన్గాని 

ప్రతిబింబ మీక్షించి బ్రమసి యుజుకు 
నథటికి యెజకలు దదియ వేజొక్క తమ్మి 
కరుగు నరిగి రవంబుతోం దిరుగు తేంట్లం 
బొడుచు ముక్కున మజియును బోవు వెదక 
సంజం బ్రీయుం బాసి వగ నొక్కవక్రవాకి. 

ఆ. 3.ప. 16. 

ఈ సీసపద్యము పెద్దనార్యునిభాషాంతరీకరణచాతుర్యమును వెల్లివిరి 
యించుచున్నది. చూడుండు. 


శో.  ఆయాతి యాతి పునరేవ జలం ప్రయాతి 
పక్షాంకురాణి విచినోతి ధునోతి పక్షౌ 

ఉన్మత్తవద్ర్రృమతి కూజతి మందమందం 

కాంతావియోగవిధురో నిశి చక్రవాకః. 


ఈ శ్లోకమున కాపద్య మనువాద మయ్యు నెంతయేని మనోజ్ఞముగాం 
బెంపొందింపంబడినది. మజియుం బుంలింగమున కన్న కర్ఫపద మత్యంత 


కే1ే4 వేటూరివారి పీఠికలు 


స్వారస్యాపాదక మగునట్లు స్ర్రీలింగముగా మార్చంబడినది. పెక్కువోటుల 
నీతండేదే నొకలోకోక్తినో, ప్రకృతి చిత్రమునో కైకొని దానికి వన్నెలు చిన్నెలు 
వచ్చునట్లు మేలయిన కల్చనం గల్పించి పద్యమునంబెట్టి బాగు బాగనిపించును. 


చ. మదకలకుంభికుంభనవమౌక్తికముల్‌ గనుపట్టు దట్టమై 
వదలక కృష్ణ యకరవాలమునం దగుధారనీట న 
భ్యుదయము నొంది శాత్రవుల పుట్టిమునుంగంగ ఫేనపంక్తిలోం 
బొదిగొని పైపయిన్‌ వెడలు బుద్బుదపంక్తులువోలెం బోరులన్‌. 
ఆ. 1. ప. 41. 
ఈ పద్యమునందలి కల్పన 'వానిపుట్టి మునింగినది” యనులోకోక్తిని 
బటి పుట్టినది. 


ప 
ఉ. 'క్రూరవనేభదంతహతకుద్యపరిచ్యుతవజపంక్తిం బొ 
ల్పారుమిడుంగుజుంబురువు లంచు వెసం గొనిపోయి పొంత శృం 
గారవనద్రుమాళి గిజిగాడులు గూడులం జేర్చుదీపికల్‌ 
గా రహిం గృష్టాయమహికాంతుని శాత్రవపట్టణంబులన్‌. 
ఆ. 1. ప. 36. 
ఈ పద్యము గిజిగాండులు మిడుంగుజుంబుర్వులను దమ గూండ్లలో 
వెల్తురునకై చేర్చి యుంచుకొను నను ప్రకృతి చిత్రమును బట్టి యందముగాం 
బొందుపజఖుపంబడినది. కృష్ణరాయని వంశాదివర్ణనమున నితండు చిత్రించిన 
ప్రతికల్పనయు ననుపమానమై వెలయుచున్నది. 


పెద్దన తనవెనుకటికవులు కూర్చిన కూర్పులలోని మేలేర్చికొని 
పొదుపుగా నదుకుకొనుచు నొక్కొకయెడం దొంటికంటె సుతారము మీజునట్లు 
హవళించును. 


చ. ఉడిగి మడింగి మమజచి యున్నతథటిం గలలోనం జేరె నె 
కడి మగవాండొకో? యనుచుం గందంగ మేల్మనుచో నతండ యి 
ప్పుడు మగండంచుం గోరుటకుం బొందుగం జెప్పితి ముల్లు పుచ్చి కొ 
జ్హడంచినచంద మయ్యెం గమలానన యీ విరహానలంబునన్‌ 
ఉత్తరహరివంశము-సోముండు 


మనుచరిత్రము 115 


చ. 


ఇబ 


ఉడుపతిబారికిన్‌ వెజచి యూజట యౌ నని పేరుటామనిన్‌ 
ముడివడుకంతు సేనలకు ముయ్యెలగుట్టయినట్టియిందు రా 
నడంగునె తాపవహ్ని మనమై హరిణేక్షణ ముల్లు పుచ్చి కొ 
జ్హడంచిన చందమయ్యెం బదమా యెలదోంటం జరింప నేటికిన్‌ 
ఆ. 3. ప. 34. 
అనుమానింపక యా సుధాంధసులు మాయాకల్పనావంచనం 
బున వైశ్వానరునిన్‌ హరించిరి యవుంబో యింతమాత్రంబులో 
నన నా యోగమహానుభావమునకున్‌ భంగంబు వాటిల్లు నే 
సనిక ల్టాంచినం బెండ్లి మానునొకొ దుశ్చారిత్రముల్లంటిరే. 
కాశీఖందము -శ్రీనాథుండు 
తండ్రీ! నాకు ననుగ్రహింపంగదె వైద్యం బంచుం బ్రార్జించినన్‌ 
గండ్రల్‌ గా నటు లాడి ధికృతులం బో కాల్మంటి వోహో మదిం 
దీండ్రల్‌ గల్లినవారి కేకరణి నేనిన్‌ విద్య రాకుండునే 
గుందడ్రా డాంచినం బెండ్లి యేమిటికిం జిక్కుం గష్టముష్టింపచా! 
ఆ. 5. ప. 17 
పులిమల్లం డడవిపోతులరాజు గరుడుండు 
గాలివేగంబు పందేలపసిండి 
విష్ణుప్రసాదంబు వెండిగుండులపరి 
పచ్చిమిర్యము వెళ్టిపుచ్చకాయ 
వేంటమాణిక్యంబు విరవాది మెడబల్న్మి 
పెట్టుగాండు వకారి పిడుగుతునుక 
జిగురుండు చిత్రాంగి శ్రీరామబాణంబు 
పులియండు కస్తూరి బొద్దుమల్లె 


యనంగ మజియును బెక్కుళతోయముల పేళ్లు 
దారకులు దేర వచ్చె నుద్దండవృత్తి 
వేంటకుక్కలు మృగరాజ విగ్రహములు 
వటుకనాథుని వాహ్యాళివాహనములు 
శృంగార శాకుంతలము -పినవీరభద్రకవి 


116 వేటూరివారి పీఠికలు 


చ.  పులియండు బూచిగాం దసురపోతులరా జనుమంతిగాండు చెం 
గలువ సివంగి భైరవుండు గళత్తెర సంపంగి వెండిగుండు మ 
ల్లైలగుది వాయువేగి చిటిలింగడు సాళ్వుండు వత్సనాభి యే 
కలములమిత్తి గబ్బి యనంగాం గలవాని గ్రహించి యుద్ధతిన్‌. 

ఆ. 4 పప. ౩2. 
పెద్దనామాత్యుండు పిల్లలమళట్టి పినవీరభద్రుని శాకుంతలమునం గల 
వేంట వర్ణనము మొదలగునది తిన్నగ నెత్తుకొని దానికంటెం బెక్కుమడుంగు 
లెక్కువ చక్కందనము గల్గునట్లు తాను సమకూర్చాను. మజియు మారన 
మార్మందేయ పురాణమును బట్టియే యీ గ్రంథము బెంపొందింపంబడిన 
దగుటచే నందలి రచనలును గొన్ని యిందుం జొచ్చినవి. ఒండు రెండు 
జక్క్మనపద్యములం బోలిన పద్యములుం గలవు. ఇవిగాక గడుసుంబోకడలకు 
గనియు, నుడికారములకు విడిదిపట్టును నగు కవిసార్వభౌముని 
కవితావిలాసములు బహువారములు తజచి తజచి చదివి ముదంపడినవాండు 
కావుటచేం బౌాధకవనమం దత్యంతాదరము గల పెద్దనార్యుండు తన 
యాదరాతిశయమున కుద్యోతకముగాం గావలయు నాయా రచనా 
చమత్మారములను మనుచరిత్రమునం బెక్కువోటుల నెలకొల్పను. “మిన్నులు 
పడ్డచోటు, కులము సాములు, వెన్నతోం బెట్టినది, కడుపారం గన్నతల్లి, 
హుటాహుటినడలు, చన్న విసి పిదుకన్‌, బండికందెన చాయ” మొదలగు 
మేలయిన తెలుంగు పలుకుంబడులు పెక్కులు శ్రీనాథుని కవనమునుండి 
మనుచరిత్రమునకుం గొనితేరంబడినవి. పై గ్రంథములోని పద్యములు 
పరిమితముగాం బెద్దనార్యుని పద్దెములతోం బోల్చి చూపంబడుచున్నవి. 


సీ _ అని యమ్మహాభాగుం డాచమన మొనర్చి 
నియతుండు శుచియు నై నిలిచి గార్హ, 
పత్యాగ్నిం దన మది భావించి వందన 
మొనరించి యిట్లను ననిలమిత్ర 
నీయంద యాహవనీయాగ్నియును దక్షి 
ణాగ్నియు6 బ్రభవించె నఖిలదేవ 


మనుచరిత్రము 117 


తే.గీ. 


తలకును దృష్తి నీవలన సిద్ధించును 
సకలలోకముల కాశ్రయము నీవ 


నిత్యసత్యమూర్తి నీ ప్రసాదంబున 
నినుడు [గ్రుంకకుండ నిపుడ యింటి 
కరుగుంవాండం గాక యాగమోదితకర్మ 
జాతనైస్టికుండ నైతినెని. 
మార్మందేయ పురాణము. 
అనిన నేమియు ననక యవ్వనజగంధి 
మేనిజవ్వాదిపస గదంబించునొడలు 
గడిగికొని వార్చి ప్రవరుండు గార్హప్రత్య 
వహ్ని నిట్లని పొగడె భావమునం దలంగి. 

ఆ. 2. ప. 74. 
దివిషద్వర్గము నీ ముఖంబునన తృప్తిం గాంచు నన్నీశుంగా 
స్త్వవముల్‌ సేయు శ్రుతుల్‌ సమస్తజగదంతర్యామివిన్‌ నీవయా 
హవనీయంబును దక్షిణాగ్నియును నీ యందుద్భవించుం [గ్రతూ 
తృవసంధాయక నన్నుం గావంగదవే స్వాహావధూవల్లభా! 

ఆ.2. ప. 75. 
దానజపాగ్ని హోత్రపరతంత్రుడ నేని భవత్పదాంబుజ 
ధ్యానరతుండనేనిం బరదారధనాదులం గోరనేని స 
న్మానముతోడ నన్ను సదనంబున నిల్చు మినుండు పశ్చిమాం 
భోనిధిలోనం [గ్రుంకకయమున్న రయంబున హవ్యవాహనా ! 

ఆ. 2. ప. 76. 
అనఘ మందార విద్యాధరాత్మ జన్మ 
నే విభావసి యనుదాన................ 

మార్మందేయ పురాణము. 
అనఘ మందారవిద్యాధరాత్మభవను 
నను విభావసి యండ్రు గంధర్వవరులు 
తెలిసి యుండును నిమ్మహీతలమునందుం 
బరంగుమృగపక్షిజాతుల భాష లెల్ల. 


118 వేటూరివారి 


ఇట్టులు మార్మందేయ పురాణపుం బోలికలు కొన్ని గలవు. 


సీ. _ సంపూర్ణపూర్ణిమా సాంద్రచంద్రాతప 
విలసితశశికాంత వేదికలను 
మంజరీసంజాతమకరందనిష్యంద 
మాకందమాధవీమండపముల 
శృంగారవనమహాశ్చ్ళంగారమణిశ్చంగ 
హాటక శైలశ్చ్ళంగాటకముల 
సంఫుల్ల హల్లకసహకారవాసనో 
జ్ఞ్వలదీర్హదీర్షికా 'సైకతముల 
గీ. _ గగనగంగాతరంగిణీ గంధవాహ 
బంధురోదగ్రసౌధాగ్రభాగములను 
నవనవోల్లాసరతికళా నైపుణములం 
బ్రతిదినంబు రమించిరి సతియుం బతియు, 


పీఠికలు 


జక్కన - విక్రమార్మచరిత్ర 


బా 


గంగాతరంగిణీరంగ త్తరంగ శీ 
కరశీత సైకతోత్మరములందు 
మందారమాకందమకరందతుందిలేం 
దిందిరానందకృన్నందనములం 
గాంతనిశాకాంతకాంతవితర్దికా 
క్రాంతభూభృదృందకందరముల 
మసృణబిసాహారమాంసలహింసికా 
సంపదాసారకాసారతటులం 
దమక తమక ప్రియుందని తమక మెసంగం 
బడంతు లుప్పాంగం గ్రీడించెం బద్న్మినీప్ర 
భావ ఘటితాన్న పానభూషావిశేష 
మాల్యవస్తానులేపసామగ్రిం జెంది. 


మనుచరిత్రము 119 


సీ _ నలినసంభవువాహనమువారువంబులు 
కులముసాములు మాకుం గువలయాక్షి 
చదలేటిబంగారుజలరుహంబుల తూండ్లు 
భోజనంబులు మాకుం బువ్వుంబోండి 
సత్యలోకముదాంక సకలలోకంబులు 
నాటపట్టులు మాకు నబ్దవదన 
మధురాక్షరములైన మా మాటలు వినంగ 
నమృతాంధసులు యోగ్యు లనుపమాంగి 


గ్‌. భారతీదేవిముంబజేతి పలుకుం జిలుక 
సమదగజయాన సబ్రహ్మచారి మాకు 
వేదశాస్త్రపురాణాదివిద్య లెల్లం 
దరుణి నీ యాన ఘంటాపథంబు మాకు 


బా 


చిన్ని వెన్నెలకందు వెన్ను దన్ని సుధాబ్ధీం 
బొడమిన చెలువ తోంబుట్టు మాకు 
రహి వుట్ట జంత్రగాత్రముల రాల్‌ గరంగించు 
విమలగాంధర్వంబు విద్య మాకు 
ననవిల్తుశాస్తంపుమినుకు లావర్తించు 
పని వెన్నత్రోడం బెట్టినది మాకు 
హయమేధ రాజనూయము లనం బేర్చడ్డ 
సవనతంటత్రంబు లుంకువలు మాకుం 


గనకనగసీమం గల్పవృక్షములనీడం 
బచ్చరాచట్టుగమి రచ్చపట్టు మాకుం 
బద్మసంభవవైకుంఠ భర్దసభలు 
సాముగరిడీలు మాకు గోత్రామరేంద్ర. 
ఆ. 2. ప. 49. 
గిరినికుంజములం గుంజరపుంజ మను శంకం 
గంరీరవంబు లుత్మంఠ నెగయం 


బ్‌ 


బా 


బ్‌ 


బల్వలంబులం గిరిప్రకరంబు లను శంక 
నెజకురాజలు విండు లెక్కవెట్టం 

గడలిమధ్యంబునం గాకోల మను శంక 
జలదేవతలు భీతిసంభ్రమింప 

నదములం గువలకాననవాటి యను శంక 
నిందిందిరతశ్రేణు లెదురుకొనంగ 


రజతగిరియందుం దాందవారంభరభస 
భంగిపతిత పరశ్వధపాణివికట 
కంధరారుద్ధగజకృత్తికంఠశంక 
ప్రమథులకుం దోంప నంధకారంబు ప్రబఠె. 


వేటూరివారి పీఠికలు మనుచరిత్రము 121 


ల్త్‌ 


ణు. 


భీమఖండము -శ్రీనాథుండు. 


ఉరుదరీకుహరసుప్తోత్సశార్జూలముల్‌ 
ర్యురవారి శోణితశంకం ద్రావ 
వనకుంజమధ్యశాద్వల చరన్కృగపంక్తి 
దావపావకథఖీతిం దల్లడిల్ల 
నాశ్రమాంతర భూరుహాగ్రముల్‌ మునికోటి 
బద్ధకాషాయవిభ్రాంతిం జూడ 
ఘనసానుశ్చంగశ్చంగాటకంబులం గాంచి 


యమరులు హేమాద్రి యనుచు వాలం 


గాసెం బేశలరుచిం గింశుక ప్రవాళ 
ఘుసృణ కిసలయకంకేళికుసుమగుచ్చ 
బంధుజీవ జపారాగబాంధవంబు 
లన్నగంబున జరఠారుణాతపములు. 


పతిపాణి పల్లవచ్యుత నీవిబంధన 
వ్యగ్రబాలాహస్త వనరుహంబు 

ధవకృతాధరబింబ దశనక్షతవ్యథా 
భుగ్నలీలావతీ భూలతంబు.......... 


సహసానఖంపచ స్తనదత్తపరిరంభ 
మామూలపరిచుంబితాధరోష్ట 
మతిశయ(ప్రేమ కల్పితదంతసంబాధ 
మగణితగ్గాని శయ్యానిపాత 
మతివేలమణిత యాజ్ఞార్ధగల్లచ పేట 
మతిదీనవాక్సూచితాత్మవిరహ 
మంకురత్పులకజాలావిద్ధసర్వాంగ 
మానందకృతహారవాసవాబ్ద 


మాక్రమక్షీణనుతివర్ణమానిమీలి 
తాక్ష మాస్విన్నగండ మాయత్తచేష్ట 
మాస్తిమితభూషణారవ మావధూటి 
ప్రథమసురతంబు గంధర్వపతిం గరంచె. 

ఆ. 3.ప. 116. 
కొసరి వసంతకాలమునం గోయిల క్రోల్సినభంగి నేద్చె న 
బృిసరుహనేత్ర కొండచథీిం బెద్దయెలుంగున వెక్కివెక్కి వె 
క్కస మగు మన్యువేగమునం గాటుకకన్నులనీరు సోనలై 
యుసిరికకాయలంతలు పయోధరముల్‌ దిగువాజునట్లుగన్‌. 

కాశీఖందము. 


పాటున కింతు లోర్హురె కృపారహితాత్మక నీవు త్రోవ ని 
చ్పోట భవన్నఖాంకురము సోంక6 గనుంగొనుమంచుం జూపి య 
ప్పాటలగంధి వేదన నెపం బిడి యేద్చెం గలస్వనంబుతో 
మీటిన విచ్చుగుబ్బచనుమిట్టల నశ్రులు చిందువందంగన్‌ 
ఆ. 2. ప. 70. 


ఇట్లనేకముగాం జూవందగును. పై యేడ్పువద్దె ములంబట్టి 


పారిజాతాపహరణమునం దిమ్మనయు, వసుచరిత్రమున రామరాజభూషణుం 
దును రెండు పద్యములం గూర్చిరి. 


శృంగారనైషధము. 


వేటూరివారి పీఠికలు 


ఈసునం బుట్టి డెందమున హెచ్చిన శోకదవానలంబుచే 

గాసిలి యేద్చెం బ్రాణవిభుకట్టెదురన్‌ లలితాంగి పంకజ 

శ్రీసఖమైన మోముపయిం జేలచెజం గిడి బాలపల్లవ 

గగ్రాసకషాయకంఠకలకంఠవధూకలకాకలీధ్వనిన్‌. 
పారిజాతాపహరణము. 


ఆ జాబిల్లి వెలుంగు వెల్లికల డాయన్‌ లేక రాకానిశా 

రాజశ్రీసఖ మైన మోమునం బటాగ్రం బొత్తి యెల్దెత్తి యా 

రాజీవానన యేడ్చెం గిన్నరవధూరాజత్మరాంభోజకాం 

భోజీమేళ విపంచికారవ సుధాపూరంబు తోరంబుగన్‌. 
మనుచరిత్రము 


ఈ పద్యములపైం దెనాలి రామలింగకవి “అల్లసాని పెద్దన అటు 


నిటు నేడ్చెను. ముక్కు తిమ్మన ముద్దుముద్దుగా నేడ్చెను. భట్టుమూర్తి బావురని 
యేద్చెను” అని యభిప్రాయ మిచ్చెనంట! 


పెద్దనామాత్యుని తర్వాత మనుచరిత్రమునకుం బ్రతివింబములుగాం 


బ్రబంధములు కుప్పతిప్పలై యుప్పతిల్లినవి. మనుచరిత్రమునందలి పద్యముల 
పోలిక పద్యములును బెక్కులు పొడసూపినవి. 


క. 


సురగరుడోరగనర ఖే 

చరకిన్నర సిద్ధసాధ్యచారణవిద్యా 
ధరగంధర్వకుమారుల 

నిరతము గనుంగొనమె పోల నేర్తురె వీనిన్‌. 


నరఖేచరవిద్యాధర 

గరుడోరగసిద్ధసాధ్యగంధర్వతతిన్‌ 

నిరతముం గనుంగొందున యీ 

నరనాథునిం బోలంగలరె నమనిరూఢిన్‌. 
సకలకథాసారసం[గ్రహము 


మనుచరిత్రము 128 


మ. 


ఇబ 


ఇబ 


అనిమేషస్థితి మాన్సె బిత్తరపుంజూ పస్వేదతావృత్తి మా 

న్చె నవ స్వేదసమృద్ది బోధకళ మాన్సెన్‌ మోహవిభ్రాంతి తో 

దనె గీర్వాణవధూటికిన్‌ భ్రమరకీటన్యాయ మొప్పన్‌ మను 

ష్యుని భావించుట మానుషత్వము మెయిం జూపట్టె నా నత్తటిన్‌. 
ఆ. 2. ప.88. 


అనిమేష్థితి మాన్సెం జంచలపుంజూ పస్వేదభావంబు గ 

ద్దన వారించె వినూత్న ఘర్శజలవిస్తార ప్రపూరంబు తో 

డన దేవాంగన కయ్యెడన్‌ భ్రమరకీటన్యాయమై యొప్పి య 

మృనుజేంద్రున్‌ 'భ్రమియించునంతనె రహిన్‌ మర్శ్యత్వమున్‌ సంధిలెన్‌ 
సకలకథాసార సంగ్రహము 


వదనప్రభూతలావణ్యాంబుసంభూత 

కమలంబు లన వీని కన్ను లమరు 
నిక్కి వీనులతోడ నెక్కసక్మెము లాడు 

కరణి నున్నవి వీని ఘనభుజములు 
సంకల్పసంభవాస్థాన పీఠికవోలె 

వెడందయై కనుపట్టు వీనియురము 
ప్రతిఘటించు చిగుళ్ళపై నెజ్జవాజిన 

రీతి నున్నవి వీని మృదుపదములు.... 


వదనసౌందర్యవిస్పారాంబుసంభూత 
కంజంబు లగు వాని కన్నుదోయి 
మదనసామ్రాజ్య సమ్యక్ష్సీరిక యనంగ 
సరసమౌ వాని వక్షస్థ్రలంబు 
కర్ణకుండల రత్నకాంతులం గొన నిక్కు 
వగలు మీటెడు వాని యెగు భుజములు 
అతుల ప్రవాళసంతతి రుచిసంపద 
నదలింప6 జను వాని మృదుపదములు పప పవన 
సకలకథాసారసం[గ్రహము. 


124 వేటూరివారి పీఠికలు 


ఈ సకలకథాసారసం[గ్రహము నొనర్చిన యయ్యలరాజు రామభద్రకవి 
కృష్ణ్ణాయల యాస్థానకవియే. ఈతండు పెద్దనకు శిష్యుం డందురు. 
సమకాలముననే యిట్టి ప్రతిపద్యము లేర్పడినవి. ఇట్టివి చూప దొరంకొన్న 
నెన్నేనిం జూపనగును. పెద్దాడ నాగరాజామాత్యుండు రచించిన శకుంతలా 
పరిణయము మనుచరిత్రపుం బ్రతిరూపమే. ఇట్లనేకులు కవులు మనుచరిత్రము 
నకు బోలికగాం గవనముం జెప్ప బూనుటకు దానియందు గల 
గుణాతృష్ట్యమే కారణము. 


కథాసంవిధానము 


సంస్కృత భాషలో దృశ్యకావ్యములయందుం దక్క శ్రవ్యకావ్యములందు 
వస్పైక్యము తజచు కన్పట్టదు. శాకుంతల మృచ్చకటికాదులగు రూపకముల 
లోని యితివృత్తము ప్రధానపాత్రములగు నాయికానాయకుల వృత్తాంతమున 
కనుబంధియై పెంపొంది తుద కా నాయికానాయకులవృత్తాంతముతోడనే 
పర్యవసించుచున్నది. నాటకములం దితివృత్తమను హారమునకు నాయికా 
నాయకులు కొలికిముత్తెములుగా నుందురు. ఇయ్యది యత్యంత చమత్మారాపాద 
కమై యింపునింపుచుండును. ఇంక శ్రవ్యకావ్యములందుం గొన్నిట నట్లుగాక 
యొక్కడకక్కడ కితివృత్తము తెంపు చెందుచున్నది. దిలీపుని వృత్తాంతముతో 
నారంభీంపంబడిన రఘువంశకావ్య మగ్నివర్షుని వృత్తాంతముతో ముగింపం 
బడినది. ఎక్కడనో యారంభింపంబడిన కథ యెొక్కడనో ముగింపంబడుటచే 
వస్వైక్యములేదు. ఇంక మన యాంధ్రభాషలోం బ్రాచీనకవులు దృశ్యకావ్యముల 
రచింపరైరి మజీయు సంసృృతమందలి దృశ్యకావ్యములను దెనింగించునెడ 
సహితము (్రవ్యకావ్యములుగనే తెల్లించుచు వచ్చిరి. యక్షగానములను కొండొక 
తెజంగు రూపకప్రతిరూపము లుప్పతిల్లినవి గాని వానిని దృశ్యకావ్యముల 
(క్రిందం బరిగణింపంబోలదు. ఇటీవల మి(శోత్స్పాద్యాన్యతర మగు 
నితివృత్తముతో గావింపంబడుచు వచ్చిన పెక్కు శ్రవ్యకావ్యములందు సంస్కృత 
నాటక క్రమమునం గొంత వస్పైక్య్కము కానవచ్చుచున్నది. వీరభద్రుని 
శృంగారశాకుంతలము, తిమ్మన పారిజాతాపహరణము మొదలగునవి 
వస్వైక్యము గలవియే. కాని, యట్టులు వస్వైక్యము కలిగి తీరవలయు నను 
నిబంధ మీ తెలుంగు ప్రబంధముల పట్టున నున్నట్లు చూపట్టదు. దీనికి 


మనుచరిత్రము 125 


నిదర్శకముగా రఘువంశాది కావ్యములవలె మన మనుచరిత్రమును 
వస్వైక్యము లేకయున్నది. ఇందు రసోత్తరముగా రచింపంబడిన వరూధినీ 
ప్రవర వృత్తాంతము మూండవ యాశ్వాసముతో ముగిసిపోవుచ్చుది. 
నాలవయాశ్వాసములో నుపక్రమింపంబడిన న్వరోచివృత్తాంతముతోం 
బ్రబంధము ముగింపంబడదినది. ఇట్టి విచ్చేదము (శోతలకుం గొండొకపట్టుల 
నిరుత్సాహము గల్పించుచుండును. అందును నిందు సరిసగమువజకు 
(గగ్రంథమునం బెంపొందిన ప్రవరవరూధథినీ వృత్తాంతము విచ్చిన్నమై 
వేటొకకథలో సంక్రమించి పోవుట యెంతముం బాఠకుల యుత్సాహమును 
వెన్సెడంజేయుచున్నది. కాని, లోకస్వభావమునకు సరిపోవు సంవిధానముతో 
నయ్యొపాత్రముల నెలకొల్పి యౌచితికెందును భంగము రాకుండం దత్తద్రూప 
చేష్టాదుల నమర్చి యేపట్టునం జూచిన నాపట్టున నద్దిరా యనవలయునట్టు 
లితివృత్తమును నడిపించు నేర్పు పెద్దనకుం గుదిరినట్టు మరియొకకవికిం 
గుదిరినది కాదు. నిగూఢములుగా నుండు మనోభావములను స్ఫుటపఅచి 
చప్పున విప్పి చెప్పునట్లు పద్యమున నీతండు నిరూపించును. 

ప్రవరుని స్వరూపస్వభావాదులను వర్ణించుపట్టును సిద్దునితోడి సంభాష 
ణముం దెల్బెడిపట్టును జదివిన పదపది జ్ఞానదృష్టికిం బ్రవరుని శాంతస్స్ఫూర్తు 
లొలుకు స్వరూపము పొడకట్టకపోదు. 


ఈ సందర్భమున నీ చిన్ని పద్యమును స్మరించినం జాలును. 


గీ. మౌనినాథ! కుటుంబజంబాలపటల 

మగ్న మాదృశగ్భహమేధిమండలంబు 

నుద్ధరింపంగ నౌషథధ మొండు గలదె 

యుష్మదం[ఘ్రిరజోలేశ మొకటిదక్క 

ఆ. 1. ప. 64. 

పదపడది ప్రవరవరూధినీ సంభాషణమున నీతండు శాంతశ్చ్ళంగారరసము 
లకు స్పర్ధ పెంచి నించినహొయలు వర్ణనాతీతము. ఇచ్చో అంకుటాంద్రజంకెన 
లును వలపులును దలంపులును బసరు పిండినట్లు పిండి వడపోసి తేర్చి 
చూపించెను. మజియు బ్రహ్మవాదుల యైహికేచ్చావైముఖ్యమును, వైదిక 


126 వేటూరివారి పీఠికలు 


కర్మాదరమును, బ్రహ్మవర్చస (ప్రాభవమును వెల్లివిరియించి యద్దిరా 
యనిపించెను. 


ఉ. ఎన్ని భవంబులం గలుగు నిక్షుశరాసనసాయకవ్యథా 
భిన్నత వాడి వత్తలయి కేలం గపోలము లూంది చూపులన్‌ 
విన్నదనంబు తోంపం గనువేందుజునం బయిగాలి సోంకినన్‌ 
వెన్నవలెం గరంగు నలివేణులం గౌంగిటం జేర్చుభాగ్యముల్‌ 
ఆ. 2. ప. 57/7. 
ఈ పద్యము వెన్నవలెం గరంగుచునేయున్నది. 


శా. ఈ పాండిత్యము నీకుం దక్క మటి యొందేం గంటిమే కామశా 
ప్రోపాధ్యాయివి నా వచించెదవు మే లోహో త్రయీధర్మము 
ల్పాపంబుల్‌ రతి పుణ్యమంచు నింక నేలా తర్మముల్‌ మోక్ష ల 
క్ష్మీ పథ్యాగమసూత్రపంక్తి కివె పో మీ సంప్రదాయార్థముల్‌. 
ఆ. 2. ప. 64. 


ఓహో! వేదాదివిద్యాసంపన్నుం డగు ప్రవరుని భాషణ మెట్టికూర్చునం 
గూర్చి యౌచిత్యము నించెను! 


ఇట్లౌచిత్యవిచారచర్చ గావించుట కెంతయేని నవకాశము కలదు. 
కానీ యిది యదను కాదు. 


ఈ తెజంగున సరససంవిధానము గల యీ ప్రబంధరాజమునం 
గొందజటొక యసందర్భమును జూపుచున్నారు. ప్రవరుని యింటికి సిద్దుండు 
కుతపకాలమున నరుదెంచినట్లు కలదుకదా! కుతప మనంగా బగటి పదునెన్నిది 
ముహూర్తములలో నెనిమిదవ ముహూర్తము. అప్పు డాసిద్ధున కిష్టమృవ్టాన్న 
కలనచే సంతుష్టిం గావించి యింకను దీరయాత్రావృత్తాంతప్రసంగము కొంత 
జరవి పదవడి యాతనియొదధ్దం బాదలేవము గొని వ్రవరుండు 
హిమవంతమునకు బయలుదేజునప్పటికిం గొంత సమయము కడదచి 
యుందును. అవ్వల హిమవంతమున కరిగి యందుం గొంతతడ వయ్యెవిశేష 
ములం బరికించి చూచిన పదపది ప్రవరుండు 


మనుచరిత్రము 127 


మ. తలమే బ్రహ్మకు నైన నీ నగనమహత్త్వం బెన్న నేనియ్యెడన్‌ 
గలచోద్యంబులు టేపు గన్గానియెదన్‌ గాకేమి నేందేంగెదన్‌ 
నలినీబాంధవభానుతప్తరవికాంతస్యందినీహార కం 
దళచూత్మార పరంపరల్‌ పయిపయిన్‌ మధ్యాహ్నమున్‌ దెల్పెడిన్‌. 

మను. ఆ. 2. ప. 12. 
అని యనుకొనుట యసంగతము. ఎంత లేదనిన నప్పటి కపరాహ్ల 
మునం జాలవజకుం గడచని యుండును. ఇచ్చోం బ్రవరుందా సిద్ధుందు 
చనుదెంచిననాండు హిమాలయమున కరుగక మఖుదినము ప్రొద్దుట నరిగె 
నని చెప్పి మజికొందజాయనుపపత్తిని నివారించుచున్నారు. ఈ సమర్థనము 
మార్మందడేయ పురాణానురోధియే కాని, పెద్దన మాత్ర మట్టి వ్యవధి 
నించుకయేని సూచించినవాండు కాండు. గర్భితమనవలెను. 


ఇదిగాక యొండు రెండు శబ్ద్బదోషములును బొడకట్టుచున్నవి. 
'పణినసూను కణాద బాదరాయణసూత్ర 


ఫక్కి విద్వాంసు లుపన్యసింపి 
ఇందు6 (బ్రయోగింపం6 బడిన వణినసూనుపద మసాధువు. 
కవిసార్వభౌముం డును దనశ్చంగారనైషధమున 


శా. “ప్రాతఃకాలము వాయసంబు పణినాపత్యోక్త శాస్తంబులోన్‌ 
అనెను. పెద్దన యాత్రోవనే త్రాక్కెను. అవ్టాధ్యాయి మొదలగు గ్రంథములు 
రచించిన వ్యాకరణశాస్త్రప్రవక్త పాణిని 'పాణిన” మునియొక్క సంతానముగాని 
పణినముని సంతానముగాండు. 'పణనం పణః “'పణో౭_ స్యాస్తీతి పణీ' 
నకారాంతమగు నీ “పణినొ శబ్బముపై గోత్రాపత్యార్థమున “అణ్‌” ప్రత్యయము 
రాంగా “పాణిని యను రూప మేర్చడినది. పదపడి యువాపత్యార్ధమున 
“ఇజ్‌” ప్రత్యయము రాంగా “పాణిని యనురూప మేర్చడినది. ఎట్లయినను 
బాణిని పాణినసూనుం దడగునుకాని పణినసూనుండు గాండు. ఇది సమర్థింప 
వెరవు గానరాదు. మజీియుం గృత్యవతరణమున 


“'కొజంతం బదున్‌ గుకవి పృథ్వీభృత్సమీపస్టలిన్‌ 


128 వేటూరివారి పీఠికలు 


అనుచో న్యూనత యనునర్థమునం “గాలంతొ యను పదము సరి యగుం 
గాని, 'శూలి) మను రెండవ యర్థమున 'కొజంతి) అను రూపము సరికాదు. 
కొజు శబ్దము నుండి యట్టిరూప మేర్చడనేరదు. 


శాంగిలిది యెక్కడ హా విధి యేమి సేయుదున్‌ 
కౌంగిలి అది, అనుచో నికారసంధి కావింపంబడినది. 

'అనాశ్వాసితదుఃఖితే మనసి సర్వ మసహ్య మన న్నెజుంగవే' 
ఇచ్చో “అన న్నెజుంగవే” యని పోతన్నగారు ప్రయోగించెడు తెజంగునం 
బ్రయోగింపంబడినది. ఈ సంధి సమంజసమైనది కాదు. 

అమృతరసపూర మగు పెద్దన్నగారి సరసకవితా ప్రసారమున స 
నలుసులు పరిగణనీయములుగావు. ఆ నెజింగి యాంధ్రకవనము నీతండు 
కూర్చం గల్లినట్టిటీవల నెవ్వరును గూర్చనేరరైరి. 


కొంటె కోణంగి కవిచౌడప్పయును దన వెక్కిరింపు స్వభావమును 
మాని 
క. 'పెదనవలెం గృతి సెప్పినం 
౮ 
బెద్దనవలె నల్పకవినిం బెద్దనవలెనా? 
యొద్దనవలె మొద్దనవలె 
[గ్రద్దనవలెం గుందవరపుం గవిచౌడప్పా! 


అని పెద్దనార్యునింగూర్చి తన మెప్పును వెల్లడించెను. కృష్ణ్ణాయలవంటి 
రాజచూడామణిని బెద్దనార్యుని వంటి విద్వత్మవిరత్నమును గాంచుభాగ్య 
మాంధ్రదేశమున కింక నెన్నంటికైనం గలుగంగలదా! 
ఉ. కూర్చినకూర్చ్పులా! స్వరస 
గుంభనముల్‌ , కవితాప్రసారమా 
తేర్చినతేనె! యంచు విను 
తింప! బ్రబంధము సంతరించి లో 
కార్చితుం డైన పెద్దన మ 


మనుచరిత్రము 129 


హాకవి సత్మవితావిలాసముం 
గూర్చి విమర్శ సల్ప నొనం 
గూడునె యొకని కల్పబుద్ధికిన్‌. 

ఉ ముద్దులుమూంటగట్టు నుడిపొంకమునందును మేల్మికూరుపుం 
బద్దెపు బింకమందు రసబంధమునందు గథాఫప్రకారముం 
దిద్దెడు తీర్పునందు గడితేజిన మా కవితాపితామహుం 
బెద్దన నాంధ్రపుంగయితంబెద్ద ననారతముం దలంచెదన్‌. 


( మనుచరిత్రము -పీఠిక ప్ర. ము. 1926 మదరాసు వావిళ్లవారి 
ముద్రణము చూ. మజియు సింహావలోకనము ద్వి. ము. ( 1955) పు. 
148-189; 1950 - ప్రకాశకులు) 


ప్రతిమానాటకము 


(భాసకృతికి తెనుంగు) 
తొలిపలుకు 


ఇప్పటి కించుమించుగా. బదునేడేంద్రకుం బూర్వము నే నీ నాటకమును 
దెలింగించితిని. మన్న్మిత్రులు బ్రహ్మశ్రీ మానవల్లి రామకృష్ణకవిగారప్పుడు 
తిరువనంతపురమునందుం గార్యాంతరమునం గొన్ని మాసములు వసించి 
భాసనాటకములం గొన్నింటి నక్కడనుండి వ్రాసికొనివచ్చిరి. అప్పటి కింకను 
తిరువనంతపుర గ్రంథమాలలో నా నాటకములు ముద్రితములు గాలేదు. 
ఆ వ్రాంతప్రతులను బట్టియే కవిగారు కొన్ని నాటకములను దెలింగించిరి. 
నేను గొన్నింటిని దెలింగించితిని. పెద్దదగు నీ ప్రతిమానాటకము నే నప్పుడు 
ముద్రింపం జాలనైతిని. తరువాత తిరువనంతపుర రాజకీయ సంస్కృత 
(గ్రంథమాలాసంపాదకు లగు శ్రీగణపతిశాప్రిగా రీ ప్రతిమానాటకమును 
రెండుమార్లు ప్రకటించిరి. రెందడవతూరి స్వరచిత వ్యాఖ్యాసహితముగాం 
బ్రకటించిరి. నే నిప్పుడు దీనిని బ్రకటించుటలో నా వ్యాఖ్యానముయొక్క 
తోడ్పాటునుగూడం బదసితిని. రెందుమూండు చోట్లమాత్ర మా వ్యాఖ్యానరీతిని, 
పాఠరీతిని విడిచి తొలుత నాకుందోంచిన యర్థమును, నేను జూచినవ్రాంత 
ప్రతిపాఠమును బాటించితిని. అవియే యనుగుణముగా నున్న వన్న నమ్మిక 
నాకుం గలదు. పెక్కుపట్టుల గణపతిశాప్రిగారి వ్యాఖ్య మిక్షిలి చక్కంగా 
నున్నది. భాసనాటకము లని గణపతిశాస్తిగారు ప్రకటించిన నాటకచక్రము 
భాసకృతము గాదని యిప్పుడు గొందణుద్దోషించుచున్నారు. కాని, యీ 
యుద్దోషములు గణపతిశాప్ర్రిగారు చెప్పిన కారణముల నెల్ల ఖండింపం 
జాలినవిగా లేవు. రామాయణ భారత కథలనుబట్టి భాసుండు రచించిన 
నాటకము లాతండు రామాయణ భారత కథలలోని యనౌచిత్యములను 
సంస్కరించుటకై యఖభిమానించి రచించినాందడేమో యనందగిన ట్టున్నవి. 
ప్రస్తుతమయిన యీ ప్రతిమానాటకమునం దట్టి సంస్కారములను బరికింపం 
దగును. కైకేయీ వృత్తమును, సీత్రావృత్తమును నిందుం జక్కంగా సరిపజుపం 
బడినవి. కైకేయికి దుర్చుద్ది యీ నాటకరీతిని గానరాదు. సీత హిరణ్యమృగ 


ప్రతిమా నాటకము 131 


మును గోరుటగాని, లక్ష్మణుని నవాచ్యవచనము లాడుటగాని యిందుం 
గానరాదు. పంచమ షమవ్రాంకములను జూచినచో నీ విషయము తేటపడును. 


ప్రథమాంకమున వల్మలకల్పనము, తృతీయాంకమున దశరథప్రతిమా 
కల్పనము, పంచమాంకమున దశరథ శ్రాద్ధకల్పనము నిందు సరిక్రాత్తవిషయ 
ములు. ఇవి మిక్కిలి సరసములై, సంగతములై యున్నవి. ప్రతిమానాటక 
రచనలు గొన్ని శాకుంతలనాటకరచనలో ననుకరింపంబడినవి. తృతీయాంక 
మున రథవేగవర్ణనము, పంచమాంకమున “కసుగందున్‌” ఇత్యాది 
సీతావనస్థితివర్షనము, కాళిదాసుని శాకుంతల రథవేగవర్ణనమును, “సరసిజ 
మనువిద్ధ మిత్యాది శకుంతలావననస్థితి వర్ణనమును జూడందగును. సీత 
చెట్లకు నీళ్ళు పోయుచుండుటను వర్ణించు “సీ. ఆలవాలము నిండార నుర్వులు 
వాటి అను పద్యము (పంచమాంకము) స్వభావోక్తిసాభాగ్యముచే నెంతయు 
హృద్యముగా నున్నది. 

సషప్రయోజనముగా జరిపిన సంస్మారములుగాక వాల్మీకి రామాయణ 
కథకును, ఈనాటక కథకును భేదములు గొన్ని గావచ్చుచున్నవి. అట్టి దొక్కటి: 
ఇందు లక్ష్మణుండు పెద్దవాండుగాను, భరతుండు చిన్నవాందుగాను గాననగును. 
లక్ష్మణుండు భరతుని “వత్స! యని పిలుచును; ఆశీర్వదించును. భరతుందడు 
లక్ష్మణునకు మొక్కును; “ఆర్య !” యని పిలుచును. ఈ విషయము వాల్మీకి 
రామాయణమున నంశయగ[గ్రస్తముగా నున్నది. బాలకాండలో - 
“పుష్యేజాతస్తుభరతః ఆ సార్పే జాతౌ తు సౌమిత్రి అని కలదు. భరతుండు 
పుష్య నక్షత్రమునను, లక్ష్మణశత్రుఘ్ను లాశ్లేషానక్షత్రమునను జన్మించిరి.కాన 
భరతుండే జ్యేష్టుండగును. కాని, దీనికి విరుద్ధముగా లక్ష్మణుండే జ్యేష్టుండగు 
ననుటకుం గూడ సాధనములు గొన్ని రామాయణమునందుం గలవు. 
యుద్ధకాండమున ౧౩౦ వ సర్దము ౩౯ -వ శోకము. 


“తతో లక్ష్మణ మాసాద్య వైదేహీం చాభ్యవాదయత్‌, 

అభివాద్య తతః ప్రీతో భరతో నామ చా బ్రవీత్‌” 
అని కలదు. సరళరీతిని జూడంగా నిక్కడ భరతుండు లక్ష్మణుని, సీతను 
నమస్కరించిన ట్లర్ధమేర్చడును. ఇట్లు చెప్పిననే 'వైదేహీంచి యనుట సమర్థ 


182 వేటూరివారి పీఠికలు 


మగును. జన్మకాలమునుబట్టి భరతజ్యెస్ట్రము ప్రవ్యక్త మగుచుండుటచే రామా 
యణ వ్యాఖ్యాత లిక్కడ చిక్కుపడిరి. గోవిందరాజు“లక్ష్మణమాసాద్య =కృత 
నమస్మారం లక్ష్మణ మాలింగనేన సంభావ్య, ఇదంచ లక్ష్మణస్య కనిష్టత్వాత్‌, 
లక్ష్మణేన చికీర్షితో నమస్కారో రామసన్నిధౌ భరతేన ప్రతిషేధిత ఇతి చాహుః 
వైదేహీం చాభ్యవాదయత్‌ - చకారో రామనమస్కారం సముచ్చినోతి” అని 
వ్రాసెను. మజియు నీతండు “సీతామాదాయ గచ్చత్వ మ(గ్రతో భరతా[గజ” 
అని స్థలాంతరమునం గల వాల్మీకిరామాయణ ప్రయోగము సరళరీతిని లక్ష్మణ 
జ్యైస్టమును జెప్పుచున్నను, జన్మకాలరీతికి విరుద్ధ మగుటచే, “భరతా[గ్రజ 
ఇత్యత్ర బహువ్రీహి రిత్యుక్తమ్‌” అని క్రివ్టార్థము గల్పించెను. “స సంఖ్యే భర 
తానుజళ” అని యింకొకచో భరత జ్యైస్ట్రవ్యంజక ప్రయోగమును గలదని 
గోవిందరాజు పేర్మొనెను. తిలకవ్యాఖ్యానమున “తతో లక్ష్మణ మాసాద్య' 
యను శ్లోకమున లక్ష్మణునకు భరతుండు నమస్మరించినట్లే యర్థము చెప్పం 
బడినది. కాని, దాని, నాతండు వేజువిధమున సమర్థింపంబోయెను; - 
“యద్యపి లక్ష్మణో భరతా తృనిష్టో వయసా - స్పష్టం చేదం జన్మప్రకరణే 
తథా౭_పి జ్యేష్టానువర్తనేన స్వాపేక్షయా అధికగుణత్వేన స్వవ్యవహారేణ 
జ్యేష్టానువృత్తి రేవంకర్తవ్యేతి భరతం ప్రతి ఉపదేశదానేన చ గురుత్వ బుద్ధా 
తస్య నతి రుచితైవ”. ఇది వైష్ణవసంప్రదాయరీతి నున్నది- పాయసప్రదానమును 
బట్టి వివాహక్రమమునుబట్టీ లక్ష్మణునికే జ్యెస్ట్రము గాననగును. గోవిందరాజు 
దీనిని బేర్శొని యది జన్మకాలరీతిచేం బరిహృత మయ్యెననెను. భవభూతి 
భరతజ్యైస్ట్రమునే పాటించెను. అర్వాచీనులు పలువురు భరతజ్యైస్ట్రమునే 
యభిమానించినను, ప్రాచీనుండగు భాసునినాంట లక్ష్మణ జ్యైస్ట్రమే లక్షితమైన 
ట్టీ నాటకమునుబట్టి తలియనగును. లక్ష్మణజ్యైస్ట్రము వాల్మీకిసమ్మతము గా 
దనికూడ స్పష్టముగాం జెప్పంజాలము. 

భరతునివృత్త మిందు బరమోత్తమముగాం గాపాడంబడినది. వాల్మీకుల 
వారుగూడ భరతునివృత్తమును గడుపవిత్రముగం జిత్రించిరి. ఈ నాటకమున 
భరతోక్తి యిది యెంతయు హృద్యము !- 

“శా. పాపాత్ముం డగునేని................. దీణుతన్‌” 

(తృతీయాంకము) 


ప్రతిమా నాటకము 1338 


“కొడుకు దుష్టుండేని ఘటశశ్రాద్ధము చేసి వాని కపుత్రత్వమును గల్పింప 
వచ్చును. వానికి దాయ మీయ నక్కజలేదు. వానితో నాశౌచాది 
సంబంధముండదు కాని, తల్లి యెంత దుష్టురాలైనను, ఆమె మాతృత్వము 
తొలగదు అని ధర్మశాస్తనిర్ణయము గలదు. ఇతరదోషము లున్నను 
మాతృత్వము తొలంగక పోవచ్చును గాని, యామె భర్భద్రోహము చేయునేని 
యప్పుడు మాతృత్వము తప్పక తీరిపోవలసినదే యని యా ధర్మశాస్త్రమును 
భరతుండు సంస్క్మరింతుననుట హృద్యాతిహృద్యము ! ఇట్టి విషయము లనేకము 
లిందుం గలవు. సరసులు గుర్తింపంగలరు. 

బహుకాలమునకు ముందే రచించినను మూలంబడవైచిన యీ 
నాటకమును మన్నిత్రులు, విద్వాంసులు, వినీతులు నగు శ్రీజయంతిపురము 
జమీన్‌దారుగారు వాసిరెడ్డి శ్రీదుర్గాసదాశివేశ్వర ప్రసాద బహద్దరుగారు, 
ముద్రింపం బ్రోత్సాహపటజిచిరి. వారిచేం బ్రోత్సాహితుండను గానిచో నే నిప్పుడు 
దీనిని ముద్రింపం బూనను. ప్రకటనమునకు బహురచనములు పయిపయి 
వచ్చుచున్నను, అప్రాధకృతమయినను నాయీ నాటకము నందుకొని 
ప్రకటించిన భారతీపత్రికాధిపతుల సాహాయ్యమును బ్రశంసించుచున్నాం 
దను. మధురకవితారచనాప్రథితులగు బ్రహ్మశ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహము 
పంతులుగారు గూడ నీ నాటకమును దెలింగించినట్టును, బ్రకటించినట్టును 
వింటిని. కాని, దాని నే నింతవజకును జూడలేదు. గుణదోషవివేచనమునకు 
సహృదయులు ప్రమాణము. 


మదరాసు వేటూరి ప్రభాకరశాస్త్రి. 
అతా లులు గాలం 


(ప్రతిమానాటకము- భాసకృతికి తెనుంగు 1910. ప్ర. ము. భారతి 
నాల్దవ సంపుటము నుండి పునర్శుద్రితము - 1927 - ప్రకాశకులు.) 


బసవపురాణము - పీఠిక 


తొలుదొలుతం దెలుంగున ద్విపదరూపమున బసవపురాణమును 
వెలయించిన కవీశ్చ్వరుండు పాల్కురికి సోమనాథుండు. బసవపురాణమును 
బద్యకావ్యముగా రచియించినవాండును, సోమనాథుని శిష్యుండగు శివరాత్రి 
కొప్పయ్య కాజవతరమువాండును, సోమనాథుని గ్రంథములను బఠనపాఠనాది 
రూపమునం బ్రచారమునకుం దెచ్చుచున్న వంగడము వారిలోనివాండును 
నగు పిడుపర్తి బసవనకవి తన బసవపురాణపీఠికలో సోమనాథుని చరిత్ర 
మీ క్రింది విధముగా జెప్పినాండు : 


పాల్కురికి సోమనాథుని చరిత్రము 


“శివాజ్ఞ చొప్పున భృంగి బనవవురాణవును లోకమున 
వెలయించుటకై పాల్కురికి సోమనాథకవిగా నవతరించెను. అతనిశక్తి యిట్టిది: 


సీ ల్రిపి లిఖఫింపకమున్న యపరిమితార్హోక్తి శక్తి యాతని జిహ్వజరగుచుండు 
ఛందోధికరణాది సరణిం జూదకమున్న మదినుండుం గావ్య నిర్మాణశక్తి 
భాపష్యసంగతులు చెప్పకచూడకయమున్న రుద్రభాప్యక్రియారూఢివెలయు 
తర్మశాస్తాది విద్యలు పఠింపకమున్న పరపక్షనిగ్రహప్రాథి వెలయు 


గీ. నతని నుతియింప నాబోంటి కలవియగునె, జైనమస్తక విన్యస్తశాతశూల 
కలితబిజ్ఞలతలగుండుగండబిరుద, శోభితుండు పాల్ఫ్కురికి సోమనాభిధుండు. 


ఒకనాండు శివభక్తు లోరుంగంటిలో స్వయంభూదేవుని యాలయము 
మంటపమునం గూరుచుంది బసవపురాణమును వినుచుందడంగాం బ్రతాపరుద్ర 
చక్రవర్తి యీశ్వరదర్భనార్థమై యక్కడి కరిగి యదిచూచి * ఈ సంభ్రమమేమి” 
యని యడిగెను. వారు “బసవపురాణమును వినుచుంటి” మనిరి. 
“బసవపురాణమనంగా నెట్టిది యని మరల రాజడిగెను. * ఈ నడుమం 
బాల్మురికి సోమనాథుండను పతితుండు (ప్రాసవళ్లు) వెట్టి దిపదరూపమునం 
గల్పించెను. అది యప్రామాణికము, అనాద్యము.” అని యొకధూర్తవిప్రండు 
రాజుతో దానింగూర్చి తెగడి పలికెను. రాజంతట నటనుండియరిగెను. 
పురాణమును వినుచున్న శివభక్తులా ధూర్తవిప్రునిం జంవ ననుజ్ఞం 


బసవపురాణము - పీఠిక 185 


బదడయుటకయి పాల్చ్కురికిపురమున నున్న సోమనాథునికడ కేంగిరి. వారి 
యభియోగమును విని సోమనాథుండు దా నూరకున్నచో భక్తులకుం దలవంపు 
కాంగలదని యాగ్రహించి భవులతో సందర్శన సంభాషణ సంబంధము 
లేనివాందయినను విధిలేక వివాదమునకు సిద్ధపడెను. అల్బమానవునిచే 
నాధూర్తవిప్రుని గెలిపించెదనని ప్రతిన పూనెను. లింగముద్రలు గల 
యొడ్లనుగట్టిన గుడారుబండిలో నెక్కి శిష్యులతో సోమనాథుండోరుంగంటికి 
బయలుదేరెను. 


వీరి రాక నోరుంగంటిలోని ప్రతివాదులెణింగి యల్లరిగాండ్ర గొందజ 
గుమిగూర్చి లింగముద్రలు దగిలించి సోమనాథు నెదుర్శొనం బంపిరి. 
వాండ్రట్లు వచ్చి సోమనాథునకు మొక్కంగా6 గృత్రిమముగాం దాల్చిన 
లింగచిహ్నములు వాందడ్రకు సహజములయ్యెను. అంత వారును సోమనాథుని 
శిష్యులై వెంబడించిరి. 


సోమనాథాదు లోరుగంటికోటగవనికిం జేరవచ్చిరి. గజలక్ష్మి 
విగ్రహమును జూచి లోనికిం జొరవయ్యెను. సోమనాథుండు తొలంగి పోమ్మని 
పలుకంగా నా విగ్రహము తునిసి నేలంబడెను. అది విని ప్రతాపరుద్రుం 
డును, ప్రత్యర్థులును భయపడి వచ్చి విధేయులై సోమనాథునకు నమస్కరించిరి. 
అతండు వారి నాశ్వాసించెను. కొన్ని దినము లక్కడ భక్తుల ప్రార్థనమున 
నివసించెను. 


త్రికాలవేదిగాన సోమనాథుందు పిడుపర్తి శివరాత్రి కొప్పయ్య 
మొదలగు శిష్యులం బిలిచి “యీ దేశ మింకం గొలందికాలమునకుం దురుషా 
క్రాంతము గాంగలదు. మాబోంటి నియమస్ఫుల కిక్కడ నుండరాదు. మీకొజకై 
యీ రాజ్యమున నొకగ్రామము సంపాదించియిత్తును.” అని తెలిపి తన 
శిష్యుందును బ్రతాపరుద్రుని మంత్రియు నగు నిందుటూరియయ్యన్నను బిలిచి, 
యాయనమూలమున దోకిపర్తి నగ్రహారముగాం బడసి, యందు శిష్యులతోం 
గొంతకాలము వసియించెను. పదపడి యాతండు “నాకు వార్ధకము గదిసెను. 
ఇంక బాహ్యకర్మములు మాని సమాధిస్థితిని బడయుదు నని శిష్యులకుం 
దెలిపి యాంధ్రదేశమువీడి కర్ణాటదేశమున శివగంగాక్షేత్రము చేరువను 


186 వేటూరివారి పీఠికలు 


గల 'కలికౌ మను నగ్రహారమునకుం జేరెను. అక్కడ నొక సమాధి గల్పింపం 
జేసికొని యందు దిట్టముగా విభూతింబోయించి దానిపైం గూర్చుండి తన 
శరీరమును గావ శిష్యులను నియమించి యాయతప్రాణుండయ్యెను. 
కొంతకాలమునకు శివుండు ప్రత్యక్షమై కైలాసమునకుం గొంపోయెద 
రమ్మనియెను. * సమాధిని దెజిచి యితరు లెటుంగకుండం గొంపోయెదవేని 
సమాధిని వీడి సోమనాథుం డెక్కడికేని పాథిపోయె నందురు. సమాధిని 
దెజవక కొనిపోయెదవేని సమాధిలో నాతండు క్రుల్లిపోయెనందురు. ఈ 
రెందపవాదములును బుట్టకుండ నన్నుం గొంపొమ్ము. భవిని జూదనను 
నానియమము దప్పిపోకుండునట్లును, భూమిజనులు నీరూపులో నారూపును 
జూచునట్లును, నాకుం బ్రీియమయిన నందిరూపును సృటికమయముగాం 
దాల్చి తద్దర్భమున నన్ను జేర్చుకొని లోకులకు సందేహము దీజునట్లు నా 
సమాధిపైం గొంత దడవు కానవచ్చి భక్తజనులు ప్రస్తుతింపంగా నన్ను నీ 
లోకమునకుం గొనిపొమ్ము” అని ప్రార్థించెను. అంగీకరించి శివుం డట్లే 
యాచరించెను.” 


పయివిషయములు సోమనాథుని శిష్యున కాజవతరమువాండు 
చెప్పినవి. ఈ చెప్పినవాండు క్రీ. ౧౪౮౦ కిం దర్వాతివాండు. ఇవిగాక 
సోమనాథుని కృతులను బట్టియుం దత్మాలమువారగు మజికొందజు కవుల 
కృతులను బట్టియుం గూడ సోమనాథుని చరిత్రము గొంత గుర్తింపనగు 
చున్నది. వాని నింకం బరిశీలింతము : 


సోమనాథుని కాలము 


పిడుపర్తి బసవన కాకతీయప్రతాపరుద్రుని కాలమున సోమనాథుండు 
వర్తిల్లెనని చెప్పినాండు. ప్రతాపరుద్రుండని పేరు క్రీ. ౧౨౯౨ నుండి ౧౩౨౬ 
దాంక నంధ్రదేశమును బరిపాలించిన ప్రతాపరుద్రదేవునకే చెల్లుచున్నది. 
క్రీ. ౧౧౩౨ నుండి ౧౧౯౮ దాంక రాజ్యమేలినవాండు కాకతీయ రుద్రదేవుం 
డు వేజటొకడున్నాండు. ఈతండు ప్రతాపరుద్రదేవుని యమ్మమ్మతందడ్రి యగు 
గణవతిదేవునికిం బెద్ధతం(డ్రి. ఈతనిం బథమ(ఫప్రతావరుద్రుండని 
సామాన్యముగా నేంటివారు గొందజు పేర్ళొనుచున్నారు గాని రుద్రదేవుం 


బసవపురాణము - పీఠిక 187 


డనియే యీతనిపేరు. పిడుపర్తి బసవన్న యని పేర్కొన్నవాండు క్రీ. ౧౨౯౨ 
నుండి ౧౩౨౬ దాంక రాజ్యమేలిన ప్రతాపరుద్రదేవుండు కావలెను. “ఇంక 
నల్పకాలములో రాజ్యము తురుష్మాక్రాంతము గానున్నది.” అని సోమనాథుం 
దన్నాందన్న బసవన్న రచన కాతందడయినచో నిర్వాహ మేర్చడును. 


మతజియుం బతాపరుదుం దొసంగిన దోకిపజ్జగ్రహారము కొంతకాల 
మయిన పిదప సోమనాథుని శిష్య సంతతియగు తమ పూర్వులకుం జెల్లక 
పోంగా సోమనాథుని శిష్యుండయిన శివరాత్రి కొప్పయ్య మనుమండగు 
సోమయ్య ప్రాఢధరాయలచేత నాయ(గహారమును బునఃప్రతిగ్రహము 
గాంచెననికూడ స్వవంశవృత్తాంతమునం బిడుపర్తి బసవన చెప్పుకొన్నాండు. 
ప్రాధరాయండు క్రీ.౧౪౩౦ వజకుం బరిపాలించెం గాన యాతనిచే నగ్రహారముం 
బదసిన వానితాత క్రీ. ౧౩౨౬ దాంక రాజ్యమేలిన ప్రతాపరుద్రదేవుని కాలమున 
నున్నవాండే కావలెను. 


మటథియుం క్రీ.౧౧౬౮ వణకు జీవించియున్న బసవేశ్వరునియు, నటు 
తర్వాతం గొలందిదినములకు లింగైక్యమందిన మల్లికార్డునపందితారాధ్యులయు 
జరిత్రములను గథాకోవిదులయిన వృద్ధులవలన విని బసవపురాణమును, 
బందితారాధ్యచరిత్రమును నద్భుతోత్తరము లయిన మాహాత్య ప్రశంసలతో 
రచియించిన సోమనాథకవి బసవేశ్వరునకును, బందితారాధ్యునకును నూజు 
నూటయేంబది యేండ్లకుం దర్వాతివాండగుననుటయే సంగతముగా నుండును. 
పయిసాధనములను బట్టి చూడంగా సోమనాథుండు ప్రతాపరుద్రదేవుని 
కాలము (౧౨౯౨ - ౧౩౨౬) వాందే యగుననిపించును. కాని, యింతకంటెం 
బ్రబలము లయిన ప్రమాణములు గొన్ని సోమనాథుండు (ప్రథమ) రుద్రదేవుని 
నాంటి (౧౧౩౨ - ౧౧౯౮) వాండే యని నిరూపించుచున్నవి. 


కర్ణాటభాషలో సోమరాజనుకవి యుద్భృటకావ్యమని యొక 
ప్రబంధమును రచించెను. అం దాతండు : 


మ. _ప్రమాథానీక కథార్ణవేందు హరిదేవాచార్యనం థైర్యనం 
సముదంచద్వ ఫ్రషభస్తవామరమహీజారామనం సోమనం 
విమలజ్ఞాన సుదీపికాస్ఫురితచేతస్సద్మనం పద్మనం 
'కమదిందం బలగొండు పేళ్వెనొసెదా నీ కావ్యమం సేవ్యమం. 


188 వేటూరివారి పీఠికలు 


అని హరిదేవాచార్యుని, వృషభస్తుతి నెజపిన సోముని, పద్మరసును స్తుతించి 
నాండు. ఈ సోమరాజు తన [గ్రంథరచనాకాలము నిట్లు చెప్పుకొన్నాండు : 


మ. _జననాథోత్తమ సోమరాజను సిర్దీ కావ్యం వలం శాలివా 
హన శాకాబ్బమదెయ్రై సాసిరదనూటిం సంద నాల్వత్తు నా 
ల్మనె యారంజిత చిత్రభానువ వరాళ్వీజోత్సితైకాదశీ 
వనజాతారి తనూజవాసరదొ ళాదత్తల్ల మంగర్పితం. 


శక.౧౧౪౪ (క్రీ.౧౨౨౨) లో నది రచితమయ్యెను. పాల్కురికి 
సోమనాథుండీ కాలమునకుం బూర్వుండు గావలసియున్నాండు. కర్ణాటకవిచే 
స్తుతింపం బడిన సోముండు వేజటొకండు గావచ్చుననంగాదు. వృషభస్తుతి 
నెజఖపిన సోముండీతందే కాని వేజొకండు లేందు. బసవపురాణాది 
[గ్రంథరచనమనచే క్రీ. ౧౨౦౦ నాంటికి సోమనాథుండు ప్రఖ్యాతి కెక్కియుందెనని 
యిది చెప్పుచున్నది. 


సోమరాజకవి సోమనాథుని స్తుతించుటచేతనేకాక మథికొన్ని 
సాధనముల చేతంగూడ సోమనాథుండు రుద్రదేవునికాలము ( క్రీ ౧౧౯౮ 
వజకు) వాందనియే యేర్పడుచున్నది. 


“జంగమరత్నంబు శరణసమ్మతుండు, లింగైక్యవర్తి గతాంగవికారి 
పండితారాధ్య కృపాసముద్గతుండు, మందడితసద్భక్తి మార్గప్రచారి 
విలసితపరమ సంవిత్సుఖాంభోధి, నలిం గరస్థలి సోమనాథయ్యగారు. న 


మొదలగు భక్తులకు వేండి బసవపురాణ కథావృత్తాంతమును దాను 
దెలిసికొన్నట్లు సోమనాథుండు బసవపురాణమునం జెప్పుకొన్నాండు. మీంది 
ద్విపదలలోం గరస్థలిసోమనాథయ్య “పండితారాధ్యకృపాసముద్దతుల దని 
కలదు. పందితారాధ్యులవారి శిష్యుందనియేని, లేక తదనుగ్రహమున జనించిన 
వాండనియేని దాని కర్థమగును. తచ్చిష్యుండనుటే యుక్తతరము. పండితారాధ్యుం 
దడనంగా మల్లికార్జున పండితారాధ్యుండే. ఆయన శిష్యుండయిన కరస్థలి 
సోమనాథయ్యకు6 బాల్మురికిసోమన సమకాలమువాండని దీనివలన 
నేర్పడుచున్నది. 


పందితారాధ్యులవారు బసవేశ్వరుని దర్శింపను గళ్యాణకటకమునకుం 


బసవపురాణము - పీఠిక 139 


బ్రయాణమై వచ్చుచుం ద్రోవలో వనిపురమనుగ్రామమున నుండంగా నాంటి 
కెనిమిది దినములకుముందు కప్పడిసంగమేశ్వరమున బసవేశ్వరుండు 
లింగైక్షమందెనన్న వార్త వినవచ్చినట్లును, బసవేశ్వరనిర్యాణమునకుం 
బండితారాధ్యుండు మిక్కిలి విలపించినట్లును, వనిపురము శంకరయ్య యను 
భక్తునితో నక్కడ నుండియే శ్రీశైలమున కరిగినట్లును బండితారాధ్యచరిత్రమునం 
గలదు. శ్రీశ్రైలమున కరుగునాంటికిం బండితారాధ్యుండు కడువృద్ధుడు. 
శ్రీశైలము చేరిన తరువాతం గొలందిదినములకే శివరాత్రి పుణ్యదినోత్సవము 
జరపి పండితారాధ్యుండు లింగైక్కమందెను. బసవేశ్వరుండు లింగైక్యమందినట్లు 
పండితారాధ్యచరిత్రమును బట్టి గట్టిగా నిర్ణయింప నగుచున్నది. ౧౧౬౮ 
లో బసవేశ్వరుండు లింగైక్కమందెను. ౧౧౭౦ కే పండితారాధ్యుండును 
లింగైక్య్కమంది యుండును. 


ఇట్టి పండితారాధ్యులవారి శిష్యునితో సంభాషించి బసవపురాణ 
కథార్థముల నెటింగిన పాల్కురికి సోమనాథుండు ౧౧౯౦ ప్రాంతములకంటెం 
దర్వాతివాండయి యుండండు. అది రుద్రదేవుని పరిపాలన కాలమేకదా! 


మథటియుం బందితారాధ్యులవారు లింగైక్యక మందినపిదప వారి శిష్యుం 
డైన దోనమయ్య, వారి ప్రథమపుత్రుండైన కేదారయ్యకు లోకారాధ్యపట్టమును 
గట్టి తా ననర్గళముగా భక్తి రాజ్యమేలుచున్నట్టును, గేదారయ్యయు నలుగురు 
పుత్రులంగాంచి వంశాభివృద్ధితో నున్నట్లును బండితారాధ్యచరిత్రమునం 
గలదు. పాల్కురికి సోమనాథుని పండితారాధ్యచరిత్ర రచనాకాలమునకుం 
బండితారాధ్యులవారి శిష్యుండును బుత్రుండును, సజీవులై యున్నారని, 
మనుమలు పేర్పెలయుచున్నారని దీనివలన నేర్పడుచున్నది. సోమనాథుని 
(గగ్రంథములలోం బండితారాధ్య చరిత్రము కడపటిది. ఈ సాధనమునుబట్టి 
చూచినను బండితారాధ్యుల లింగైక్యమునకుం దర్వాత నిర్వది ముప్పదియేండ్లకే 
రుద్రదేవుని పాలనకాలముననే (ఇంచుమించుగా ౧౧౯౦) సోమనాథుండు 
ప్రసిద్ధ (గ్రంథకర్త యయి యున్నట్టు స్పష్టమగుచున్నది. 


సోమనాథుని కాలనిర్ణయమున కింకను గొన్ని సాధనములు గలవు. అవి 
దొంక తిరుగుడుగా నీకాలమునకే చేరునవిగా నుండుటచే విదనాడినాందను. 


140 వేటూరివారి పీఠికలు 


ఆజుపురుషాంతరములకుం దర్వాతివాండగు పిడుపర్తి బసవన్న [గ్రంథము 
సోమనాథుని గ్రంథములకంటెను దత్ప్సమకాలమువారి గ్రంథములకంటెను 
'బ్రబల ప్రమాణము కాంజాలదు. బహుకాలమునకుం బిదప బసవన్న 
వినికిళ్లనుబట్టి వ్రాసిన వ్రాంతలలోం గొన్ని తప్పులు దొరలవచ్చును. 
సోమనాథుండు క్రీ.౧౧౯౦ ప్రాంతములవాండనుటయే సిద్ధాంతముగా 
నిశ్చయింపవలెను. 


బసవపురాణ రచనాకాలము 


బసవపురాణమున బిజ్జలుండు మృతుండైన తర్వాత నాతనికుమారులు 
రాజ్యముకొఅకు యుద్ధముచేసి వారును జనిపోయిరని కలదు. 


“అంత రాజ్యార్థమై యనిసేసి యతని, సంతానమెల్ల నిస్సంతానమయ్యె 
వీంకం గొట్టములలో వెలింగె గుజ్జములు, తోంకల నిప్పులు దొరుగనక్షణమ 
కరులును గరులును గన్నంతనెదిరి, పొరింబొరిందాంకి జర్జరితమై పడియె 
బ్రమసి యమాత్యాదిభటవర్గ్షమెల్లం, దమలోనంజచ్చిరి సమరంబు సేసి 
బసవని సత్య శాపమునంగాంజేసి, పసచెడి కటకంబు పాడయ్యెనంత. [] 

- బసవపురాణము 


బిజ్జలునికి సోవిదేవుండు, సంకమ, వీరనారాయణుండు, సింగ్ధ్యణండుం 
వజదేవుండు అనువారు కుమాళ్లుండిరి. బిజ్జ్ఞలుని ( క్రీ.౧౧౬౭ ) తర్వాత 
పదునాఖేండ్లకే (క్రీ.౧౧౮౩ ) వీరెల్లరు రాజ్యభ్రష్టులై చనిపోయిరి. వీరిలో 
సోవిదేవుండు పదియేండ్లును, సంకమ నాల్దేండ్లును, వీరనారాయణుండు, 
నింగృణుండు, వమూందేండ్లును, రాజ్యము చిన్నఖిన్నము లగుచుం 
జిన్నదగుచునుండంగాం బరిపాలనము చేసిరి. క్రీ.౧౧౮౩ నాంటికి రాజ్యము 
పూర్తిగా నన్యాక్రాంతమయినది. సోమనాథుండీ విషయమును బేర్కొన్నాండు 
గాన, బసవపురాణ రచనము క్రీ.౧౧౮౩ కుం దర్వాతిదగుట స్పష్టము. 


పిడువర్తి బసవన ఓరుంగంటిలో భక్తులు బనవపురాణముం 
జదువుచుండంగా6 బ్రతాపరుద్రుండు వచ్చి వినెనని వ్రానినవ్రాంత 
ప్రతాపరుద్రునిం గూర్చి కాక రుద్రదేవునింగూర్చి కావచ్చును. రుద్రదేవుండు 
(క్రీ. ౧౧౯౮ దాంక రాజ్యవేలినాండు గావున నాకథ యవ్వుడు 


బసవపురాణము - పీఠిక శేతే 


జరిగియుండవచ్చును. సోమనాథుండు రుద్రదేవునే ప్రతాపరుద్రుందని భేదము 
తెలియక చెప్పియుండ వచ్చును. 


ఆకథ జరగినదే యగునేని బసవపురాణము క్రీ. ౧౧౮౩ కుం దర్వాత 
౧౧౯౮ కీం బూర్వము రచితముగను. ఇంచుమించుగా (క్రీ.౧౧౯౦ 
బసవపురాణరచనాకాలమని నిర్ణయింపవచ్చును. 


సోమనాథుని నెలవు 


సోమనాథుని యింటిపేరు పాలుకురికి, పాల్కురికి, పాలకురికి అని 
మూందడు రూపములును గానవచ్చుచున్నవి. ఈతందు నివసించిన గ్రామము 
పాల్కురికి యగును. అన్యవాదకోలాహలమని సోమనాథునిపేరనే 
“సోమునాథలింగ” యను సంబోధనముతో సీసశతకమును రచియించిన శైవుం 
డొకం డీతండు పాల్కురికి గ్రామవాస్తవ్యుం డని చెప్పెను. పాల్కురికి గ్రామము 
నేంటి నైజాము రాష్టమున నోరుంగల్లు మండలమునం గలదట! సోమనాథుండు 
సిద్ధిపొందిన పిదప నాతనిసమాధిపై 'సోమనాథలింగి మని శివలింగము 
ప్రతిష్టితమయ్యెనని కొందజందురు. పాల్కురికిలో సోమనాథలింగము 
గలదేమోకాని యది యీ సోమనాథుని యనంతర మాతని సమాధిపైం 
బ్రతిష్టితమయ్యెనని కొందఅందురు. పాల్కురికిలో సోమనాథ లింగము 
గలదేమోకాని యది యీ సోమనాథుని యనంతర మాతని సమాధిపైం 
బ్రతిస్టితమయ్యె ననుట విశ్వాస్యము గాదు. సోమనాథుండు సమాధిలో 
బయలయినది పాల్కురికి [గ్రామమునం గాదు. కర్ణాటదేశమున 
శివగంగాక్షేతము చేరువనుగల కలికెమను గ్రామమున నాతండు సమాధిస్థితుం 
డయ్యెను. పిడుపర్తి బసవన బసవపురాణము, పాల్కురికి సోమనాథపురాణము, 
కర్ణాటకవిచరిత్రము, మొదలగు గ్రంథము లీ విషయమును రాద్ద్ధాంతపజుచు 
చున్నవి. శే 

పాల్కురికి (గ్రామమున జనించుటచే సోమనాథున కాయూరి 


1 పిడుపర్తి బసవన బసవపురాణమున నీ విషయము గానరాదని కొందజనవచ్చును. 
అందు “ కలిమలభంగచంగ శివగంగకుం జెంగుటం గల్మె మన్సురిన్‌” అని 
యుండవలసినచోట నచ్చుతప్పు- “శివగంగకుం జెంగటం గల్టుమత్సురిన్‌ అని 
పడినది. 


142 వేటూరివారి పీఠికలు 


లింగమూర్తి పేరే తల్లిదం[డ్రులు పెట్టిలటండవచ్చును. అక్కడ 
సోమనాథదేవాలయము, సోమనాథుని పుట్టుకకుం బూర్వముననే 
వెలసియుందవచ్చును. 


సోమనాథుని కులగోత్రములు 


సోమనాథుం డారాధ్యబ్రాహ్మణుండని పలువురు తలంచిరి. కాని శ్రీ 
బండారు తమ్మయ్యగా రితండు జంగముం (జంగమకులమువాలి దని వ్రాసిరి. ్క 


వారి యభిప్రాయముతో నే నేకీభవింపంజాలకున్నాండను. సోమనాథుండు 
బ్రాహ్మణుండే యని నేను దలంచుచున్నాండను పండితారాధ్యచరిత్రము, 
చతుర్వేదసారము, బసవరాజీయము మొదలగు సోమనాథుని గ్రంథములను 
బరిశీలించినచో సోమనాథుని (బావ్మాణత్వము సందేహింపరానిదిగా 
గోచరించును. మంచి శిష్టాచార సంపత్తిగల బ్రాహ్మణునకే యెజుకపడం 
దగిన విషయములెన్నో పయి గ్రంథములందుం గలవు. వానిలో వేదమంత్రము 
లుదాహృతములయినవి,. వేదభాష్యము లుద్ధతములయినవి. వైశ్వదేవాది 
(శ్రౌతకర్మల రహస్యము లెన్నో విమర్శింపంబడినవి. ఆనాండిట్టీ విషయములు 
బ్రాహ్మణుల కందరానివిగా నుందెడివి. పండితారాధ్యచరిత్రమున” నలిం 
బాల్మురికిసోమనాథుండనంగ, వెలయువాందడను జతుర్వేదపారగుండ” అనుట 
యాతని బ్రాహ్మణత్వము నుద్దోషించుచున్నది. బ్రాహ్మణేతరుండు వేదమును 
జదువరాదనుటకుం బ్రమాణములను సోమనాథభాప్యమున సోమనాథుండే 
యుదాహరించియున్నాండు. * 

పండితారాధ్య చరిత్ర కృతి శోతయగు పాల్కురికి సూరనామాత్యుని 
సోమనాథుండిట్లు సంబోధించుచున్నాండు , 

“పరమపవిత్ర ! యాపస్తంబసూత్ర ! 

హరితసగోత్ర! విద్యాపుణ్యగాత్ర !... 
1 ఆంధ్రపత్రిక యుగాది సంచిక, దుందుభి సంవత్సరము ; పుట 144 చూచునది. 
ల ప్రసాదస్థలమాహాత్యప్రకరణమున :- అశుద్దాత్మా శుచిర్లోభా న్మద్భుక్తం పావనం 
పరమ్‌, భక్షయ న్నాశ మాప్నోతి శూద్రో హ్యధ్యయనా ది వ; శూద్రస్య వేదాధ్యయన 
మ[గ్రజాగ్రహణం తథా.” ఇత్యాదులు. 


బసవపురాణము - పీఠిక 143 


మచ్చిక నా ముద్దుమజంది వీవనియు 
నెచ్చెలికాందవు నీవె కాకనియు” 

“అఅలేని సఖుండ ! సూరార్య !నా ముద్దు 
మజింది! విన్మిది మహిమప్రకరణము” 


సోమనాథునివలె వీర శైవదీక్షితుండు గాకుండుటచేం గాంబోలును 
దన మజందియగు సూరార్యుని యాపస్తంబసూత్ర భారద్వాజ గోత్రము లిట్లు 
పేర్ళొనంబడియెను. భారద్వాజగోత్రుండగు సూరార్యునకు బావమజందియగు 
సోమనాథుండును సూరార్యునివల బ్రాహ్మణుందే యగును. గట్టిగాం జుట్ట 
జికము కానవచ్చుచున్నను నది వట్టివరుస కన్నమాటయే యని కొట్టి వేయుట 
సరికాదు. అట్లు కొట్టివేయుటకు6 జుట్టజికమునం బ్రబల బాధకములు 
గానరావఠలెను గదాం ఏవీ? ఇంటి పేరొక్కటి యగుటచే నిచ్చి పుచ్చుకొను 
సంబంధ మసంబద్ధమగు ననుట యసంబద్ధము ఏకగ్రామవాస్తవ్యులగుటచే 
భిన్నగోత్రులకుం గూడ నొాకయింటి పేరేర్పడవచ్చును. భిన్నగోత్రు 
లొకేయింటిపేరు, ఒకేకులము గలవారసంఖ్యాకులుగా నగపడుచున్నారు 
సోమనాథునియు, సూరనార్యునియు నింటిపేరొక్కటగుటచే వారిర్వురు 
నొక్కవంశమువారే యని నిరూపింపరాదు. ఒక్కవంశమువా రగుదురేని 
బావమజంది వరుసయు దూషితమే యగును. 


పలువురు కర్దాటాంధ్రకవులు సోమనాథుని నారాధ్యనామముతోం 
బేర్మొనిరి. పాల్కురికి సోమనాథపురాణ మాతండు (బ్రావ్మణుండని, 
వేమనారాధ్యుని వంశమువాండని వాకొన్నది. శైవులయిన బ్రాహ్మణులకే 
యారాధ్యనామమానాండు చెల్లినది. బసవపురాణ, పండితారాధ్యచరిత్రాదులు 
పరిశోధింపందగును బెలిదేవి వేమనారాధ్యుండు జంగముందని (జంగమ 
కులమువాందను నర్శమున,) వాయుట యవిచారవవూలకము. 
పండితారాధ్యచరిత్రమున బెలిదేవి వేమనారాధ్యచరిత్రము గలదు. 
వేమనారాధ్యున కాకభూవరుందడు నమస్కరించెను. ఆతందాశీర్వదింపండయ్యెను. 
ఆ భూవరుం డన్న వాక్యము లిట్లున్నవి : 


1 వేటూరివారి పీఠికలు 


దండియై నృపకుమారుం దడంతంబోక... 
కొంతభక్తియుందోంప సంతతాభ్యుదయ 
కరులు మహాభక్తవరులు భూసురులు, 
హరవేషధరు లఘహరులు చిత్పరులు 
మీరనిమొైక్కుడు మేలొందుమనక, 
యూరకయుండుట యుచితమే పెంపె.” 


మీంది ద్విపదలు బెలిదేవి వేమనారాధ్యుండు (బ్రావ్మాణుందని 
చెప్పుచున్నవిగావా? 'సోమనాథుని గురువునకు దాతయైన బెలిదేవి 
వేమనారాధ్యుండు జంగముండు” అనియు, కావున జంగములకు శిష్యుం 
దుం ” జంగముండు గాక మటొక్కండెట్లగును? అనియుం గావించు 
నాక్షేపము నిలువంగలదా? వేమనారాధ్యుండు జంగముండగుట నిజము 
కాదుగదా. ఆ కారణముచేం దత్సౌత్ర శిష్యుండు సోమనాథుండును జంగముం 
డగు ననుటయు దబ్బజయేకాదా! ఇది '“గజముమిథ్య ; పలాయనమును 
మిథ్య” యన్న ట్టున్నదిగాదా! 

జంగముం డయిన పిడుపర్తి సోమన పాల్కురికి సోమనకుం గృతిగా 
బసవపురాణమును జెప్పుటయు, ఆతండు సోమనాథునిం దనకుం గులగురుం 
డనుటయుం బాల్మురికి సోమనాథుండు జంగము6 డగుననుట కెట్లు 
సాధకములో నేనెజుంగం జాలకున్నాండను ! 


సోమనాథుండు బ్రాహ్మణుం డయినను శివదీక్షితుం డగుటచేం దన 
కులగోత్రాదికమును జెప్పుకొనండయ్యెను. తన్ను గన్న తల్లిదండ్రుల పేళ్లు 
ప్రథమ కృతియగు బసవపురాణమున మాత్రము : 

“ భ్రాజిష్టుండగు విష్ణురామిదేవుండు 

తేజిష్టువగు (శియాదేవి యమ్మయును 

గారవింపంగ నొప్పు గాదిలిసుతుండ” 


నని చెప్పుకొన్నాడు. అప్పటికి వారు బ్రదికియుండవచ్చును. వారి ప్రోపును 
సోమనాథుండు పడయుచుండవచ్చును. తర్వాతి కృతులలో వారి పేళ్లెత్తనే లేదు. 


బసవపురాణము - పీఠిక 145 


“ధర నుమా మాతా పితారుద్ర” యనెడు 
వరపురాణో క్తినీశ్వరకులజుండం 
బేరెన్నంబడిన శ్రీబెలిదేవి వేమ 
నారాధ్యులను బరమారాధ్య దేవు 
మనుమని శిష్యుండ మద్దురులింగ 
ఘన కరుణాహస్త గర్భసంభవుండ 
మును బసవపురాణమున నెన్నం బడిన, 
'పెనుపారు జనులకుం బెంపుడుకొడుక 
బసవని పుత్రుండ బసవ గోత్రుండ.” 
-పందితారాధ్యచరిత్ర 


బసవపురాణమునం బేర్శొన్న తల్లిదండ్రుల నిందుం బేర్శొనలేదు. వారి 
యెడ నంతగా గౌరవము గూడం జూపలేదు. “పెనుపారు జను ” లన్నాం 
డు. వారికిం “బెంపుడు కొడుక” నన్నాండు. ఇట్లు తల్లిదండ్రులను, 
గులగోత్రములను బేర్శొునకుండుటకుం గారణ మాతనికిం దల్లిదండ్రులు 
కులగోత్రములు లేకపోవుట కాదుగదా |! 


ఆ కారణము ననుభవసారమున నిట్లు చెప్పినాండు :- 


“క్ష భువిలో శివదీక్షితులగు 
శివభక్తులపూర్వజాతిం జింతించుట రౌ 
రవనరకభాజనం బా 
శివుం బాషాణంబుం గాంగం జింతించుక్రియన్‌. 


బా 


ధర నుమా మాతా పితా రుద్రయీశ్వరః 
కులమేవచ” యనియుం గలదుగాన 

సద్దురుకారుణ్యసంజాతులెల్ల స 
గోత్రులనక యన్యగోత్రు లనంగం 


146 వేటూరివారి పీఠికలు 


ఆ.వె. దగునె యొక్క తల్లిదండ్రుల కుద్భవం 
బైన ప్రజలలోన హీనవంశ్యు 
లెందుం గలుగబోదురే శివగోత్ర స 
త్వాత్ర భక్తిసూత్రపథచరిత్ర.” 


ఈ పద్యములు శివదీక్షితుండగుటచే సోమనాథుండు దనజన్మజాత్యాదు 
లం బేర్శొన నొల్లందయ్యెనని తెలుపుచుండుట లేదా? “ఈశ్వరుకులజుండ, 
నీశ్వర పుత్రుంది నని చెప్పికొన్నను నాతని తలిదండ్రులు వేజుగాం గలరని 
మనము [గ్రహించుచుంటిమి గదా! 


ఈ సంప్రదాయ మొక్కజైవులందేకాక శాక్తులందును గలదు. శాక్తదీక్ష 
గొన్నవారు పుట్టినప్పుడు తమకుం బెట్టినపేరుగాక దీక్షానామమని వేజొక 
పేరు ధరింతురు. శ్రైవులకుం గల గురుకరోదరజనితత్వము వారికిని గలదు. 
దీక్షాగ్రహణమునాంటనుండియు జన్మము వే అయినట్లే వారి నిశ్చయమును. 
వారికిని జాతాశాచమృతాశౌచాదులు నిషిద్ధములే. ఈ విషయమున 
శాక్తతంత్రములకు శైవతంత్రములకు సాదృశ్యమే. కాలాముఖపాశుపతాదిశైవు 
లిట్టినియమములు గలవారే. కాని, బసవేశ్వరోపజ్ఞముగా నుద్భుద్ధమయిన 
వీరశైవము మాత్రము వీరవ్రతముగలదై కొంతవిలక్షణ విధానము గాంచినది. 
తద్విషయము బసవేశ్వరమతమనుచోటం బ్రపంచించి వ్రాయుదును. 


సోమనాథుండు బ్రాహ్మణుందయినను దీక్షితుల సంప్రదాయము 
చొప్పున జన్మగోత్రసూత్రాదికములను జెప్పుకొనకపోయెను. ఇతర విధముల 
నాతని బ్రాహ్మణత్వము ప్రవ్యక్తమగుచున్నను నీయసమర్థసాధనమును గొని 
యాతండు బ్రాహ్మణుందడు కాండనుట యుక్తమా? 


ఇంక బసవపురాణమున బ్రాహ్మణులను “ద్రాటిమాలిలని, 'పచ్చిమాలి 
లని గర్జించుటచే సోమనాథుండు బ్రాహ్మణుండు గానేరం దనుటయు 
నసంగతమే యగును. పయితిట్లు సోమనాథునివి గావు. వీరశైవవివాదము 
లందు బసవేశ్వరాదుల వాక్కులను సోమనాథుం డనుకరించి చెప్పెను. కాని, 
యవి సోమనాథుండు స్వయము నోరారం దిట్టినవిగావు. గ్రంథమునం 
బ్రనక్తులగు కథాపురుషుల పనులను, బలుకులను ననువదించినంత 


బసవపురాణము - పీఠిక కేశ? 


మాత్రమున వానిని గ్రంథకర్త కతకరింపరాదు గదా! బసవపురాణమున 
బ్రాహ్మణగర్హ యుండంగాం బండితారాధ్య చరిత్రమున బ్రాహ్మణప్రశంస 
గలదు. మల్లికార్జున పందితారాధ్యుండు బ్రాహ్మణ ధర్మముల నాదరించినవాండు 
గావున, నందు సోమనాథునకట్లు వ్రాయవలసెను. బసవేశ్వరుండు 
బ్రాహ్మణధర్మములు గర్జించినవాండు గావున బసవపురాణమున నిట్లు 
వ్రాయవలసెను. 


సోమనాథుండు బ్రాహ్మణుండగుట నిస్సంశయమే. అయినను 
మనకాలము వారయిన వీరేశలింగముపంతులుగారు, రామమోహనరా 
యోవజ్ఞముగాం బేర్వెలనిన (బవ్మానమాజ నిద్ధాంతములమీంది 
యభిమానాతిశయముచేతను, తన్మతతత్త్వ జ్ఞానాతిరేకముచేతను వయస్సు 
చాలంగాం గడచిన పిదప యజ్ఞోపవీతాదికమును ద్యజించినట్టుగా సోమ 
నాథుండును బసవేశ్వరోపజ్ఞముగా వెలసిన వీరశ్రైవసిద్ధాంతముమీంది 
యభిమానముచే శివభక్తిపారవశ్యముచే గాయత్రీయజ్ఞోపవీతాదికములను, 
గులమును జాలవయస్సు కడచినపిదప విడనాడినాందేమో యని యాతం 
డాంధ్రదేశమును విడిచి కర్ణాటదేశమునకుం జేరుటనుబట్టి నే నించుక 
సంశయించితిని. కాని, సోమనాథభాప్యమును జూదంగా నాసంశయమునకు 
స్థానములేదని యేర్చడెను. గాయత్రీమం్యత్రము శివవరవమనియు 
ననుష్టేయమనియు సోమనాథుండందు వ్రాసెను. బసవేశ్వరుని కాలమున 
వీరశైవమత మాంధ్రదేశమున వేరూనలేదు. బసవేశ్వరునికిం దర్వాతం జాలం 
గాలము గడిచిన తర్వాతనే యల్పాల్పముగా నది యాంధ్రదేశము 
నంటుకొన్నది. 


నేంటి జంగమజాతివారు పాల్కురికి సోమనాథుని కాలమునం గూడ 
నాంధ్రదేశమునం గలరన్న నమ్మకము కల్మినిగాంబోలును, దమ్మయ్యగారు 
పయివాదముం. దెచ్చి పెట్టిరి. ఆ కాలమున జంగమపదము చరలింగమను 
నర్ధమునం గలదేకాని నేంటి జంగమజాతికి వాచకముగాలేదు. ఈ జాతి 
యప్పటి కింక నేర్పడలేదు. 


నన్నిచోడని కుమారసంభవకృతి నందుకొన్న మల్లికార్డునుండు పెక్కుచోట్ల 


148 వేటూరివారి పీఠికలు 


జంగమ మల్లికార్జునుందని పేర్కొనంబడెను. కాని, యందే యాతండు 
“భూసురవంశాద్యుండు ఇత్యాదివిధముల బ్రాహ్మణుందనియే ప్రస్తుతుం 
దయ్యాను. 


మీంది చర్చవలన సోమనాథుని బ్రాహ్మణత్వము నిర్వికల్పముగా 
నిలువంగలదని నేను నమ్ముచున్నాందను. 


సోమనాథుని గురువులు 


(్రియాదేవియు, విష్ణురామిదేవుండును నీతనికిం దల్లిదండ్రులని యిది 
వజకే వ్రాసితిని. ఈతనికిం గవితావిద్య నేర్చిన విద్యాగురుండు కరస్థలి 
విశ్వనాథుండు. 

“సకృపాత్ముండగు కరస్థలి విశ్వనాథు 

ప్రకట వరప్రసాదకవిత్వయుతుండ. 


-బసవపురాణము 
“గీ విమల చిత్రపూర్తి విశ్వేశవరమూర్తి 
వినయవర్తి భువన వినుతకీర్తి 
విభుకరస్థలంబు విశ్వేశుకారుణ్య 
జనిత విమలకావ్యశ క్రియుతుండ.” 
-అనుభవసారము 


ఈతనికి శివదీక్ష నాసంగిన గురుంయ గురులింగార్యుండు ఆా 


“గురులింగవరకరోదర జనితుండి, 'గురులింగ తనూజుండి), “పేరెన్నం 
బడిన శ్రీబెలదేవివేమ-నారాధ్యుండను పరమారాధ్యదేవు. మనుమని శిష్యుండ 
మద్దురులింగ- ఘనకరుణాహస్త గర్భసంభవుండ.” 


పయివాక్యములవలన బెలిదేవి వేమనారాధ్యుల మనుమం డయిన 
గురులింగార్యుం డీతని దీక్షాగురుండని తెలియనగును. సంస్కృతపందితారాధ్య 
చరిత్రమునంగూడ నిట్లేకలదు. 

“బెల్టేవి వేమనారాధ్య ప్రశిష్యస్య కృపానిధేః 

గురులింగార్యస్య దయాహస్త గర్భ సముద్భవః. 


బసవపురాణము - పీఠిక 149 


'మనుమ” డనంగా నాచార్యవంశమున మనుమం డని సంస్కృత 
గ్రంథకర్త గ్రహించెను. కావుననే “ప్రశిష్యస్య' అనెను. 


ఇంకొక గురుండు పోతిదేవర - 
'కట్టకూరి-పోతిదేవర పదాంబుజ షట్పదుండి 


ఈ కట్టకూరి పోతిదేవర యొట్టివాండో యొక్కడివాండో యెజుంగరాదు. 
సోమనాధుండు పేర్కొన్న సమకాల భక్తులు 


చెన్న రాముందడు- ఈతండు వదడగాము రామేశుని శిష్యుండు ; 
సోమనాథునికిం బ్రాణసఖుండు. కరస్థలి సోమనాథయ్య- ఈతండు పండితా 
రాధ్యుల శిష్యుండు; శ్రీశైల త్రిపురాంతకవాస్తవ్యుండు; మల్లినాథుండు- రెంటాల 
మల్లినాథుందు- ఈతండు సీమాలంఘన (పొలమేరదాంటరాదను నియమము) 
వ్రతము గలిగి శ్రీశైలము, కుమారాచలమునకుం దూర్చుదెసను మెట్లు కట్టించి 
యక్కడనే యున్నవాండు. దోచమాంబ-ఈమె శివున కనుదినము నైదు 
కరవీరపుష్పములర్పించునట్లు వ్రతముపూని యందొక్కనాం డొక్కపుష్పము 
తక్కువకాంగాం దనకన్నిచ్చి శివునిచే మరలం బడసి కీర్తి గన్నదట! గోడగి 
త్రిపరారి- ఈయన మున్నయదేవయోగికి శిష్యుండు; నారయకుం గుమారుండదు; 
నీలకంఠునికి నన్నగారు ; సోమనాథుని యనుభవసారకృతికిం బతి. గొబ్బూరి 
సంగనామాత్యుండు - ఈతండు మందెంగ మాదిరాజు (బసవన తండద్రిగాం 
డు) శిష్యుండు; గొబ్బూరి కధిపతి; బసవపురాణకృతిశ్రోత. పాల్కురికి 
సూరనామాత్యుండు- ఈతండు వీరపోలేశ్వరునికి శిష్యుండు; పాల్కురికి 
సోమనాథునకు ముద్దుమజంది ; పండితారాధ్యచరిత్ర కృతిశ్రోత. 


సోమనాథుని కృతులు 


పిడుపర్తి బసవన తన బసవపురాణమున సోమనాథుని కృతుల నిట్లు 
పేర్ళొన్నాండు: 


స్ప బసవపురాణంబు, పండితారాధ్యుల 


చరితంబు, ననుభవసారమును, జ 
తుర్వేదసార సూక్తులు, సోమనాథ భా 


150 వేటూరివారి పీఠికలు 


ప్యమ్ము, శ్రీరుద్రభాప్యమ్ము, బసవ 
రగడ, గంగోత్పత్తిరగడ, శ్రీబసవాధ్య 

రగడయు, సద్దురురగడ, చెన్న 
మల్లు సీసములు, నమస్మారగద్య, వృ 

షాధిపశతకంబు, నక్షరాంక 


గ్‌. గద్యపద్యముల్‌ ,పంచప్రకారగద్య 
యష్టకము, పంచకము, నుదాహరణయుగము 
నాది యగు కృతుల్‌ భక్తహితార్థబుద్ధి 
జెప్పె నవి భక్తసభలలోం జెల్లుచుండు.” 


ఇందు బసవపురాణము, పండితారాధ్య చరితము,అనుభవసారము, 
చతుర్వేదసారము, చెన్నుమల్లు సీసములు, వృషాధిపశతకము, (ఒక) 
బనవోదాహరణము అనునవి తెల్లుకృతులు. సోమనాథభాప్యము (దీనికే 
బసవరాజీయ మని మాజుపేరు), రుద్రభాష్యము, అష్టకము, పంచకము, 
నమస్మారగద్య, అక్షరాంకగద్య, పంచప్రకారగద్య, (ఒక) బసవోదాహరణము, 
సంస్కృతభాషలో నున్నవి. కడమవి కన్నడమున నున్నవి. వీనిలో రుద్రభాప్య 
మిష్పుడు గానరాకున్నది. “సోమనాథ్తవమని మజియొక ద్విపదస్తవము తెలుంగు 
భాషలోనే యీ కవివరుని దొకటి గలదు.” అని శ్రీ బండారు తమ్మయ్యగారు 
వ్రాసిరి. అది యోరుంగంటిలో ముదిగొండ శంకరారాధ్యులవారిచేం 
బరిష్ఫతమై ముద్రితమైన 'మోక్షోపాయ” మను పుస్తకమునంగల సోమనాథస్త 
వమే యగునేని దానికిం గర్త పాల్కురికి సోమనాథుం డనుట నిరాధారము. 
దాని ముగింపిట్లున్నది :- 


“భక్తులసంగంబు భక్తసద్గోష్టి 
భక్తులపదసేవ పదపడి చేయ 
కరుణ నొసంగవే కైలాసవాస 
గురునాథ శ్రీపాలకురికి సోమేశ 1” 


తద్రచనము సోమనాథుని రచనమువలె లేదు. తమ్మయ్యగారు పేర్కొన్న 
సోమనాథస్తవ మింకొకటి కలదేమో! సోమనాథుని (గ్రంథములనెల్లం బఠనపాఠ 


బసవపురాణము - పీఠిక 151 


నాది ప్రచారమునకుం దెచ్చినవాండు. తచ్చిష్యపరంపరలోనివాండు నగు 
పిడుపర్తి బసవన్న యాగ్రంథమును బేర్శొనలేదు. 


కర్ణాటకమున సోమేశ్చ్వరశతక మొకటి యీతనికృతిగాం జెప్పంబడునది 
గలదు. దోషభూయిష్టమగు నా శతకము పాల్ఫ్కురికి సోమనాథుని కృతిగా 
విశ్వసింపంజాలమని కర్ణాటవిద్వాంసు లనుచున్నారు. కర్ణాటకవి చరిత్ర 
కారులును నా శతకము సోమనాథుని రచనమగుటనుగూర్చి సంశయించిరి. 
అష్టకములను పంచకములనుగూడం బరిగణించిన పిడుపర్తి బసవన యీ 
శతకము సోమనాథుని రచనమే యగునేని పేర్ళొానక విడువండు. “సోమేశ్వరా” 
యని సంబోధనము మకుటముగాం గల యాశతకము సోమనాథుని 
శిప్యపరంపరలోనివాం డితరుండు రచియించిన దయియుండవచ్చును. 
సోమనాథునిం బ్రస్తుతించునది అన్యవాదకోలాహల మని నామాంతరముగల 
సోమనాథలింగశతకము గలదు. అదికూడం గర్భనామ రహితమే. కొందజు 
దానిని గూడ సోమనాథునికృతినిగాం దలంచిరి. * అదిపొరంబాటు. మజీియుం 
గర్జాటకవిచరిత్రమున నీతండు 'సహస్రగణనామములు'. శీలసంపాదనము” 
అను కర్ణాటగ్రంథములనుగూడ రచియించినట్లు వ్రాయంబడెను. పండితారాధ్య 
చరిత్రలో సోమనాథుండు గణసహస్రనామస్తవముం జేర్చెను. కర్ణాటకవులు 
దానిని బేర్మొనుటనుబట్టి కర్ట్ణాటకవిచరిత్రకారు లాగ్రంథము వేజుగాం 
గర్జాటమున రచితమైన ట్లూహించిరి. మజీయుం గన్నడకవిచరిత్ర మిట్లు 
చెప్పుచున్నది: “ఖైరవేశ్వరకావ్యపుం గథాసూత్ర రత్నాకరమున నిట్లు గలదు. 
సోమనాథుండు జ్యోతిర్మయ శాంభవీజ్ఞాన దీక్షాబోధలోని పరమరవహ 
స్యార్థమును సంగయ్య యను శరణునికి నూటయజువది వచనములలో 
సంగ్రహించి యుపదేశించెను” దీని యాథార్ధ్యము మన కెజుంగరాదు. 


కృతుల వివరణము 


బసవపురాణము- ఇంకముందు దీనిం గూర్చి విపులముగా వివరణ 
ముండును. 
పందడితారాధ్యచరిత్రము- ఇందు మల్లికార్జున పండితారాధ్యుని 


1 కర్ణాటకవిచరిత్ర, దానిని బట్టి కం. వీరేశలింగము పంతులుగారును 


152 వేటూరివారి పీఠికలు 


చరిత్రము వర్ణితమయినది. ఇది బసవపురాణమువంటి ద్విపదకృతి. 
(గ్రంథస్వరూపమునందును, కవితాగారవమునందును బసవపురాణముకంటె 
గొప్పది. బసవపురాణమునం జెప్పంబడని శివభక్తులకథ లిందు గలవు. 
అందుం జెప్పంబదనిది బసవేశ్వరచరిత్ర మిందుం గొంత గలదు. గురురాజకవి 
దీనిని సంస్కృత భాషలోనికిం బరివర్తించినాండు. అది కొంత ముద్రిత 
మయినది. శ్రీనాథకవిసార్వభౌముండు దీనిని బద్యఫప్రబంధముగా రచియించి 
నాండు. అది నేండు గానరాకున్నది. 


చతుర్వేదసారము- ఇందు శివపారమ్యము ప్రతిపాదితమయినది. 
పండితారాధ్య చరిత్రమునను, సోమనాథభాష్యమునను జెప్పంబడిన యుక్తులే, 
ఉదాహృతములయిన (శుతిస్కృతిపురాణాదులే యిందును సీసపద్యములలోం 
జక్క్మంగాం బొందికగాం జెప్పంబడినవి. నాలుగువందల సీసపద్యము లిందు 
గలవు. ప్రతి పద్యమును బసవనంబోధనముతో ముగియుచున్నది. 
పందితారాధ్యచరిత్రమున నీకృతి పేర్ళొనంబడినది. 


అనుభవసారము- ఇది చిన్న పద్యకృతి: గురుభక్తి మహిమ, 
శివపూజా విధానము, భక్తలక్షణము, జంగమసేవ, ఇష్టలింగార్పణము, 
షట్‌స్టలవివరణము మొదలగు శైవధర్మ్శ్మము లిందుం దెలుపంబదినవి. 

చెన్నమల్లు సీసములు - ముప్పదిరెండు సీనవద్యములు. 
షట్‌స్టలవైభవ మిందుం బ్రశంసింపంబడినది. 'చెన్నమల్ల) అను మకుటముతో 
నీ సీసపద్యములు ముగియుచున్నవి. 

వృషాధిపశతకము - “బసవా బసవా బసవా వృషాధిపా” అను 
మకుటముతో నిందుం బ్రతిపద్యమును ముగియుచున్నది. ఈ వృత్తశతకమున 
బసవపురాణకథాసార మెల్లంగలదు. బసవేశ్వరప్రస్తుతి గలదు. పెక్కు 
పద్యములు శబ్బచిత్రము గలవి. సంస్కృత ద్రవిడ మణిప్రవాళ కర్టాట 
మహారాష్ట్ర భాషల పద్యములు గూడ నిందుం గలవు. 


ఇవి ముద్రితములైన యాంధ్రగ్రంథములు. 
బసవోదాహరణము- ఇది యముద్రితము. 


బసవపురాణము - పీఠిక 153 


ఆది : 


ఉ. శ్రీగురులింగతత్పరు6 డశేషజగన్నిధి శుద్ధతత్వ సం 
యోగసుఖప్రపూర్తి వృషభోత్తమమూర్తి యుదాత్తకీర్తి ది 
వ్యాగమమార్గవర్తి బసవయ్య కృపాంబుధి మాకు భక్తి సం 
భోగములం బ్రసాదసుఖభోగములం గరుణించుం గావుతన్‌. 


కళిక : వెండియు. ద్రిభువన వినుతిసమేతుండు 
మందిత సద్దుణ మహిమోపేతుండు 
సురుచిరశివసమ సుఖసంధానుండు 
పరమపరాపర భరితజ్ఞానుండు 
విదితానందా న్వీత మనస్ముండు 
సదమలవిపులవిశాలయశస్కుండు. 


అంతము: 

ఉ. నీవు దయాపయోనిధివి నిన్ను నుతించినం గల్లు భక్తి నీ 
చే వరవీరశైవరతి చేకుజు నీకయి యిత్తుం గబ్బముల్‌ 
నీవలనం గృతార్థత జనించును నీకు నమస్మరింతు నా 
భావమునందునుండి ననుంబాయకుమీ బసవయ్య, వేండెదన్‌. 


ఇంకో నంన్భుత (గంభములు .: 


సోమనాథభాపష్యము -దీనికే “బసవ రాజీయ” మని నామాంతరము. 
ఇది యిర్వదియైదు ప్రకరణములు గలది. శైవసంప్రదాయము లిందు 
వివరింపంబడినవి. ఇందు గాయత్రీమంత్రము శివపరమని నిరూపింపబడినది. 
లింగా రృనా ప్రాధాన్యము చెప్పంబడినది. వైదికాచారగర్హణణము గానరాదు 
నరిగదా దాని ప్రాధాన్యముగూడ నిందుం (బతిపాదితమయినది. 
(ుతిసృతిపురా జాగమాదులనుండి పెక్కుశ్లేోకము లిం దుద్ధతములయినవి. 
హరదత్తాచార్యుల చతుర్వేద తాత్పర్యసంగ్రహముననుండి యిందుం 
బెక్కుశ్లోకము లుదాహృతము లయినవి. 


రుద్రభాష్యము :- యజుర్వేదమందలి రుద్రాధ్యాయమున కిది 


154 వేటూరివారి పీఠికలు 


భాష్యమయి యుండును . నేండిది గానరాకున్నది. ఇవి ముద్రితములు. 
ఈ క్రింది గ్రంథము లముద్రితములు. 
బసవోదాహరణము - ఇది బసవేశ్వరస్తుతి రూపమయినది. సరళమయిన 
రచనతో హృద్యముగ నున్నది. 
ఆది: 
అపిచ పురాతననూతన శివగణపాదోదకపరిలసదభి షేక 
క్షపితవిపల్లవపల్లవజంగమ మ 
అంతము : 
య స్సంగీతనిధి, ర్యమాహు రభవం, యే నార్చితం సూన్ఫతం, 
యస్కై స్వస్తి, యత స్తదీయ ముదభూ, ద్యద్వీరశైవవ్రతమ్‌ స 
యస్యాపాంగసహోదరీ చ కరుణా, యస్మిన్‌ మహత్వాదికం 
స త్వం త్రీణి జగంతి పాహి బసవామాత్యేశ చూడామణే ! 


నమస్కారగద్యము - ఆది : 

శ్లో.  శ్రీకంరోదృవవేదచోదితలసద్వీరవ్రత ప్రక్రియా 
చారాదేశకదేశికాయ భువనస్తుత్యాయ సత్యాయచ; 
సాక్షాబ్చీ వృషభాధిపాంశ బసవాధీశాయ తస్క్మై నమ 
అపిచ శ్రీ ప్రమథేంద్రాయ నమో 


మఘవత్ర్రణుతపదాబ్దాతాయ దాతాయ 
విఘసత్రితయసుఖోద్ధరణాయ శరణాయ; 
కుసుమశరరిపుభక్తవృషభాయ వృషభాయ 
బసవాయ తే నమస్తే నమస్తే నమః. 


కి 


సరస నమస్కతి గద్యం వరపదమణిఖచితవాక్సువర్జాభమ్‌; 
అష్టోత్తర శతకుసుమం రచితం పాల్కురికి సోమనాథేన. 


బసవపురాణము - పీఠిక 155 


౦చప్రకార గద్యము -ఆది:- 
స్వస్తిశ్రీ ప్రమథాన్వయోత్తమ శిలాదశ్రీమునీంద్రాత్మజ 
శ్రీకంఠప్రతివింబమూర్త యనఘ శ్రీనందినాథప్రభో; 
తస్యాంశోద్భవ దండనాథ బసవ శ్రీనామధేయప్రభో 
త్వత్మారుణ్యతరంగితం మయి సదా సంక్షిష్యతా మీక్షణమ్‌. 


3 ట్ర ట్‌ 


జయజయ బసవ శ్రీమన్మహావృషభేంద్రాపరావతార నిసహచిత వీర 
హేశ్వరాచారసార ప్రమథగణాలంకార జగత్రయాధార దేవా ! బసవా! 


అంతము : 

జయశివరంజన, జయభవభంజన, జయకరుణాకర, జయసురఖీకర, 
జయగత దూషణ, జయ బుతభాషణ, జయగుణరాబిత, జయగణపూబిత, 
జయజయశ్రీ బసవదండనాథ నమస్తే, 


అక్షరాంకగద్యము -ఆది : 
అపిచ శివశ్చంగార, ఆదిపథవిస్తార, ఇహపరసుఖాధార, ఈషణత్రయ 
దూర, ఉద్ధతగుణోపే ఎత, ఊర్ధ్వరేతోజాత టు 


అంతము : 

శమితవిషయోద్రిక్త, షద్వర్లనిర్ముక్తు సహజజంగమభక్త, హరగణ 
హితచ్చత్ర, లలితకీర్తికళత్ర, క్షరవిముఖనిజగాత్ర, అక్షరస్తుతిపాత్ర, శివకరజ 
బసవ దందనాథ నమస్తై! 


అకారాదిక్షకారాంత మకరో దక్షమాలికామ్‌; 
ప్రసాదీ సోమనాథార్యో బసవస్య కృపానిధేః. 
అక్షరాంకశ్లోకములును గలవు 


అష్టోత్తరశతనామగద్యము - ఆది : 
శ్రీమద్దురు బసవేశ నమస్తే, సామయభవ నిర్నామ నమస్తే, 
అంతము : 
ఆద్య నమస్తే, వేద్య నమస్తే, తత్త్వ నమస్తే, చిత్వ నమస్తే, 
భావ నమస్తే, భావి నమస్తే, సద్దురుబసవస్వామిన్‌ నమస్తే. 


156 వేటూరివారి పీఠికలు 


వృషభాష్టకము- ఆది : 

పక్షీంద్రవాహనతపోబలసాధనీయ 

సర్వేశ్వరోల్లసిత వాహనలాల్యమాన ! 

కాపాలిరూప సముపేత పునీతదృష్టే 

శ్రీ వజశ్చంగ వృషభాధిపతే నమస్తే ! 
అంతము : 

పాల్ముర్మి సోమరచితం వృషభాష్టకం యః 

స్తోత్రం శృణోతి పఠతే హరినిశ్చితార్థమ్‌; 

సో౭ థాశు యాతి వృషభాధిపతేః ప్రసాదా 

ల్లబ్బాద్‌ విశుద్ధపదభక్తిఫలాదభఖీష్టమ్‌. 
పంచరత్నములు -ఆది : 

ప్రియతమణశివభక్తా బిందునాదానురక్తా 

మయి భవ శివయుక్తా వారహీరప్రభాక్తా 

నియమితసకలాంగా నీలకంఠప్రసంగా 

నయతు బసవలింగాధీనభక్తిక్రియాంగా. 
అంతము : 

శ్రీమతే వృషభేంద్రాయ సోమనాథేన ధీమతా. 

పంచరత్నం కృతం స్తోత్రం జ్ఞానవైరాగ్యభక్తిదమ్‌. 
బసవాష్టకము - ఆది : 

జయజయ బసవాంశా సత్యసద్భక్తివాసా 

జయజయ శివగోత్రా సత్రసాదైకపాత్రా; 

జయజయ భవదూరా శాశ్వతైకాంగవీరా 

జయజయ బసవాఖ్యా సంవిదాశ్చర్యసాఖ్యా. 
అంతము : 

బస్వాష్టక మిదం పుణ్యం సర్వపాపప్రణాశనమ్‌; 

యః పఠేచఛ్చణుయాద్వాపి శివలోకే మహీయతే. 


కడమ కన్నడ రగదడల కాద్యంతములు చూపకుందడెదను. 


బసవపురాణము - పీఠిక 157 


సోమనాథుని పేరం గల కృతులు 


పిడుపర్తి బసవన పద్యబసవపురాణమును సోమనాథుని పేర 
నంకితముచేసినాండు. దానింగూర్చి యింతకుముందుం గొంతప్రస్తావము 
జరగెను. అన్యవాదకోలాహలమని పేరుగల సోమనాథలింగశతక మీతని 
పేరనే కలదు. అందు సోమనాథస్తుతియును, శివపారమ్య ప్రతిపాదనమును, 
మతాంతరగర్హణమును గలవు. అది కర్ణాటకమునను గలదట. 
వీరశైవకవులెల్లరు సోమనాథుని స్తుతించిరి. కర్ణాటకభాషలో వీరశైవకృతులు 
'పెక్కులు గలవు. కావునం నందుం బలువురు కవులీతనిం బ్రస్తుతించిరి. 
వీరశైవు లీతని మతప్రవర్తకులలోం బ్రస్తుతింతురు. ఈతండు భృంగీశుని 
యవతారమని వారి నమ్మకము. ఈతండు బసవేశ్వరునియుం బందితా 
రాధ్యునియుం జరిత్రముల రచించినట్లే యీతని చరిత్రమును బాల్ఫురికి 
సోమనాథపురాణ మనుపేరం గర్జాట భాషలో విరక్త తొంటెదార్యుండనుకవి 
రచియించినాండు. ఆతండు క్రీ.౧౫౬౦ ప్రాంతములవాండు. 


పాల్కురికి సోమేశ్వర పురాణము -ఇందు సోమనాథుని చరిత్రమును 
'బబధానముగాం జేసికొని సోమనాథుని సమకాలమువా రగు రెంటాల 
మల్లినాథుండు, పాల్కురికి సూరామాత్యుండు మొదలగువారియు, నింకను 
బ్రాచీనులగు మజథిపెక్కురయు. జరిత్రములను, శివలీలలను [గ్రంథకర్త 
వర్ణించినాండు. సోమనాథచరిత్ర మిం దల్పముగానే కానవచ్చును. ఉన్నదాని 
సారమిది. 


“*హమోవునాథుండు వేమనారాధ్యవంశమువాండు; పాల్కురికి 
(గ్రామవాస్తవ్యుండు ; గురులింగార్యునకు మంగళాంబకుం బుత్రుండు (ఈతం 
దు దీక్షావంశమునం దలిదం[డ్రులపేళ్లు చెప్పినాండు.) ఓరుంగంటి 
ప్రతాపరుద్రునిచే నారాధితుండయినాండు. (పిడుపర్తి బసవన చెప్పిన కథనెల్ల 
నీతండును జెప్పినాండు). అప్పుడు చక్రపాణి రంగనాథుం డనువైష్టవునితో 
సోమనాథునకు మతవిషయమునం దగవు వాటిల్లెను. ఆ శైవుని దర్శింపండు 
గాన సోమనాథుండు తెరచాటుననుండి వాదముచేయ నంగీకరించెను. కాని, 
యా వైష్ణవుని జయించుటకు సోమనాథుని పుత్రుండగు చతుర్ముఖబసవేశ్వ 


1538 వేటూరివారి పీఠికలు 


రుండే తలపడెను. వారిర్వురకును గొప్పవాదము జరిగెను. రంగనాథుం 
డోడిపోయెను.; పరాజయదుఃఖముతో నా రంగనాథుండు శ్రీశైలమార్లముననే 
తిరిగిపోయెను. శ్రీశైలమల్లికార్జునునిం జూడక ద్వేషబుద్ధి తోడనే యరిగెను. 
ఆశివద్వేషముచే నాతనికిం గన్నులు గ్రుడ్డివయ్యెను. అహోబలమున కరిగి 
యాతండు నరసింహస్వామిని బ్రార్ధించెను. ఆ స్వామివలన స్వప్నమున 
శివాధిక్కబోధమును బడసి లజ్జితుండై తిరిగి శ్రీశైలమునకు వచ్చి 
శ్రీశ్రైలమల్లికార్డునుని బహువిధములం బ్రస్తుతించెను. పదపడి పాలకురికికి 
వచ్చి సోమనాథుని దర్శించి యపచారము క్షమింపం బ్రార్ధించెను. సోమనాథుం 
డనుగ్రహించెను. రెండవకన్నును వచ్చెను. రంగనాథుండు శైవదీక్షనాసంగుమని 
సోమనాథునిం బ్రార్ధించెను. పుత్తుండగు చతుర్ముఖ బసవేశ్వరునిచేత 
సోమనాథుం డాతని శివదీక్షితుని జేయించెను. రంగనాథుం డప్పుడు వీరభద్ర 
విజయ శరభచరిత్రాదులను రచియించి గురుపాదముల కర్పించెను. తరువాత 
సోమనాథుండు కర్ణాటదేశమునం గలికె మను నగ్రహారమునకుం బోయి 
సమాధిస్థుండై లింగైక్యమందెను. 


ఇందుం బ్రధానము, నపూర్వముగాం గానవచ్చుచున్నది చక్రపాణి 
రంగనాథుని విషయము. 


ఈ పాల్కురికి సోమనాథపురాణమే కాక కర్ణాటకృతి యగు గురురాజ 
చరిత్రముగూడ నీ చక్రపాణి రంగనాథునిచరిత్రమును జెప్పుచున్నది. ఈ 
తొంటెదార్యకవి చెప్పినట్టే యాగురురాజచరిత్రకర్త సిద్ధనంజేశకవియు 
రంగనాథుని యోటమిని జెప్పినాండు. 'వీరభద్రవిజయము'” శరభలీల' యను 
(గ్రంథములనే కాక యాతండు శ్రీగిరినాథవిక్రమ మని యేనూఖజు సీసపద్యముల 
తెలుంగు గ్రంథమును గూడ రచించెనట! దానినే సంస్కృతమునం గూడ 
రచించెనట ! ఆ కవి యిట్లు చెప్పుచున్నాండు : 


శ్రీశ్రైలభర్తకును సీసంబులేనూజు 

లేసప్పపద్యంగ కెంటుసావిరగళుం 

భాసురద దండకం సాహస తారావళియు నాల్కు లయగ్రాహియు 
ఆశతకవృత్తగళు దోధకం సావిరవు 


బసవపురాణము - పీఠిక 159 


భాసురదతోటకం నూజు రగళెగ లేడు 

భాషిసిద మత్తకోకిల మూజఖు సాసిరం గీతియం తాజునూజు. 
సరసమంజెర వెంటు కందంగ కైనూజు 

విరచిసిదకృతియు మూవత్తాజఖు గద్యగళు 

నిరువ మూవత్తాజబు వుభయశతకం వొప్పు మిగిలు సర్వేశ నిమగె. 


ఈతని తెలుంగు కృతియగు శ్రీగిరినాథ విక్రమముగాని, తక్కిన 
కర్ణాటకృతులు గాని నేండుగానరాకున్నవి. కాని యీతని కృతియే యనం 
దగినదిగా 'నయన రగదడి యని నామాంతరముగలది శివభక్తిదీపిక' యనుకృతి 
కలదు. పరిశీలింపంగా నాకృతి సోమనాథపురాణ గురురాజచరిత్రములు 
చెప్పినకథనే నిరూపించునదిగాం గానవచ్చినది. ఆ కృతిలోని పట్టులను 
గొన్నింటిని జూపుచున్నాందను. అది కొన్ని వందల చరణములుగల రగడ. 


క. శ్రీపార్వతీశుం జూడక 
పాపాత్ముండ నగుచుంబోవం బథమునం జక్షుల్‌ 
దీపించు దృష్టి దొలంగిన 
శ్రీపతి నడుగంగంజెప్పె శివుం గర్తనుగాన్‌. 


రగడ : శ్రీశ్రైలవల్లభుని శిఖరంబుం బొడగంటి 
కాశీపురాధీశు గౌరీశుం బొడగంటి, 
మహినొప్పు శ్రీశెలమహిమ నేం బొడగంటి, 
బహువేద శాస్తముల్‌ ప్రణుతి సేయుటంగంటి 
భూలోకకైలాస పురమనంగం గనుంగొంటి 
ఫాలాక్షుం డిచ్చోటం బాయకుండుటంగంటి 
ధృతిం దూర్పుమొగసాలం ద్రిపురాంతకముం గంటి 
పర్వతలింగంబుం బ్రాణేశుం దని కంటి 
పర్వతేశ్వరుహృదయ పద్మనిలయునిం గంటి 


భక్తు లప్రతిహతప్రతిభమతులని కంటి 


160 


వేటూరివారి పీఠికలు 


భక్తులకుం బ్రత్యర్ధిపరులు లే రనికంటి 

భక్తు లాపదలచేం బట్టుపడరని కంటి 
శివభక్తిదూషకులు చిరపాపులని కంటి, 
శివభక్తిదూషకులు చెడిపోదురని కంటి 
త్రిభువనము భక్తులకుం దృణకణంబని కంటి 
సభలందు భక్తులకుం జయవాదమని కంటి 


గౌరీశుండే సర్వకర్తగాం బొడగంటి 

కారుణ్యమున శివుండు గనిపించెనని కంటి 
బహుపాపములు నన్నుం బట్టువిడుచుట గంటి 
నయముగా నయనములు నాకీయం బొడగంటి 
భయభక్తులను భర్గుపాదములు పొడగంటి 

నిది పుణ్యమని కంటి నిది గణ్యమని కంటి 

నిది యోగమని కంటి నిది భోగమని కంటి 

నిది ధర్మమని కంటి నిది మర్శ్మమని కంటి 

నిది నిత్యమని కంటి నిది సత్యమని కంటి 

నింక శ్రీగిరింజేర నేం గందునని కంటి 

శంకరుని కృపవడయు సమయ మిదియని కంటి 
నింక నాయెత్తు కృతు లిత్తునని పొడగంటి 

నింకం గృతిసెప్ప నాకేమి భరమనికంటి 

వడిం గృతుల్‌ నాయెత్తు వచ్చునని పొడగంటి 
తనర శ్రీరంగకవి దాతయని పొడగంటి 
భువిలోపలం బ్రసిద్ధ పుణ్యుండని పొడగంటి.” 
ఖః ఖః ఖః ఖః 


బసవపురాణము - పీఠిక 161 


సోమనాథపురాణ, గురురాజచరిత్రములందు రంగనాథుందని పేరుండంగా 
నీ రగడలో 'శ్రీరంగకవి యని పేరున్నది. రెండు నొక్కనిపేళ్లే కావచ్చును; 
ఇది వైష్ణవము వీడినతర్వాతిపేరు గావచ్చును. మల్లికార్డునస్వామిని 
దర్శింపకపోవుటచేం గనులుపోవుట, అట్లు పోవుటకుం గారణ మడుగంగా 
శ్రీపతి (అహోబలనృసింహుండు) శివుందే కర్తయని తెలుపుట కృత్యాది 
పద్యమునం గలదు. సభలందు భక్తులు జయించుట, శివానుగ్రహమునం 
బోయినకన్నులు మరల వచ్చుట రగడలోం గలదు. 


మజటీికొన్ని గాథలు 


మటియు ప్రాచ్యలిఖిత పుస్తకశాలలోని స్థానిక చరిత్రములందును 
గర్జాటకవిచరిత్రమునను గూడ నీ క్రింది విషయములు గలవు : 


సోమనాథుం డోరుంగంటిలో నుండంగాం బెరుగుకురికిశాప్త్రి, నేతికురికి 
శాస్రియని యిర్వురాతనితో వివదించిరట; పాలకురికిలో నుండి వచ్చినవారే 
గదా పెరుగురికి నేతికురికి శాస్తులని యవహేళనముచేసి సోమనాథుండు 
వారిని జయించెనట! 


గణపుర ప్రభువయిన జగదేకమల్లునిచే సోమనాథుండు లింగముద్రతో 
గొంత భూమిని బదసెనట. 


సోమనాథుని నిష్టలు, నియమములు 


ఈతండు చతుష్పప్టిశీలసంపన్నుం దని పలువురు చెప్పిరి. చతుష్షష్టి. ల 
ముల వివరణమున కిది చోటుగాదు. 'భవిజన దర్శన స్పర్శ నాలాప వివిధ 
దానాదాన విషయదూరగుండినని యీతండు చెప్పుకొన్నాండు. శైవేతరుల 
(భవుల) మొగముల6 జూడమని శైవులును, వైష్ణవేతరుల మొగములం 
జూడమని వైష్ణవులును వ్రతములు పూనుట గలదు ! అట్టివారు నేండునున్నారు! 


సోమనాథుని వైదుష్యము 


సోమనాథుని పాండిత్యవిశేషము చతుర్వేదసారమునను, పండితారాధ్య 
చరిత్రమునను, బసవరాజీయము (సోమనాథభాప్యము) నను గాననగును. 


162 వేటూరివారి పీఠికలు 


వేదములనుండి, వరాణములనుండి శివపారమ్య(వ్రతిపాదకము 
అయినవాక్యముల నీతందడు హాచ్చుగాం జూపినాందడు. వేదములు, 
వేదభాపష్యములు (కొన్నిచోట్ల వేదభాష్యముల ప్రతీకముల నిచ్చినాండు. ఆ 
భావ్యము లెవ్వరివో? విద్యారణ్యభాష్యమప్పటికి వుట్టలేదు గదా!), 
పూర్వోత్తరమీమాంసలు పురాణములు మొదలుగా మతాచారవిధులకు 
సంబంధించిన సంస్కృత (గ్రంథములనెల్ల నీతండు శోధించినాండు. శైవమత 
వ్యాపకులలో నాంధ్రులలో మల్లికార్జున పండితారాధ్యుండు, నీతండు గొప్ప 
విద్వాంసుడు. ఇతర మతఖందనాదుల పట్టులందు మల్లికార్డునపందితారాధ్యులు 
శివతత్వసారమునం జెప్పినయుక్తులనే యీతండు వివరించి తన పండితారాధ్య 
చరిత్రమునం జేర్చినాండు. బసవేశ్వరుండు పరమతైవుండై శివభక్తిరసామృత 
సింధువున నోలలాడిన భక్తాగ్రణియు, గేయకవితా విశారదుండును నగును 
గాని యీ యిర్వురంత గొప్పవిద్వాంసుండు గాందేమో! 


పాండిత్య మిట్లుండంగా నీతండు సంస్కృతాంధ్ర కర్ణాట ద్రవిడ 
మహారాష్టభాషలలోం గవితం జెప్పనేర్పినవాండు. సంస్కృతాంధ్ర కర్ణాట 
భాషలలో నీతండు రచించిన గ్రంథములే కలవు. కాని , యీతని సంస్కృతకవిత 
యంత రసవంతమయినది గాదు. సంసృృతవచన రచనయు నంత 
మేలయినదిగాదు. ఆంధ్రదేశమునను, ఆంధ్ర వాబజ్బయమునను గడించిన 
గౌరవమున కంటె సోమనాథుండు కర్ణాటదేశమునను, గర్జాటవాజ్బ్యయమునను 
'హెచ్చు గౌరవము గడించెను. కాని, యాతని కర్ణాటరచనములు నంతగొప్పవి 
గావు. బసవపురాణ, పందితారాధ్య చరిత్రలలోం బ్రస్తుతులయిన పలువురు 
భక్తుల చరిత్రములు ద్రవిడ మహారాష్ట్ర దేశములందుం 'బ్రఖ్యాతము లయినవి. 
ఆ భాషలలో నాతనికిం బరిచితి లేకున్నచో నాయాచరిత్రముల నాతండు 
సంధానింపంజాలక పోవును. బసవపురాణమున నొకచోట ప్రాధమయిన 
ద్రావిడకృతినే ప్రపంచించినాండు. ఈతని యాంధ్రకవితా నైపుణ్యము, 
ఆంధ్రభాషావైశారద్యము, [గ్రంథ విమర్శన ప్రకరణమునం బ్రస్తుతింతును. 
ఈతనికిం “దత్త్వవిద్యాకలావకవితాసార”* 'అన్యవాదకోలావాల” 
“ప్రత్యక్షభృంగీశావతార' బిరుదములు గలవని కర్ణాటకవి చరిత్రకారులు 


బసవపురాణము - పీఠిక 163 


వానిరి. ఆంధ్ర([గంథములందు బిరుదములు గానరావు. కాని, 
పద్యబనవపురాణమం దీతందు 'జైనమస్తకవిన్యస్త శాతశూలకలిత 
బీజ్జలతలగుండు గండబిరుదశోభితుల దని ప్రశంసింపంబడినాండు. 
బసవపురాణము 

ఈ [గ్రంథము ప్రధానముగా బసవేశ్వరుని జీవిత చరిత్రమును 
జెప్పుచున్నది. బసవేశ్వరుండు లింగైక్యమందినపిదప నల్పకాలమునకే 
(ముప్పది యేండ్లకే) రచితమగుటచే నిది తచ్చరిత్రమును దెలుపు 
సాధనములలో ముఖ్యమయిన దనవచ్చును. బసవేశ్వరుని చరిత్రమును 


దెలుపునవి, తజ్జీవితకాలముననే వెలసినవి, శాసనములు మొదలగు సాధనము 
లింతకంటె బలవంతము లింతవజకుం గానరాలేదు. 


ప్రధానముగా నిందు బన వేశ్వరచరి(త్రమే వర్ణితమయినను, 
అనుప్రసక్తములుగా నుపాఖ్యానములుగా నింకను బలువురు భక్తుల 
చరిత్రములు వర్ణితములయినవి. సోమనాథుం దేతద్రంథరచనమునకుం 
గథావస్తుసామగ్రిని గథాకోవిదులగు వృద్దులవలన నుండియుం, బ్రాచీనులగు 
భక్తులను, బసవేశ్వరుం డును, జెప్పిన పాటలు పదములు మొదలగు 
గేయరచనములవలన నుండియు [గ్రహించినట్లు చెప్పుకొన్నాండు. 


ఆతతబసవపురాతనభక్త 
గీతార్థసమితియే మాతృక గాంగం 
బూరితంబై యొప్పు పూసలలోన 
దారంబుక్రియం బురాతనభక్త వితతి 
చరితలలోపల సంధిల్ల బసవ 

చరిత మేవర్ణింతు సతృతి యనంగ..... 
ప్రస్తుతింపంగ సద్భక్తి విస్ఫురణం 
బ్రస్తుతికక్కినబసవని చరితం 

జెప్పితి భక్తులచే విన్నమాడ్శిం 
దప్పకుండంగను యథాశక్తిం జేసి.” 


164 వేటూరివారి పీఠికలు 


బసవపురాణము సోమనాథోపజ్ఞమేయగుటను బయిద్విపదలు 
స్పష్టపజణుచుచున్నవి. కాని, యీ సోమనాథుండే పండితారాధ్య చరిత్రమున 
రెండుచోట్ల నిట్లు చెప్పినాండు :- 


బసవన్నగీతముల్‌ వచరించువారు 
బసవపురాణమొప్పుం జదువువారు..... 
అరుదగు దాసయ్య యజువత్తుమువుర 
చరితంబులను శ్రీబసవపురాణంబు 
నేలలువెట్టంగ నింపుసాంవారు 
శైలిమైంగ్రాలుచు. జదివెడువారు 
చాతుర్య మెసంగ బసవదండనాథు 
గీతంబు లాదిగా గీతాఢ్యులయిన 
సకలపురాతన చారుగీతములు 
ప్రకటించి ప్రకటించి పాడెడువారు. 

- పందితారాధ్యచరిత్రము. 


ఈ ద్విపదలు పండితారాధ్యులవారు శివరాత్రి మహోత్సవమును 
శ్రీశైలమున జరప నేంగినప్పుడు శ్రీశైల మధిరోహించు భక్తులచేష్టల వర్ణించు 
పట్టుననున్నవి. వీనినిబట్టి చూడంగా బసవపురాణ మాకాలమునకే 
యున్నట్టుగా నేర్పడును. సోమనాథుందడు, శైవగ్రంథసంచయమునం 
దనబనవవురాణము పేరుగూడం జేర్చుకొనుట నఖిలషించియుం 
దనబసవపురాణ రచనానంతర మది శ్రీ శైలమధిరోహించు భక్తులచేం బరఠింపం 
బడుచుండుట నభిమానించియుం గాలదోషము గలుగుటను బాటింపక యట్లు 
చెప్పియుండవచ్చును. అంతేకాని, వాస్తవముగా నాకాలమునకు 
బసవపురాణము పుట్టలేదు. 

బసవ పురాణమున బసవేశ్వర చరిత్రముగాక మజి మహారాషులు, 
ఆంధ్రులు, కర్ణాటకులు, 'ద్రవిడులు నగు భక్తుల చరిత్రములుగూడం బెక్కులు 
వర్ణితము లయినవి. అందాంధ్రకర్ణాట మవోర్యాష్ట దేశభక్తులలోం 
బాయికముగాం బలువురు బసవేశ్వరుని సమకాలము వారగుదురు. కావున 
వారి కథలు బసవేశ్వరుని కథవలెనే వృద్ధశైవులు చెప్పుటచేతను, కొన్నిగొన్ని 
గేయములలో (బసవేశ్వర ప్రభృతులు రచించినవి) ప్రస్తుతము లగుటచేతను 


బసవపురాణము - పీఠిక 165 


దెలిసికొని పెంపొందించి వర్ణించియుండును. కాని, ద్రమిళభక్తుల కథలు 
కొన్ని మిక్కిలి ప్రాచీనము లగుటచేతను, (ద్రవిడ భాషలో నాకథలు 
(గ్రంథరూపమున రచితములయి యుండుటచేతను, హెచ్చుగా నాకథలే 
బసవపురాణమున వర్ణితములయి యుండుటచేతను, అందును నట్టిద్రవిడ 
భక్తుల చరిత్రములను దెలుపునదియు, మిక్కిలి ప్రాచీనమైనదియునగు 
“తిరుతొండర్‌తొాఘై” అను గ్రంథము బసవపురాణమునం గొంత ప్రపంచితమై 
యుండుటచేతను సోమనాథుం డా కథల నేదేని ద్రవిడగ్రంథమున నుండి 
గ్రహించి తెలింగించెనేమోయని సందేహింపందగును. బసవపురాణమున 
వర్ణితములగు [ద్రవిడభక్తుల చరిత్రములనే వర్ణించు ద్రవిడగంథములలో 
“పెరియపురాణ మను [గ్రంథము మిక్కిలి ప్రఖ్యాతమయినది. శివభక్తుల 
కథల కది నిధానము. ఆ గ్రంథమునకు ద్రవిడ భాషలో గొప్ప గౌరవము 
గలదు. అది 'శేక్కిజ్బార్‌ అను శివకవిచే రచితమయినది. ఆతండు సోమనాథుని 
కంటె నించుకపూర్వుండు. అనపాయుందను కులోత్తుంగచోడుని యానతిచే 
నది రచితమయ్యెనని యందుం గలదట! రెండవ కులోత్తుంగచోడునకే 
యనపాయుందడని పేరుగలదు గావునను, ఆతండు క్రీ. 1145 నాంటివాండు 
గావునను దతృతమయిన పెరియపురాణమున నుండి సోమనాథుండు కథల 
(గ్రహించియుండంగూడును. కాని, చదివిచూడంగాం నాపురాణమునం జెప్పం 
బడిన కథారీతులకును, బసవపురాణమునం జెప్పంబడిన కథారీతులకును 
సంబంధమంతగా గానరాకున్నది. స్టూలదృష్టినే సోమనాథుండు వానిని 
గ్రహించియుండవచ్చును. 


మల్లికార్జున పండితారాధ్యుని శివతత్పసారమున సూత్రప్రాయముగాం 
గొందటజు శివభక్తుల కథలు చెప్పంబడినవి. సోమనాథుం డాకథలనెల్ల నిందు 
వివరించినాండు. ఇందుం దిన్నగా వివరింపకున్నవానిం గొన్నింటిని 
బండితారాధ్య చరిత్రమునం జెప్పినాండు. బసవ పండితారాధ్య చరిత్రములను 
రచించు ఛలమునం బ్రాక్తనభక్తుల చరిత్రముల వర్ణించి తన వాక్కును 
బవిత్రపజుచుకొందునని యాతండే చెప్పుకొన్నాండు. బసవపురాణ రచనమున 
కించుక ముందుగాం (క్రీ. 1165) హరీశ్వరుందను కవిచేం గర్జాటకమున 
“శివగణదరగళా యను గ్రంథము రచితమయినది. అందును శివభక్తుల 


166 వేటూరివారి పీఠికలు 


చరిత్రములే వర్ణితము లయినవి. అదికూడ నీతని గ్రంథరచనముకుం దోద్పడి 
యుండవచ్చును. మజియు సంస్కృతమున శివభక్తుల (అజువదిమూవుర) 
చరిత్రములం జెప్పుగ్రంథములు గలవు. అవి సోమనాథునికిం దర్వాతివి 
కానిచో వానిని గూడ నీతండు చూచి యుండవచ్చును. 


బసవపురాణము గౌరవము - దాని పరివర్తనములు 


సోమనాథోపజ్ఞముగా వెలసినదైనను బసవపురాణము శైవులలో మత 
(గ్రంథముగా బహుప్రఖ్యాతిని బడసెను. ఆంధ్రదేశముకంటెం గర్జాటదేశమున 
దీనికి గౌరవము మిక్కిలి యెక్కువ. బసవేశ్చరుండు పెంపొందించిన వీరశైవము 
(దీనిస్వరూపము ముందు తెలియును.) హెచ్చుగాం గర్జాటదేశమునం 
బెంపొందెను గాన, తచ్చరిత్రమునకుంగూడ నక్కడ గౌరవమెక్కువ. 
తనఘనకృతులు తెనుంగుననే వెలయించినవాం డయినను, సోమనాథుండు 
గూడం గర్జాటదేశముననే హెచ్చుగా గౌరవముం బడసెను. ఆంధ్రదేశమునం 
గూదం నారాధ్యబ్రాహ్మణులకంటిె వీరశైవులగు జంగములు లింగబలిజెలు 
మొదలగువారు దీనిని మిక్కిలి గౌరవముతో నారాధింతురు. శుభాశుభ 
సమయములం దీ గ్రంథమును వారు పారాయణము చేయు చుందురు. 
ఇందలి యుపాఖ్యానము లనేక ప్రబంధములుగా నితర కవులచే 
రచితములగుటేకాక యీ (గ్రంథమే యనేక కవులచే ననేక విధరచనలతో 
ననేక భాషలలోనికిం బరివర్తితమయినద్‌. కర్ణాటకమున భీమకవి దీనిని 
షట్పదివృత్తములలో ముక్కకుముక్కగాం బరివర్తించెను. రాఘవాంకకవి 
“'వృషభేంద్రవిజయ” మనుపేర వృత్తములలో రచియించెను. ఇంకను 
గన్నడమునం బెక్కు గ్రంథములు గలవు. సోమనాథుని తెలుంగుకృతిని, 
భీమన కర్ణాటకృతిని ననుసరించి యరవమున నొకకవి బసవపురాణమును 
బద్యకృతిగా రచియించెను. 


తెలుంగునం బీడుపర్తి బసవన పద్యకృతిగాక యింకను బెక్కులు 
బసవపురాణములు గలవు. బెజవాడ వాస్తవ్యుండు, శ్రీపతి పండితారాధ్య 
సెంహాసనారూఢుండు నగు మహాదేవారాధ్యుండొక బసవపురాణమును, బద్యకృతిని 
రచియించెను. మజియు నాపస్తంబసూత్రుండు, హరితసగోత్రుండు నగు 


బసవపురాణము - పీఠిక 167 


తుమ్మలపల్లి నాగభూషణకవి వేజక బనవపురాణమును బద్యకృతినే 
రచియించెను. ద్విపదలుగా, యక్షగానములుగా బసవపురాణమును 
రచియించిన వారింకను బెక్కురు గలరు. బసవపురాణము సంసృృతమునకుం 
గూడం బరివర్తితమైనది. కాని, యాసంస్కృత గ్రంథమునుజూచి పలువు 
రది మిక్కిలి ప్రాచీనమైనదనియు, దానింబట్టియే భాషాగ్రంథములు 
పుట్టెననియు, నది వ్యాసప్రణీతమనియు ్రమింతురు. ఆ గ్రంథమం దట్లే 
కలదు. గద్య మిట్లున్నది: 


“ఇతిశ్రీ బాదరాయణమహర్ని ప్రణీతే శ్రీబసవేశ్వర పురాణే స్వరూప 
[గ్రంథే పరమరహస్యే స్మందాగస్య సంవాదే త్రిచత్వారింశో౭ ధ్యాయః.” 


ఇది ప్రాచీనమయినదిగాని వ్యాసప్రణీతముగాని కాదనియుం 
గృమ్హామండల మందలి యేలూరిలోం గాపురమున్నవారు కందుకూరివారు 
దీనిని దెనుంగు బసవపురాణమునుబట్టి సంసృృతమునకు. బరివర్తింపం 
జేసిరనియు దానిలోని ద్విచత్వారింశాధ్యాయమందలి కథనుబట్టి మనము 
గ్రహింపవచ్చును. అందిట్లున్నది :- 


“కృష్ణాగోదావరీనదుల నడిమిదేశమున హేలాపుర (ఇది యేలూరి 
కిటీవలి వారు పెట్టినపేరు) మని నగరముగలదు. ఆ నగరమున ' పేరలింగ' 
మని నీతిశాస్త్ర విశారదుండొకండు పుట్టంగలండు. అతండు లింగధారి; 
శివార్చనపరుండు. ఆయన భార్య వీరమ్మ. వారికి అమృతలింగమని కుమారుం 
డు పుట్టును. ఆతండు శ్రీశైలమందు మల్లికార్జున దేవునిం గూర్చి తవ 
మాచరించును. మల్లికార్జునస్వామి ప్రత్యక్షమై నీకుం బుత్రుండనుగాం 
బుట్టుదునని వరమిచ్చును. అట్లే పుట్టును. అతనిపేరు మల్లికార్డునుండే. ఆతండు 
మహాప్రాజ్జుండు; లింగార్చన వ్రతుండు. ఆయన జ్యేష్టపత్ని గురవమ్మ. వారికి 
వీరలింగమని కొడుకు పుట్టును. తర్వాత అమృతలింగము, వీరేశ్వరుండు, 
సాళ్వేశుండు, మూర్తిరాజు, కూడలిసంగయ్య అను వారు జనింతురు. పిదప 
నొకనాండు స్వప్నమున పాలంకి సదాళశివుండను తమ గురువురూపముతో 
శివుండు ప్రత్యక్షమై మల్లికార్జునున కిట్లు చెప్పును. “నీగర్భమున నింక 
బసవేశ్వరుండు జన్మించును. ఆతనికి బసవేశ్వరుందని పేరిడుము. మీకు 


168 వేటూరివారి పీఠికలు 


గురువయినపాలంకి సదాశివాఖ్యుండగు నాచే నీ పుత్రులందఅకు 
లింగధారణముం జేయింపుము” అని. ఆస్వప్పముచొప్పుననే కొన్నాళ్లకాతనికిం 
గుమారుండు కలుగును. ఆతనికి బసవేశ్వరుండని పేరిడుదురు. వారియింటిపేరు 
కందుకూరివారు. ఆతండు మహావిద్వాంసుందు, మహాదాత, అనేక 
రాజసమ్మానితుండు నగును. ఆతనికి గంగమ్మయని వీరమ్మయని యిర్వురు 
భార్యలగుదురు. అందు వీరాంబాబసవేశ్వరులయోగము గౌరీశంకరుల 
యోగమువలె శాశ్వతమైవెలయును అని యాయధ్యాయము కథాసారము. 


ఏలూరిలో కందుకూరివారని ప్రఖ్యాతులగు నారాధ్యబ్రాహ్మణులు 
నేండు నున్నారు. అత్తలూరిపాపకవి చెన్నబసవపురాణమును గృతినందినవా 
రాయింటివారే. సోమనాథుని ద్విపద బసవపురాణము నింతకుముందుం 
జక్కంగా నచ్చునం గూర్ప్చించినవా రావంశమువారే. ఆ గ్రంథముచివర వారు 
తమవంశావళినిగూడం జేర్చిరి. ఈ సంసృృతబసవపురాణమున వర్ణితుం 
డగు బసవేశ్వరుని నావంశావళిని బట్టి గుర్తింపనగును. 


శంకరకవికృతిగా సంసృృతబసవపురాణమును గర్జాటక చరిత్ర 
పేర్శొనుచున్నది. అది యిదిగాక వేజొకటి కావచ్చును. ఏ లనగా నిది వ్యాస 
ప్రణీతమని కలదు. 
బసవేశ్వర చరిత్రము 
(బసవపురాణమునుబట్టి) 


శ్రీ త్రైలమునకుం బశ్చిమభాగమునం గర్జాటదేశమున హింగుళేశ్వర 
భాగవాటియను నగ్రహారముగలదు. (ఇది యిప్పటి బవిజపూరు జిల్లాలో 
నున్నది.) అందు మండెంగ మాదిరాజనుబ్రాహృ్మణుండు గలండు. ఆయన 
భార్య మాదాంబ. నందీశ్వరుండామె గర్భమునం బుత్రుండై జనించెను. ఆ 
బాలుని జననవేళకుం గూడలి సంగమేశ్వరదేవుండు తాపసవేషమున వచ్చి 
లింగార్పిత మాతనికిం గుడుపవలదని మాదాంబకు బోధించిచనెను. 
తల్లిదండ్రులు బసవందని యాశిశువునకుం బేరిడిరి. గర్భాష్టమవర్ష్నమున 
నాతనికిం దండి యువనయనముచేయ యత్నించెను. భక్తివేజు, 
బ్రాహ్యమువేజు గావున భక్తుండగు తనకు బ్రాహ్మ మక్కజలేదని చెప్పి 
తండ్రితో వాదించి బనవన యుపనయనము చేసికొనండయ్యెను. 


బసవపురాణము - పీఠిక 169 


తల్లిదండ్రులతో వేర్చడి తనసహోదరి నాగమాంబతో నాతండిల్లువీడి వెలికిం 
జేరెను. మాదాంబసోదరుండును, కళ్యాణకటకము నేలుచున్న బిజ్జలుని 
దండనాయకుండును నగు బలదేవుండు వారి నాదరించెను. భవికిం బుత్రిక 
నీయనని పూనిక గల్లియున్నవాండు గావున నాబలదేవదండనాయకుండు 
తనకూంతురగు గంగాంబను బసవనికిచ్చి పెండ్లిచేసెను. ఆ వింతపెండ్లికి 
లోకు లాశ్చర్యమందిరి. పిదప బసవన్న గంగాంబ, నాగాంబ మువ్వరును 
గూడలిసంగమేశ్వరుని దర్శింప నేంగిరి. సంగయ దేవుండు మునుపటి 
విధమునం దాపసవేషముతో గుడిముందు ప్రత్యక్ష మయ్యెను. బసవన 
యారాధించెను. శివభక్తులదుశ్చరిత్రములు మేలుగానే (గహింపుమనియు, 
శతులయినను లింగవంతులను మిత్రులనుగానే చూడుమనియు 
ప్రాణాపాయము వచ్చినను బూనినవ్రతము విడువకుమనియు, భక్తులజాతుల 
విచారింపకువమునియు, శివద్వేషులను జంపుమనియు, వేదశా'స్తార్థ 
సంపాదితమైన భక్తిని లోకమున నెలకొల్పుమనియు, - ఇత్యాది విధముల 
సంగయదేవుండు బసవనికి హితోపదేశము చేసి గుడిసొచ్చి యంతర్జాన 
మయ్యెను. భక్తులెల్లరు నబ్రమంది బసవనను బ్రస్తుతించిరి. 


బలదేవదండనాయకుండు శివలోకమున కేంగెను. ఆతని 
దండనాయకపదమును బిజ్జలుండు బనవని కొనంగెను. బనవన 
కళ్యాణకటకమునకుం జేరెను. ఆతని యాదరువున నసంఖ్యాకులుగా 
శివభక్తులు కళ్యాణమునకుం జేరుచుండిరి. అప్పుడు కళ్యాణముననున్న 
శివభక్తుల సంఖ్య లక్షయు నెనుబదివేలని పండితారాధ్యచరితమందుగలదు. 
మిండ జంగములే పంద్రైెండువేలుండెడు వారట! ఇందజకును బసవన యీప్సి 
తార్థములు సంఘటించుచుందెడివాండు. బసవనసోదరియగు నాగాంబకుం 
జెన్న బసవన్న యని కొడుకు గల్డెను. ఆతండు బసవన తర్వాత బసవన 
యంతవాండు. మేనమామ నాతండెంతయుం నారాధించుచు శిష్యుండై యాతని 
యాజ్ఞలో మెలంగుచుందెను. 


అల్లమప్రభువను శైవాచార్యుం దొకనాండు బసవనియింటికి వచ్చెను 
బసవన యామహనీయునకు విందువెట్టెను. ఆతండు బసవనికి బెక్కువరము 
లొసంగెను. అప్పటనుండి బసవన యనేకాద్భుతకృత్యములం జేయంజొచ్చెను. 


170 వేటూరివారి పీఠికలు 


ఒకనాండు దొంగటికము చేయుటకయి కొందజు దొంగలు భక్తులువోలె 
వంగకాయలు లింగములుగాం గట్టుకొని బసవనయింటి కరుదెంచిరి. 
బసవనచూచి వారిని గుర్తించి దయచేయుండని యాహ్వానించి “లింగభక్తులు 
గానివారు నాయిల్లు సారరాదుగాన మీరు మాహేశ్వరులే. లింగార్చనలు 
సేయులొ డని వేందెను. దొంగలు జడిసి కూర్చుండిరి. బసవన వారికి 
వాంఛితార్థ మొసంగెను. వారి మెడలోని వంగకాయలు నిజముగా లింగము 
అయ్యెను. 

ఒక భక్తుండు బసవనికడకువచ్చి నిత్యలింగార్చనమున ముగ్గువెట్టుటకు 
గాను పదిపుట్లముత్తెములు కావలె ననంగా బసవన చూచిన మాత్రనే 
జొన్నలరాశి ముత్యములుగా మాజటిను. దాని నాభక్తున కొసంగెను. ఈ 
విధముగా నెడలేక శివభక్తుల కాతండు దానము సేయుచుండుట నెటింగి 
సంగయదేవుండొకనాండు జంగమరూపమునవచ్చి 'నాకు మూండవకన్నాసం 
గు మనికోరెను. లింగపసాయితమను ఖద్గమునుబూని * నీమాయ నేనెజుం 
గనా? యిదె చూచుకొమ్మ' ని యుద్ధమున నాయనకు ముక్కన్నుం జూపెను. 
లజ్జించి సంగయదేవుండు మాయమయ్యెను. *“ఇసి! పాజిపోయితివా? వారు 
వీరు వఠె నిన్ను నేను వరమడుగువాండ ననుకొంటివా? నీ భక్తులారగింపంగా 
మిగిలిన ప్రసాదమే కలకాలము నాకుం గలదు. నీ కేమైెనవలయునేని కోరుము; 
నేనాసంగెదను. మాట తప్పువాండనుగాను; నీయాన! నీ ప్రమథులయాన! 
యని గద్దించి యాదేవు నోడించి బసవన గెలిచెను. 

ఒకనాండు బీజ్జలునికాల్వునం గూర్చుంది వ్యవహారము నడపుచు బసవన 
నడుమ నసందర్భముగా “*వెజఖవకు వెజఖవకు ” మనుచు6 గడువం బై 
కెత్తువిధమునం జేతులు పైకత్తెను. బిజ్జలుండు నవ్వి! 'ఏమయా నీకు భక్తిరసము 
తలకెక్కెనా? శైవవుంబిచ్చియెత్తెనా? అదియేమి అట్లనందర్భముగా 
మాటాడితివి? చేతులెత్తితివి?” అని యడిగెను. * త్రిపురాంతకుని గుడికిం 
దూర్పున (ఇది కళ్యాణ కటకమునం గలదే.) గపిలేశ్వరమున నొకతపస్వి 
యనుదినము నాఖుపుట్లపాలతో శివునభిషేకించు చున్నాండు. ఆ పాలు 
వీథివీఢథులను గాలువలుగట్టి పాజుచున్నవి. చల్లమ్ము గొల్లది యొకర్తె నెత్తిపైం 
గడువంబెట్టుకొని యటపోవుచుం గాలుజారి పడంబోవుచు “బసవయ్యా” 
అని పిలిచెను. ఆమెకుందోద్చడితిని. ఆ గొల్లదాని రూపిట్టిది; దాని యిల్లిట్టిది; 


బసవపురాణము - పీఠిక 171 


విచారించి కనుంగొనుము అనెను. రాజు విచారింపగా నదియట్లే జరగినట్టు 
తెలిసెను. అబ్బురమంది రాజుబసవన నారాధించెను. 


సొన్నలికపురమున శ్రీశైల మల్లికార్జునిని వెలయించి లక్షతొంబదివేల 
శివలింగములం బ్రతిష్టించి మర్యములోని యన్నపానముల ముట్టక, 
సహజమకుటము, నొసలికన్నుగలిగి, మేనినీడ, అడుగుజాడ, గానరాకుండం 
గైలాసముదాంకం జరించువానిని సిద్ధరామయ్య యను మహనీయుని నడిగి 
యొకప్పుడు శివభక్తులు కొందజు బసవన యిహముననేకాక శివలోకమునను 
గూడం గానవచ్చుట నెటింగిరి. 


మిండజంగముల మిండథటికపు ముచ్చట్లకుంగాను బొక్కసమునంగల 
ధనమెల్ల బసవన వెచ్చపెట్టుచుండంగా నుద్యోగులు బీజ్జలున కెతింగించిరి. 
బిజ్జలుండు బసవనిం బిలిచి 'యట్లుచేయుట పాడియా”' యని యడిగెను. 
“ఒజడయల సొమ్మే యొడయల కిచ్చితిం గాని మీధనముగాదని బసవన 
యనెను. లెక్కలు చూపెను. బొక్కసపుందాళములు దెజచి చూచుకొమ్మనెను. 
చూడంగా లెక్కకు మిక్కిలియై బొక్కసమున ధథధనముందెను. బీజ్జలుండు నివ్వెజ 
చెందెను. 


బసవనభార్య గంగాంబ కట్టుకొనిన చీరం దెచ్చియిచ్చినం గాని చేరనియ్య 
నని వేశ్య యొకమిందజంగమున కానవెట్టంగా నాతండు వచ్చి యడిగినంతనే 
బసవన తన భార్యచేత నాచీర నిప్పించెను. ఇట్లు పలువురు మిందజంగములకు 
వాంఛితార్థము లొడంగూర్చాను. 


జాతిభేదముం బాటింపక బసవన భక్తులయినచో మాలమాదిం 
గలనుగూడ నారాధించుచుందెను. వారు కుడిచి డించిన యుచ్చిష్టమును 
భుజించుచుండెను. వారితోం జెయిచెయింగలపి తిరుగుచుండెను. ఇది సయిపం 
జాలక రాజపురోహితులు రాజుతో విన్నవించిరి. 'కళ్యాణకటక మెల్ల 
బసవనిమూలమునం జెడుచున్నది. వర్ణాశ్రమధర్మము లింక నిలుచునట్లులేవు. 
ఆతండు మాలమాదింగలతో భుజించుచున్నాండు; మరల నీనగరిలోనికి 
మర్యాదగా వచ్చుచున్నాండు. శివనాగుమయ్య యనుమాలనితో నిప్పుడు 
దిరుగుచున్నాండు చూడు మని యాతనికిం జూపిరి. రాజు కోపించెను. 


172 వేటూరివారి పీఠికలు 


బసవన వాదించెను. వీరమాహేశ్వరులకు జాతిభేదము పరికింపరా దనెను. 
బ్రాహ్మణులకంటె, భక్తులే యధికు లనెను. శివనాగుమయ్య హస్తమునుబట్టి 
యొత్తి దాననుండి పాలు చిమ్మిరేంగుటను బిజ్జలాదులకుం జూపెను. బ్రాహ్మణు 
లోడిపోయిరి. బసవనివాదమునకు లోంగి బిజ్జ్ఞలుండు శివనాగుమయ్యకు 
(మొక్కను. ఏనుంగు నెక్కించి యూరెేంగించి బసవయ్య శివనాగుమయ్యను 
దనయింటికిం గొంపోయును. 


కళ్యాణపురమున నప్పు డీపేళ్ళవారు భక్తులుండిరి 
(బసవ. పుట ౨౨౬ చూడు.) 


(రుద్రునిమాజట రూపంబు లనంగ - భద్రేభసంహరు ప్రతినిధు లనంగ 
కళ్యాణమున నిత్యకల్యాణభక్తి - లౌల్యనిరర్గ్షళ లాలిత్యముగను 
మదివాలుమాచయ్య మాదిరాజయ్య - బడవరబ్రహ్మయ్య బాచిరాజయ్య 
కిన్నర బ్రహ్మయ్య గేశిరాజయ్య - కన్నడ బ్రహ్మయ్య గల్లిదేవయ్య 
మోళిగమారయ్య ముసిండిచౌదయ్య - శూలదబ్రహ్మయ్య సుజీయచౌడయ్య 
కలికేతబ్రహ్మయ్య గక్క్మయ్యగారు - తెలుంగేసు మసనయ్య దెలుంగు జొమ్మయ్య 
శాంతదేవుండును జమ్మయ్య బాస - వంతు కేసయ్య యేకాంతరామయ్య 
యుత్తమాంగదకేశి హొన్నయ్య గండ - గత్తెరనాచయ్య గాలాగ్ని రుద్రి 
శృంగిబొప్పయగారు “సిగురుచందయ్య- డింగరిమల్లయ్య సంగమేశ్చరుండు 
కదిరరమ్మయ మహాకాళయ్యగారు - పదుమరసును బురాణదమాయిభట్టు 
నుదరదరామయ్య యోగిదేవయ్య - యుదయమరసుగారు హొన్నయ్యగారు 
ధవళయ్యగారు బొంతాదేవిగారు - సవరద * చిక్కయ్య సారెనాయండు 
శివముద్దుదేవుండు సిక్కదేవుండు -శివరాత్రి సంగయ్య యవిముగతయ్య 
చండేశుచామయ్య ముందడబ్రహ్మయ్య - బండె ేయరేవణ్లో యిండెసోమన్న 
హాటకేశ్చ్వరుని 'బ్రహ్మయ మహాబలుండు - కోటేశుచామయ్య గొగ్గయ్యగారు 
దుమ్మదబ్రహ్మయ్య ధూర్జటికేశి - యెమ్మెసంగయ గపిలేశు విస్సయ్య 


1. శివకుమారుండు, 2. చక్కయ్యగారు, 3. యుదే, 4& మిండ. 


బసవపురాణము - పీఠిక 173 


నొణిమేశుచికయ నులుకచందయ్య - గణదాసిమాదన్న 1 గంటిమల్లయ్య 
మురహాటకేతయ్య హరవిహొల్లయ్య - గిరిగీం టు సింగయ్య గురజకాళవ్వ 
బానసభీమయ్య భాస్మరయ్యయును - గోనియమల్లయ్య గొగ్గయ్యగారు 
అల్లయ్యమధుపయ్య యనిమిషకేశి - హొల్లయ్య గోడలమల్లయ్యగారు 
ఓలెబ్రహ్మయ కరహాళమల్లయ్య - బాలబ్రహ్మయగారు పణిహారిబాచి 
కవిలె బహ్మయ బందికారమల్లయ్య -- యవకరకేతయ్య శివనాగుమయ్య 
నిజలింగచిక్కయ్య నిర్లజ్జశాంతి - నిజభావుండును నిత్యనేమదమైలి 
యంకబ్రహ్మయ గరహాళ బ్రహ్మయ్య - సుంకేశుబంకయ్య లెంకమంచయ్య 
యేలేశుబ్రహ్మయ్య యీదడె బ్రహ్మయ్య - మైలనబ్రహ్మయ్య మాయిదేవయ్య 
చక్కారబ్రహ్మయ్య శరణయ్యగారు - చిక్కబ్రహ్మయ్యయు సిరిగిరయ్యయును 
వీరమారయ్యయు వీరలింగయ్య ఆ వీరబ్రహ్మయ్యయు వీరభావయ్య 
వీరనాగయ్యయు వీరకల్లయ్య - వీరభోగయ్యయు విమలదేవయ్య 

* కక్కయ్యగల్లయ్య గాటకోటయ్య - చిక్కయ్య వీరయ్య శ్రీసూరసాని 
కొండగుద్మేతయ్య గుండయ్యగారు - చందేశుబ్రహ్మయ్య శంకరయ్యయును 
అమృతదేవయ్యయు ననిమిషయ్యయును - విమలదేవుండును వీరాదిగాంగ 
శివభక్తిసంపదల్‌ సిలివిలివోవ - సవిశేషభక్తి దృష్టప్రత్యయములం 
జూపుచుసద్భక్తి సురుచిరమహిమ - నేపారువీర మాహేశ్వరావలికి. 


కల్యాణపురమున బసవని బలంగమును జూచి శివార్చకులు, 
పాశుపతులు మొదలగువా రనేకు లంతకు ముందు లింగము లేనివా రయినను 
నప్పుడు లింగవంతులయి వీరమాహేశ్వరులు కాంజొచ్చిరి. అంతకుముందు 
శివాలయములందు దేవలకులు బోయలకు శివప్రసాద మొనంగు 
చుండెడివారు. బసవన్న మతము వచ్చిన తర్వాత వారు శివప్రసాదమును 
దామే భుబింపం జొచ్చిరి. బోయల కియ్యరయిరి. పెద్దతగ వేర్పడెను. బోయలు 
బిజ్జలుని దర్శించి మొఅపెట్టుకొనిరి. బిజ్జలుండిదియేమి యన్యాయ్యమని 
బసవనిం బిలిచి యడిగెను. బసవన వాదించెను. * శైవులవలనం బ్రసాదము 
బోయలకుం బోవచ్చునుగాని వీరమాహేశ్వరులవలన బోయలకుం జెల్లం 
గూడ” దనెను. “కాదందురేని, నేను సంగమేశ్వర దేవునకు నేండు 


1.కరియ, 2. చిక్కబ్రహ్మయ్యయు శ్రీగిరయ్యయును - కక్కయ్య నల్లయ్య కాటకోటయ్య 


[74 వేటూరివారి పీఠికలు 


విషమర్పింతును. బోయ లారగింతురుగా” కనెను. “వివిధ పక్వాన్నము 
లారగింప మీరును, విషమారగింప మేమునా” యని బోయలు మొజవెట్టిరి. 
“శివున కర్పించి విసము బసవన యారగించునది. ఆతండు చావకున్న నింక 
మీదం బ్రసాదము మాకక్క్శజలేదు. చచ్చిన మాకీయవలయు” నని బోయలనిరి. 
బీజ్జలుం డంగీకరించెను. బసవన్న యట్లే సంగయదేవునకు విషనైవేద్యము 
వెట్టి తానును దక్కిన భక్తులు నారగించిరి. బోయలు తగవు విడిచి 
శరణాగతులయిరి. బసవం దను గ్రహించెను. 


జగదేవుండను దండనాయకుండు (ఈతండును బసవనగోష్టిలోనివాండే 
కాని యప్పటి కింకను, వర్ణాశ్రమధర్మముల విడనాడలేదు) తన యింట 
శుభకార్యముం జేసికానుచు, బసవన్నను భోజనమునకు రమ్మని ప్రార్థించెను. 
ఆతండు శరణులరాక కోర్వంగలవేని వత్తుననెను. జగదేవుండు వంటకము 
కాంగానే బసవన రాకకు బూర్వమే బ్రాహ్మణ సమారాధనము గావింపం 
జొచ్చెను. పరిచారకుండొకం డీవార్త బసవనకుం జెప్పెను. ఆతండు గోపించి 
తాను భోజనమునకుం బోవకుందెను తర్వాత నాజగదేవుండు బసవనను 
బిలుచుకొనిపో వచ్చెనుం బసవన తెర యడ్డము గట్టించెను. భక్తజనాళినుండి 
తొలంగిపొమ్మని జగదేవునిం దెగడెను. “ఈశ్వరభక్తుండవై యుండి 
కర్మచండాలురతోం గలసి కుడిచితివి; పాపివి ; పోపో్మనెను. పెక్కుదెజం 
గుల గర్జించెను. జగదేవుడు “కర్మబద్భుందనైతిని; పాపిని. నాకింకం 
బ్రాయళశ్చిత్తము లేదు. ప్రాణము విడుతును” అని మొజవెట్టెను. భక్తుల 
యనుమతిని బసవన్న యిట్లు చెప్పెను. “ఇంకంగొలంది దినములలో నీ 
కళ్యాణకటకమున శివద్రోహము పెంపొందంగలదు. అప్పుడు శివద్రోహిని 
జంపుదునని నీ విప్పుడు మాటయిత్తువేని నీయీ తప్పిదమును శివుండు 
మన్నించును.” జగదేవుం డందుల కంగీకరించి వీరతాంబూలము గొనెను. 
బసవన భక్తులతో జగదేవు నింటికింబోయి భోజనము చేసెను. 


బసవనిమాహాత్న్మ మెటింగియుం గాలము సమీపించుటచేం గొన్నాళ్లు 
సన్న పిదప, బీజ్జలుండు బసవమతమునం జేరినయల్లయ్య, మధుపయ్య 
లను వారి నిద్దజును బిలిపించి కారణమేదో తెలుపకుందనే కన్నులు 
పెజికించెను. బసవన మొదలగువా రింక నీయూర నిలువరాదని 


బసవపురాణము - పీఠిక 175 


నిశ్చయించుకొని జగదేవునిం బిలిచి 'యిదిగో, నీబాస చెల్లించుకోవలసిన 
సమయము వచ్చిని దని చెప్పి కళ్యాణకటకము పాడగునట్లు శపించిరి. 
అప్పుడు మడివాలుమాచయ్య, చౌడరాయండు, ఏకాంతరామయ్య, 
కిన్నరబ్రహ్మయ్య, కేశిరాజయ్య, కన్నడ బ్రహ్మయ్య, కక్కయ్య మొదలగువారితో 
బసవన కప్పడి సంగమేశ్వరమున కేంగెను. కటకము పాడుపదెను. 
అపశకునము లనేకములు దోంచెను. జగదేవుండు మలయ బ్రహ్మయలను 
వారిర్వురు దోడురాంగా నొకనాంటిరాత్రి బిజ్జలునిం బొడిచి చంపెను. తర్వాత 
నాతండు దన్నుం దాం బొడుచుకొని మరణించెను. పిదప బీజ్జలుని బిడ్డలు 
రాజ్యార్థమై యుద్ధముచేసి మృతింజెందిరి. బసవన కూడలి సంగమేశ్వరమున 
సంగయదేవునిలోం జేరెను. 


బసవన చరిత్రము 
(చెన్నబసవపురాణమునుబట్టి) 


చెన్నబసవపురాణము ప్రధానముగా బసవన మెనల్లుండు చెన్నబసవని 
చరిత్రమును దెలుపుచున్నది. కాని, బసవనిచరిత్రముగూడ నిందుంగలదు. 
బనవని చరిత్రము విషయమున నిది బసవపురాణముతోం గొంత 
వేర్పడుచున్నది. అందుం జెప్పంబదని కొత్త విషయములను ముఖ్యభేదములను 
మాత్రమిక్కడం జూపుచున్నాండను. 


బసవని తోంబుట్టువగు నాగమ్మకుం బెండ్లికాలేదు. భర్తలేకయే 
యామెకుం జెన్నబసవన్న పుట్టినాండు. బహుకాల ప్రయత్నమున బసవన 
కక్మయ్యయను భక్తవరుని ప్రసాదమును బడసి దానిని దన యుత్తరీయము 
కొంగునం గట్టికొని యింటికి వచ్చెను. ఆతని పరోక్షమున నాగమ్మ దానిం 
జూచి కక్కయ్యగారి ప్రసాదమును దనకొజకై సహోదరుండు దాంచితెచ్చెనని 
తలంచి యారగించెను ! తర్వాత బసవన దా నారగించుటకై వెదకి నాగమ్మ 
యారగించుటను దెలిసికొని తన కా భాగ్యము లేకపోయినందుకుం జింతిలి 
తన నహోదరి భాగ్యవిశేషమున కబ్బురవపడెను.! తత్రసాదాస్వాద 
మాహాత్యముచే నాగమ్మ గర్భమునం గుమారస్వామి యంశమునం జెన్న 
బసవన్న పుట్టెను! బసవన్నకంటె మిక్కిలి యందగాండగుటచే నీతనికిం 


176 వేటూరివారి పీఠికలు 


జెన్నబసవన్న యన్న పేరేర్చడెను. వ్ర బీజ్జలుండు నీలలోచనయని పేరుగలదానిం 
దనచెల్లెలిని బసవనకిచ్చి పెండ్రిచేసినట్లు చెన్నబసవపురాణమునం గలదని 
కొందజు వ్రాసిరి. తెలుంగు చెన్నబసవపురాణమున నాకది గానరాలేదు. 


బిజ్జలుని జగదేవాదులు చంపిన పిదప బీజ్జలుని వుత్రులు 
మొదలగువారు కొన్నాళ్లకు బసవనను, చెన్నబసవనను, దదాప్తలను జంపుటకై 
దండువెడలిరి. అప్పటికి బసవన కూడలి సంగమేశ్వరమున సంగయదేవునిలోం 
జొచ్చెను. చెన్న బసవాదులను వారరణ్యమధ్యమున నడ్దగించిరి. చెన్నబస 
వేశ్వరుని మాహాత్యమున నందు నంధతమసము క్రమ్ముకొనంగా యాదవులు 
పరస్పరము పొడుచుకొని చచ్చినట్టుగా నాసేనయెల్ల గొట్టికొనిచచ్చెను. పిదప 
భక్తులతోం జెన్నబసవన్న హుళికపట్టణముం జేరి యక్కడి రాజుచే సమ్మానితుండై 
కొన్నాళ్ల కక్కడనే లింగైక్యమందెను. 


బసవనచరిత్రము 
(బిజ్జలరాయనిచరిత్రమును బట్టి) 


బీజ్జలుండు జైనుండు. బసవనకుం బద్మావతియని పేరుగలది తోం 
బుట్టువు గలదు. ఆమెను బీజ్జ్ఞలుండు పరిగ్రహించెను. పద్మావతిమీంది 
వ్యామోహమున బీజ్జలుండు జాగ్రత్తగొనక రాజ్యభారమును మంత్రియగు 
బనవన కప్పగించెను. మాలలు మాదింగలు వెొుదలగు తక్కువ 
జాతులవాంద్రకు లింగములుగట్టి మాహేశ్వరులని పేరుపెట్టి కులమర్యాదలను 
సదాచారములను వీటింబుచ్చి బసవన గొప్ప సాంఘికవిప్లవము గలిగించెను. 


క్షే బిజ్జలుని సోదరి నీలలోచనయనుదానిని బనవన 'పెండ్లాడెనని, శివావతారమయిన 
యల్లమప్రభువు కల్యాణము విడిచి శ్రీశైలమున నరంటిచెట్టులో లింగైక్య్కమందె 
నన్నవార్త విని కూడలి సంగమేశ్వరమున బసవన లింగైక్యమందెనని, అది శక౭౦౭ 
లో నని, చెన్నబసవపురాణము చెప్పుచున్నట్లు, ప్లీటు మొదలగువారు వ్రాసిరి. తెలుం 
గున బసవపురాణమునం గాని, చెన్నబసవపురాణమునంగాని యీ విషయములు 
గానరావు. కన్నడ చెన్నబనవవురాణమున నుండియుండును. తెలుంగు 
చెన్నబనవపురాణకారుండు (అత్తలూరి పావకవి) పాల్కురికి సోమనాథుని 
బసవపురాణమునకు విరుద్ధములుగానుండు విషయములను గొన్నింటిని గుర్తించి 
తన కృతిలో వానిని విడిచినట్టున్నాండు. 


బసవపురాణము - పీఠిక [77 


రాజుప్రాభవమును గుంచించెను; అకృత్యము లనేకములు గావించెను ; 
జైనులను జంపించెను. బీజ్జలున కీతని దుష్పరిపాలనము దుస్సహముగా 
నుండెను. పరస్పరము వారిలో వైమనస్య మేర్చడెను. కొల్లాపురపు 
శిలాహారరాజయిన మహామండలేశ్వరుని జయించి కల్యాణమునకుం 
దిరిగివచ్చుచుండగాం బసవన పంపిన జంగమొకండు జైనవేషముతో వచ్చి 
దర్శించి బీజ్జలునకు విషఫల మొసంగెను. దానిని వాసనచూచి యాతండు 
మృతింజెందెను. చనిపోవుచుం దనకుమారుం డయిన యిమ్మడి బిజ్జలునితో 
“బసవన చేయించిన పని యిది ! కావున వానిని జంపుము” అని చెప్పెను. 


బీజ్జలుని తర్వాతం దత్పుత్రుం డయిన యిమ్మదిబిజ్జ్ఞలుండు రా జయి 
బసవన్నను బట్టుకొనుటకయి తన దండనాయకులను నియోగించెను. 
జంగముల ననేకులను బాధించెను. కేరళ దేశమునకుం బారిపోయి బసవన్న 
యక్కడ నిమ్మడిబీజ్జ్ఞలుని సైనికుల రాకకు జడిసి బావిలోం బడి మృతిం 
జెందెను. ఆతని భార్య నీలమ్మ విషము తిని చచ్చెను. “మరణాంతాని వైరాణి” 
గనుక నిమ్మడిబీజ్జలుం దడంతతో శాంతుందయ్యెను. చెన్నబసవన్న తన 
మేనమామయగు బసవన్నకున్న ధన కనకవస్తు వాహనాదులను రాజున 
కిచ్చివేసెను. రాజనుగ్రహింపంగాం జెన్న బసవన్న రాజమంత్రి యయ్యెను. 

ఏది విశ్వాస్యము ? 

ఇట్లు బసవని చరిత్రము మూండు గ్రంథములందును భిన్నవిధములతో 
నున్నది. వీనిలో విశ్వాస్య మేది యని యించుక విచారింపందగును. 
బసవపురాణము బసవని లింగైక్య్కమునకుం దర్వాత ముప్పదినలువదియేండ్లకు 
రచిత మయినది. చెన్నబసవపురాణము మటథి నన్నూజేంద్లకుం దర్వాత( 
క్రీ.౧౫౮౦) ను, బిజ్జలరాయచరిత్ర మంత కింకను దర్వాత (క్రీ.౧౬౦౦)ను 
రచితమయినవి. కావున వీనిలో బసవపురాణమే మన ౩క్కువప్రమాణముగా 
(గ్రహింపందగినది. ప్లీటు మొదలగువారు, తెలుంగు బసవపురాణమును దాని 
ప్రాచీనతను గుర్తింపమిచే మూండు గ్రంథములను సమానదృష్టితోం జూచిరి. 
దేనికిని వా రంతగాం 'బ్రామాణ్యము నంగీకరింపరయిరి. 


178 వేటూరివారి పీఠికలు 


బసవపురాణమునం జెప్పంబడిన విషయములకును, బీజ్జలుని 
శాసనములం బట్టీ యెొజుంగ నగుచున్న విషయములకును విరోధ మేమియుం 
గానరాదు గాని, బిజ్జలుని శాసనము లెన్నేని వెలసియుండంగా నం దొక్క 
దానియందేని బనవనిం గూర్చి కాని, వీరశైవమును గూర్చి కాని 
యేవిధమయిన ప్రశంసయుం గానరాకుండుట కొంత వింతగాం దోంచును. 
బసవపురాణమునుబట్టీి చూడంగా బీజ్జలుని యొద్ద బసవనిమంత్రిత్వ 
మానాండు పశ్చిమచాళుక్యరాజ్యమున గొప్పయలజడిని మత సంక్షోభమును 
గలిగించినట్టు కన్పట్టును. ఇంత యలజడి కలిగినప్పు దది బిజ్జలుని 
శాసనములలోని కే విధముగానేని యొక్కి యుండందగును. 


బసవపురాణమున వర్ణితములయిన కథలెల్లనవి యట్లే జరిగినవని 
చెప్పనలవిగాదు. మడివాలు మాచయ్య, తాను పూర్వదినమునం జంపిన 
మనుష్యుని మర్షాడాకాశముననుండి యవతరింపంజేయుట, బసవన జొన్నల 
ప్రోవును ముత్యాల ప్రోవునుగాంచేయుట మొదలగువాని నీకాలము వారెవ్వరు 
నమ్ముదురు? అవి యసంభావ్యములు కావనుటకుం దగ్గకాల మింకను 
రాలేదు. చరిత్రపరిశోధనమున మన మిట్టివాని నర్ధవాదములనుగాం 
గొట్టివేయుచుందుము. ఇట్టీ యద్భుతకథలు ; మతముతో భక్తితో సంబంధించిన 
సర్వస్థలములందును గలవు. కాని, బసవనను గూర్చి పాల్కురికి సోమనాథుం 
డు చెప్పిన యద్భుత కథలలో నొక్కదానిని మాత్రము బసవన సమకాలమువాం 
దేయగు మల్లికార్డున పందితారాధ్యుండు గూడ శివతత్పసారమున మూండు 
పద్యములలోం గొండాడినాండు. 


క. _ అసమేక్షణ ! శివభక్తుం 
డసమత్రేష్టుం డని పలికి యన్యులతోడన్‌ 
బొసపోరై బండారువు 
బసవన విసమెత్తి త్రావి బ్రదుకండె రుద్రా! 


క. వసుధ నుమేశుండె దైవము 
ప్రసాదమె పవిత్ర మీశుభక్తులె కులజుల్‌ 
పొసపో రని బండారువు 
బసవన విస మెత్తిత్రావి బ్రదుకండె రుద్రా ! 


బసవపురాణము - పీఠిక 179 


క. కుసుమశరారీ ! శివలిం 
గసమేతులు దక్కం బొందంగా నిది నిర్మా 
ల్యసుఖం బని బండారువు 
బసవన విష మెత్తిత్రావి బ్రదుకండె రుద్రా ! 


ఇది జరిగినను జరగియుండవచ్చును. పరతత్వము శివుందే యని 
త్రికరణశుద్దిగా నమ్మిన మహాఖభక్తుండు, బసవేశ్వరుండు నిర్భయముగా 
నిస్సంశయముగా నిబ్బరించి లింగమూర్తిపై భారమువైచి నిజముగా విషము 
ద్రావి యుండవచ్చును. సంకల్ప బలమున నీశ్వరానుగ్రహమునం జెక్కు 
చెదరక నిలిచి యుండవచ్చును. అది యసంభావ్యమని నేండు మన మనుకొనం 
బనిలేదు. ఉత్తమయోగ్యత లేవియు నుండకయే సీతారామనామకుం డొక 
యొడ్డీండు నేండు విషమును, గరంగించిన సీసమును, నింక నెన్నింటినోకూడం 
దినుచు సర్వభక్షకుండని పే రంది నిరపాయముగా నుండుటను మనము 
వినుచుంటిమి; కనుచుంటిమి. 


జసవన తోంబుట్టువును బీజ్జలుండు పరిగ్రహించుటను గాని, బీజ్జలుని 
తోంబుట్టువును బసవన పరిగ్రహించుటను గాని సోమనాథుండు వాకొనలేదు. 
అవి నమ్మందగినవిగా నాకు దోంపవు. బసవన తోంబుట్టువగు నాగాంబ 
భర్త లేకయే కొడుకును గనె నని చెన్న్షబసవపురాణము చెప్పుచున్నది గాని, 
యదియు నేంటి కింకను మన కసంభావ్యముగానే తోంచుచున్నది. 
బసవపురాణమున నామెకుం జెన్న బసవన్న యని కొడుకు గల్గినట్టు కలదే 
కాని, యామెకుం బెండి జరగినదో లేదో, యామె యాకొడుకు నెట్లుగనెనో 
తెలియవచ్చుట లేదు. బసవన్న తండ్రితోం దగవులాడి యిలువీడి వచ్చునప్పుడే 
యామెయు సోదరునితో నిలువీడినది. బసవన యుపనయనము చేసికొననల్లే 
యీమె వివాహమును జేసికొనలేదా? ఈ సంశయమే కక్కయ్యగారి ప్రసాదపుం 
గథకుం గారణమై యుండును. జైనులు శైవులు పరస్పరము ద్వేషము గలవా 
రగుటచేం జెన్న బసవపురాణమున వీరాక కథను గల్పింపంగా బీజ్జలరాయ 
చరిత్రమున దీనికిం (బబతికూలముగా వారొక కథను గల్పించిరి. 
చెన్నబసవపురాణమున నీలలోచన యను బీజ్జలుని సోదరిని బసవన 
పరిగ్రహించిన ట్లుండంగా, బిజ్జలరాయ చరిత్రమున బసవనసోదరి యగు 


180 వేటూరివారి పీఠికలు 


పద్మావతిని బిజ్జలుండు పరిగ్రహించిన ట్టున్నది. మజియుం జెన్న 
బసవపురాణమునం జిత్రకన్యకథ యని యసభ్యపుంగథ యొకటి గలదు. 
అది యిది :- బిజ్జలునికి సాందర్యవతియగు సోదరి గలదు ఆమె గుజ్టాల 
కాపరిని గూడెను. బిజ్జలున కది తెలిసెను. “బసవని సోదరియగు నాగమ్మ 
పెండ్లి లేకుండనే చెన్న బసవన్నను గన్నందుకు నేను బరిహరించితిని. దానికిం 
బ్రతిగా నాకే యిట్టి యవమానము దాపరించెను.” అని దుఃఖించి యాతం 
డా గుజ్జిపుం గాపరిని జంపించెను. చిత్రకన్యను జిత్రవధచేయం దలారుల 
కాజ్ఞాపించెను. వారట్లు చేయుటలో నామె హస్తములు దెగి చెన్న బసవన్న 
యింటివాకిటం బడెను. అతి సౌాందర్యవంతములుగా నున్న యా హస్తములను 
జూచి మిండజంగము లచ్చెరు వందిరి. ద్వారపాలకులు జరిగిన 
వృత్తాంతమును జెప్పిరి. మిండజంగము లంత సౌందర్యవంతురాలగు 
నాచిత్రకన్యను జూడ మైతిమిగదాయని వగచిరి. ఆమెను టబ్రదికించి మాకుం 
జూపు మని బసవనను బ్రార్థించిరి. ఆమె శరీరశకలము లెల్ల నేటి తెప్పించి 
బసవన యామెను బ్రదికించెను. మిందజంగముల బులుపులు మెందయ్యెను. 
బసవన యామెను మిండజంగము లెల్లరకును భోగార్థమై నియోగించెను. 
అందజు మిండజంగముల యాసలను దీర్పంగాం దగ్గసత్వము నామె కొసం 
గెను. ఆ మిండగీం డ్రామెను దోడ్కొనిపోయిరి.” 


ఈ రోంతకథను జెప్పుటకుం జన్న బసవపురాణకర్త వెనుకాడం దయ్యాను. 
బసవనసోదరి యగు నాగమ్మ చరిత్రమును గూర్చి జైను లాక్షేపింపంగా 
వారికిం దలవంపుగా నుండుటకై శైవు లీ కథను గల్ప్సించియుందు రనియే 
నేను దలంచుచున్నాండను. తెలుంగు చెన్నబసవపురాణమున నంతగాం 
జరిత్రవిషయమే లేదు. 


చరిత్ర విషయమునం జెన్నబసవ పురాణము, బిజ్జలురాయ చరిత్రము 
నంతగా విశ్వసింపందగినవి కావని నా తలంపు. బిజ్జలరాయచరిత్రము 
బీజ్జలుండు జెనుందని చెప్పుచున్నది. కాని, బసవపురాణమున నెక్కడను బిజ్జలుండు 
జైనుండనుట కాధారము కానరాదు. ఆతండు జైనుందనుటగూడ 
యవిశ్వాన్యమేయని నా తలంపు. బీజ్ఞలునియు6 దత్పుత్రులయు 
శిలాతామశాసనములు పెక్కులు నేండు దొరకియున్నవి. అందుంగూడ వారు 


బసవపురాణము - పీఠిక 181 


జైను లనుట కాధారములు గానరాక పోవుటేకాక శివభక్తులనుటకే 
యాధారములు గానవచ్చుచున్నవి. వారు శాసనములందు సువర్ణవృషభ 
ధ్వజులుగాం దెలియవచ్చుచున్నారు. ఇది వారి శివభక్తతను సూచించుచున్నది. 
బసవన నెలకొల్పిన వీరశైవమున బిజ్జ్ఞలుం దభినివిష్టుండు గాకపోవచ్చును. 
కాని, యాతందడు శివద్వేషము గలవాండు వమాతతము గాండు. 
బసవపురాణమున నట్లెక్కడను లేదు. మజియు, 


క్రీ.౧౧౯౫ నాంటి యబ్లూరుశాసనము (ఏకాంతరామయ్య విషయము 
దీనంగలదు. అది ముందు దెలియంగలదు. ఇదేకథ బసవపురాణమునను 
గలదు.)ను బట్టీ చూచిననుగూడ బీజ్జలుండు జైనుండుగాడనియే యేర్పడును. 


“ఏకాంత రామయ్యయును, జైనులును శివుండు పరదైవమని జినుండు 
పరదైవ మని తగవులాడిరి; ప్రతిజ్ఞాపత్రములు వ్రాసికొనిరి. ఏకాంతరామయ్య 
ప్రతిన నెగ్గించుకొని జినదేవుని శిరసు వియుగంగొట్టించెను. జైనులు విజ్జలుని 
కడకుంబోయి మొఅవెట్టీరి. ఆతం దేకాంతరామయ్యను బిలిపించి యడిగెను. 
రామయ్య తన ప్రతిజ్ఞానిర్వహణమును నిరూపించెను. పునఃప్రతిజ్ఞ సలిపి 
నెగ్గుదుననెను. జైనులందుకుం దూంగరయిరి. బిజ్జలుండు వారిని గర్జించి 
పంపెను. ఏికాంతరామయ్య నారాధించెను. ఆతం డారాధించు వీరసోమనాథ 
దేవున కగ్రహార మొసంగెను” అని యాశాసనమునం గలదు. 


బీజ్జలుండు జైనులను గర్జించెననియు శివుని కగ్రహార మొసంగెననియు 
నుండుటచే శాననకారుని యెజుకలో నాతండు జైనుండుగాండనియే 
యున్నట్లేర్ప్వడుచున్నది. ఈ శాననము సరిగా బనవపురాణ రచనము 
నాంటిది. 


బసవనికాలమున గళ్యాణమునంగల మిండజంగముల మిండటికపుం 
గథలు గొన్ని బసవపురాణమునం గలవు. సత్యముగా నట్టీవి కొన్ని జరగినను 
జరగియుండవచ్చును. భక్తులు పరమేశ్వరులే యని, భక్తులచేయు తప్పులు 
తప్పులే కావని, భావించు పరమభక్తులున్నప్పు దట్టి చర్యలు జరగుట 
కభ్యంతరమేమి. శైవభక్తుల కథలను బోలినవి వైష్ణవభక్తుల కథలు నిట్టివి 
యున్నవిగదా! 


182 వేటూరివారి పీఠికలు 


ఇట్లు చూడంగా, మాహాత్మములను బొగడు కథలు కొన్నిపోను, 
బసవపురాణమునం గానవచ్చు బసవనిచరిత్రమునం దక్కినదెల్ల దథ్యమనియే 
తలంపంగూడును. శాసనములందు బసవేశ్వరుని విషయము లేకున్నను 
దత్సమకాలమువాండగు నేకాంతరామయ్య విషయము గలదు గదా! ఆ 
శాసన మానాంటి జైనశైవమతముల స్పర్థలను స్పష్టపజచుచున్నది గదా! 
శాసనాదు లెందుకు? పంద్రైందవశతాబ్టి యుత్తరార్థముననుంది నూజేండ్లలోం 
గల్యాణ ప్రాంతము లందుం గర్జాటదేశమున బసవమతానుయాయు లసంఖ్యా 
కులుగా నతిశయించుట యొక్కటే బసవేశ్వరమతప్రాబల్య ప్రాభవములకు 
బలిష్టమగు సాక్షి గాంజాలును! 


బీజ్జలుండు కలచురి వంశమువాం దడగుట శాసనాదుల మూలమున 
స్పష్టముగా మనకుం దెలియవచ్చుచున్నది. కాని, సోమనాథుం డాతండు 
చాళుక్యవంశమువాందని చెప్పినాందు. 


అల్లయ్య మధుపయ్య యనుభక్తవరులం 
బ్రల్లదుండై రాజు వజపుడు నతని 
యాయతైశ్వర్యంబు నతుల ప్రతాప 
మాయుష్యమును భవిష్యద్రాజరమయు 
నవనిలోం జాళుక్యు లనుపేరు హరుని 
కవిలెను దుడిపించి కల్యాణకటక 
మీడితభక్తి మహిష్టతపేర్మిం 
బాడుగా శపియించె బసవనమంత్రి 
-పండితారాధ్య చరిత్ర 
ఈ వ్రాంత ప్రామాదికము. బిజ్జలుండు చాళుక్యుండు గాండు. 


కలచుర్యులు వేలు. చాళుక్యులు వేలు. చాళుక్యులనుగొట్టి వచ్చినవాం డీ 
బీజ్జలుండు కలచుర్యుండు. 


బసవేశ్వరుండు కప్పడి సంగమేశ్వరునకు భక్తుండనియుం, దుది కాతం 
డాకప్పడి (కూడలి) సంగమేశ్వరమునకే యేంగి యాదేవునితో నైక్యమందె 
ననియు, బసవపురాణమునం గలదుగదా ! కర్ణాటకదేశమున సంగమేశ్వర 
క్షేత్రములు రెండు గలవట! సర్‌ వాల్దరు ఇలియట్‌ దొరగారు, బిజాపూరు 


బసవపురాణము - పీఠిక 183 


జిల్లా హన్గ్లొండ తాలూకాలో కృష్ణామలాపహానదులు సంగమించు స్థలమునం 
గల సంగమేశ్వరమే బనవేశ్వరుందు లింగైక్యమందిన స్టలమనియుం 
దత్రత్యులక్కడి సంగమేశ్వర లింగమునకు నడుమ నొక గుంటను జూపుచు 
నది బసవేశ్వరుండు లింగములోనికి దూరినచోటి చిహ్నమని చెప్పుదురనియు, 
వ్రాసిరి. ప్లీటుదొరగా రీ విషయమును గూర్చి నందేహించిరి. బనవ 
పురాణమునం గూడలి (కప్పడి) సంగమేశ్వరమే పేర్ళొనంబడినది గావున, 
కృష్ణా తుంగభద్రానదుల సంగమస్థలమునం గల సంగమేశ్వరమునకే 
పయిపేరు గలదు గావున, బసవేశ్వరుండు లింగైక్యమందిన స్టలముగాం 
దలంపంబడినది యిదియే యగునేమో యని వారు వ్రాసిరి. కూడలి సంగమేశ్వర 
మనికాని, కప్పడి నంగమేశళ్వర మనికాని కృష్ణామలప్రభానదుల 
సంగమసన్థలమునకుం బేరులేకుండుట నిశ్చితమే యగునేని, కృష్ణా 
తుంగభద్రానదుల సంగమస్థలమే బసవేశ్వరుండు లింగైక్యమందినస్థలమని 
నిశ్చయింపవలయును. 


బిజ్జలుని చరిత్రము 


బసవ వురాణాదులను విడిచి శాసనాదులను గొని యీతని 
చరిత్రమును దెలిసికొందము. 


చేదిదేశము (జబల్పూర్‌ నేలిన కలచుర్య (కలంజర) రాజులశాఖలలో 
నొకశాఖవారు కళ్యాణము నేలుచున్న చాళుక్యులయొద్ద నుద్యోగులుగా 
నుండిరి. అందు బిజ్జలుండు మూండవ తైలపదేవునియొద్ద నుద్యోగిగా నుండి 
క్రమముగా స్వతంత్రుండై పశ్చిమ చాళుక్యరాజ్యమున కేకచ్చత్రాధిపతి 
యయ్యెను. ఆతని కిర్వురు భార్యలు, పెద్దభార్యకు నలుగురు పుత్రులు, 
పిన్నభార్యకొక పుత్రుండు నొక పుత్రికయు జనించిరి. బీజ్జ్ఞలుడార్జించిన 
పశ్చిమచాళుక్యరాజ్యము తత్పుత్రులకాలమున యథాయథ అయినది. 
సరియయిన వంశానుక్రమణి తెలియరాదు గాని, పల్నాటిలో రాజ్యమేలిన 
వారును, పల్నాటివీర చరిత్ర కథానాయకులునగు ననుగురాజ ప్రభృతులును, 
విద్యానగరరాజబంధువులై ౧౫ శతాబ్ధి నుండి యాంధ్రదేశమునం 
బ్రఖ్యాతిగడించిన వారగు నార్వీటి బుక్కరాయాదులును నీ బిజ్జలుని 
వంగదమువారగుదురు. బిజ్జలుని వంశవృక్ష మిట్టిది ్‌ 


184 వేటూరివారి పీఠికలు 


క 
'పెరుమాడి ( క్రీ.౧౧౨౮) 
| 
(త్రిభువనమల్లబిజ్జలుండు ( క్రీ.౧౧౪౫,మథి ౧౧౫౬నుండి ౧౧౬౭ వరకు ) 





నిశళ్ళంకమల్లసంకమ సింహుండు వజుండు 
క్రీ.౧౧౭౭ నుండి (క్రీ.౧౧౮౩ 
౧౧౮౧ వజకు 
భుజబలమల్ల రాయమురారి వీరనారాయణ 
సోమేశ్వరదేవిదేవుండు ఆహవమల్లుడు 
క్రీ.౧౧౬౭ నుండి క్రీ.౧౧౬౧ నుండి 
౧౧౭౭ వజఅకు ౧౧౮౩ వణకు 


పశ్చిమ చాళుక్యరాజులకు మన బిజ్ఞన తొలుత సామంతుండుగా 
నుండెను. క్రీ.౧౧౪౬ ప్రాంతముల నుండి యీతని శాసనములు గలవు. 
తొలుతటి శాసనములనుబట్టి యాతండు మూండవతైలపదేవుని సామంతుం 
డని యెజుంగనగుచున్నాండు. బిజాపురమునంగల క్రీ.౧౧౫౧ నాంటి 
శాననమున నీతండు మూండవ తైలవుని సామంతుం దనియు, 
మహాప్రధానదండనాయక సేనాధిపతి బిరుదాంకుండైన మైలారయ్య తర్జవాడి 
౧౦౦౦ ని నీతనికి సామంతుండై పాలించుచున్నాం డనియుం గలదు. బలగామి 
(బెల్లాం) లోం గల (క్రీ.౧౧౫౫ నాంటిది. అది తైలపుని యాజవపాలన 
వత్సరము) శాసనమున బీజ్జలుండు సర్వదేశములను బాలించుచున్నట్టు గలదు. 
బిజ్జలుని మూండవతైలపదేవునకు సామంతునింగాం జెప్పు శాసనములలో 
క్రీ.౧౧౫౫ నాంటి దగు నీ బెల్లాంశాసనమే కడపటిది. అప్పటనుండి బిజ్జ్ఞలుండు 
శాసనములలోం దనస్వతంత్ర పరిపాలనము వ్యక్తమగునట్లు తనయేల్చడి 
వత్సరములను జెప్పుకొన నారంభించినాండు. కాని ౧౧౬౨ వణకు బీజ్జలుడు 
పశ్చిమచాళుక్య రాజ్యముపై సంపూర్ణాధిపత్యమును బదడయలేదు. అయినను 
౧౦౫౬ నుండి సామంత స్థితిని మీటి స్వతంత్ర స్థితికి వచ్చినాండు. 


బసవపురాణము - పీఠిక 185 


క్రీ.౧౧౬౨ బిజ్జ్ఞలుని యేడవ వరిపాలనవత్సరము. అప్పటి 
శాసనములలో నాతండు “కలచుర్య చక్రవర్తి “సమస్త భువనాశ్రయ 
శ్రీష్పథివీవల్లభ మహారాజాధిరాజ పరమేశ్వర పరమభట్టారక” బిరుదములం 
జేర్చుకొన్నాండు. ఆతని కప్పుడు శ్రీ ధరదండ నాయకుండు, పద్మరసు, అమ్మణ, 
సోమదేవయ్య, విజయాదిత్యుండు (మహామండలేశ్వరుండు) కార్తవీర్యుండు, 
ఈశ్వరయ్య, సిద్ధలయ్య, కలియమ్మరును, 'పెర్మాడి యనువారు 
సామంతరాజులుగాం బేర్శొనంబడిరి. క్రీ.౧౧౬౮ శాసనములో బిజ్జలుం 
దేకచ్చత్రాధిపత్యముగా రాజ్యమేలుచు రాజ్యభారమును దనకొడుకయిన 
సోవిదేవునిమీందం బెట్టినట్టున్నది. ఆ శాసనము సోవిదేవునిదే. నాంటిదే 
బిజ్జలుని కడపట శాసనము. అది యాతని పందైండవ పాలనవత్సరము. 
సోవిదేవుని తర్వాత నాతని తమ్ములు సంకమ, ఆహవమల్లుండు, సింఘణుండు 
కూడం గొలంది దినములు రాజ్యమేలిరి. ఏచలదేవి యనుభార్యవలన వబిజ్జలునికి 
వజదేవుండు, శ్రీయాదేవి యనుకుమారుండును గుమార్తెయుం గలిగిరి. 


క్రీంం౮౨లో బీజ్జలుని కొడుకులను వీడి పశ్చిమ చాళుక్యరాజ్యలక్ష్మి 
మరలం జాళుక్యరాజేయగు నాల్గవ సోమేశ్వరునిం జెందినది. కలచుర్య వంశ్యుల 
పరిపాలన మంతతో నంతరించినది- శాసనములవలన బీజ్జలవృత్తాంత మింత 
మాత్రమే తెలియవచ్చుచున్నది. 


బసవన కృతులు 
కర్ణాటకభాషలో బసవన్న “*లాలితంబుగ నాల్గ్లులక్షల మీంద, 
నోలినర్వది నాల్గువేల గీతము” ల రచియించినట్లు బనవపురాణము 
చెప్పుచున్నది. పయి సంఖ్య యా గీతముల (గ్రంథసంఖ్య కావచ్చును. పండితా 
రాధ్యచరిత్రమున బసవనిగీత మొకటి మొదలెత్తి యుదాహృతమయినది. 


అక్కజం బక్కజం బని బాసగీత 
మొక్క టానతియిచ్చె ........ ల 


బసవన్న గీతములు గొన్ని నేండును గర్జాటభాషలోం గానవచ్చు 
చున్నవి. షట్‌ స్ట్థలవచనములు, కాలజ్ఞానవచనములు, మంత్రగోప్యము, 
శిఖారత్న్షవచనములు అను పేరుగలవి యిప్పుడు దొరకుచున్నవి. వీనిలో 
1. ప్రాచ్యలిఖితపుస్తకశాలలోం జూడనగును. అవి యింకను ముద్రితములు గాలేదు. 
ఇందుదాహృతములయిన గేయములు కర్ణాటకచరిత్రలో నుదాహృతము అయినవి. 


186 వేటూరివారి పీఠికలు 


కూడలి సంగమ దేవుని సంబోధన ముండును. బసవన కాయన యిష్టదెవము 
గదా! బసవేశ్వరుని కర్ణాట గేయములను మచ్చునకుం జూపుచున్నాండను. 


“నరెకెన్నెగె తెరెగల్లకె శరీరగూడవగదమున్న 
హల్లుహోగి బెన్నుబాగి అన్యరిగె హంగాగదమున్న 
కాలమేలె కయ్యనూరి కోల హిదియదమున్న 
ముప్పిందొప్పవళియదమున్న మృత్యుముట్టదమున్న 
పూజిసు నమ్మ కుడలసంగమదేవరా! 

అరగిన పుత్తియ నురియ నాలగె హొయ్దుమాతాడువ సరసబేడ. 


బెళ్జియ బెనకంగె కెండదుండలిగెయ మాడి 

చిల్లవాడిదరె హల్లు హోహుదు 
కుడలసంగయ్యన శరణరొడసె 

సరసవాడిదరె అదు విరస కాణిరయ్య 
ఉళ్లవరు శివాలయ మాడిసీయరు 

నానే మాడువె బడవనయ్య 


ఎన్న కాలేకంభ దేహవే దేగుల శిర హొన్నకళస నోడయ్య 
కుడల సంగమదేవయ్య కేళయ్య న్థావరక్కటివుంటు జంగమక్కటివుంటె. 


ఆడి కాలు దణియదు నోడి కణ్డు దణియదు మాడి కైదణియదు 
హాడినాలగె దణియదు సుడి తలె దణియదు బేడి మనం దణియదు ఇన్నువే 
నా నిమ్మకైయార పూజిసి భజిసదె మనదణియలొల్లదు కుడల సంగమదేవా 
నిమ్ముదరవ బగిదాను హోగువ బరవెనగె. 


మడకెయె దైవవు మరదల్లియె దైవవు బీదియకల్లై దైవవు బిల్లనారియె 
దైవవు కాణిరైయ కొళగవె దైవవు గిళియెదైవవు కాణిరైయ దైవ దైవవెందు 
కాలిడలింబిల్లవు దేవనొబ్బనె కుడలసంగమ దేవ. 


జాతివిడిదు సూతకవ నరసువరె, జ్యోతివిడిదు కత్తలెయ నరసువరె, 
ఇదే తకొ మరుళు మానవా జాతియల్లి అధికవెంబె విప్రశతకోటియొ లిర్దల్లి 


బసవపురాణము - పీఠిక 187 


ఫలవేను భక్తశిఖామణియెందుదు వచన నమ్మ కుదలసంగన శరణర పరుషవ 
నంబుకెడ బేడ మనుజా.” 


సంగీతకళలో బసవన గొప్ప నేర్చుగలవాం డని పెక్కుచోట్ల 
సోమనాథుండు ప్రశంసించినాండు. 


చ. విరచితశుద్ధ సాళవ నవీన మృదుస్వరమంద్ర మధ్య తా 
ర రుచిర దేశిమార్ల మధురస్వరగీత సుధాతరంగిణీ 
తరలతరంగజాల సముదంచితకేళి విలోల సంగమే 
శ్వర శరణయ్య నీకు బసవా బసవా బసవా వృషాధిపా! 


సంగీతమున నింతనేర్పు గలవాడు గావుననే యన్ని గేయకృతుల 
నాతండు రచియింపంగల్లెను. భక్తిరసపఫ్లతముగా నాతండు గేయముల రచించి 
మధురతరముగా స్వయము గానముచేయుటచే నాకాలమున ననేకులను 
స్వమతమునకుం ద్రిప్పుకొనం గల్గినాండు. 


బసవనకు బాలసంగయ్యయని కొడుకొకండు జనియించెననియు 
బసవన కంటెముందే యాతండు లింగైక్య మందె ననియు, నప్పుడు బసవన; - 


పుష్ప విద్దంతె మొగ్గెయ నర్చిసికొండ శివను 
పక్వవాద ఫల విద్దంతె కసుగాయ కోయ్డ శివను” 


అని ప్రలాపించెననియు, ఖైరవేశ్వరకావ్యము కథాసూత్ర రత్నాకరమునం 
గలదని కర్దాటకవిచరిత చెప్పుచున్నది. 


బసవనకృతులలో షట్‌స్టలవచనములను నేను జదివి చూచితిని. 
తెలుంగున శంకరవచనములు, వేంకటేశ్వరవచనములు నున్న విధమున 
నవి భక్తిరసభరితములై తేటగాం జదువందగినవిగా నున్నవి. 


కర్ణాటాంధ్రభాషలలో బసనవనమీంద రచితములయిన స్తుతి 
(గగ్రంథములకు మితిలేదు. ఆతండు నందీశ్వరునియవతార మని వీరశైవుల 
విశ్వాసము. పాల్కురికి సోమన తన బసవపురాణకథాసారము నెల్లం దెలుం 
గున వృషాధిపశతకమునను సంస్కృతమున బసవోదాహరణాదులందును 


188 వేటూరివారి పీఠికలు 


వెలయించినాండు. అతండు రచియించిన గ్రంథములెల్ల బసవస్తుతిరూపములే. 
బసవేశ్వరు నుపాస్యదైవతముగాం గొల్చిన వారిలోం దొల్తటివాం డాతందే. 
బసవేశ్వరునియెడ నాతనికిం గలభక్తి యింతంతనరానిది. వృషాధిపశతక, 
బసవోదాహరణాదులం జదివిననది తెలియనగును. 


బసవన సమకాలమువారు 


బసవపురాణమున బసవనకు సమకాలమువారుగాం బేర్మొనంబడిన 
వారిని గూర్చి తలియందగినవిశేషములు గొన్ని గలవు. కావున, సంక్షిప్తముగా 
వారి చరిత్రముల నిక్కడ వివరించుచున్నాందను. 


మడివాలు మాచయ్య (పుట ౧౦౦) 


ఈతడు చాంకలి. మహిమగల భక్తుండు. ఈతండు శివభక్తుల 
మడుంగుల నుదికి తెచ్చునప్పుడు భవు లడ్డు రాంగూదదు. వచ్చెనేని చంపును. 
ఒకనాం డొక బాటసారి యడద్దురాంగా వానిని జంపెను. బిజ్జలుం డందుకుం 
గోపించి యీతనిం జంపుటకై యేనుంగును బంపెను. దానినిగూడ నీతండు 
చంపెను. బసవన తెలుపంగ బిజ్ఞలుం డీతని మాహాత్యమును విని 
యచ్చిరువంది యీతనికి శరణాగతుం డయ్యను. ఈతండు చచ్చిన మనుజుని, 
నేనుంగును మరల టబ్రదికించెను. 


ఈతండు కాలజ్ఞానవచనములను, ఇతరవచనములను రచియించి 
నట్లు కన్నడకవిచరిత చెప్పుచున్నది. సాధారణముగా నా కాలపు వీరశైవు 
లందజపేర “కాలజ్ఞాన” మని యేదేదో భవిష్యద్విషయముం జిప్పునవిగా 
గొన్ని (గ్రంథములు కన్నడదమునం గలవు. అవియెల్లను వారువారు 
రచియించినవే యనుటను గూర్చి నేను సంశయించుచున్నాందను. 


అల్లమప్రభువు (పుట ౩౬) 


బనవపురాణ మీతని నతిలోకచరిత్రునింగాం జెప్పుచున్నది. 
కర్ణాటకవి చరిత్రమున నీ మహనీయుని చరిత్రమిట్లు వ్రాయంబడినది. 


బసవపురాణము - పీఠిక 189 


“ఈతండు శూన్యసంపాదనము, మంత్రమాహాత్యము, షట్‌స్టలవచన 
ములు, మంత్రగోపపదములు, సృష్టివచనములు, బెడగినవచనములు, (ప్రభు 
దేవర) కందములు, కాలజ్ఞానవచనములు నను గ్రంథముల రచియించెను. 


ఈతండు వీరశైవగురువులందు బహుప్రఖ్యాతుండు “శ్రీమద్దేశికషట్‌ 
స్థలచక్రవర్తి బ్రహ్మానంద, పరమశివమూర్తి, విరక్తశిఖామణి, మాయాకోలాహల 
ప్రభుదేవులొ డని శైవగ్రంథకర్త లీతనిం బేర్శొనిరి ఈయన విషయమునం 
బ్రభులింగలీలలు, అల్లమప్రభుసంగీత పదములు మొదలగు [గ్రంథములు 
పుట్టినవి. 

ఈతండు శ్రీ శ్రైమున నరంటిచెట్టులో శివైక్షమందె నన్నవార్త వినియే 
బసవేశ్వరుండు కూడలి సంగమేశ్వరునిలోం జేరనని (కన్నడు చెన్నబసవపురాణ 
మునం గలదట. 


సిద్ధరామయ్య (పుట ౪౮) 


బసవపురాణ మీతండు సొన్నలిక పురవాస్తవ్యుం డనియు, నభినవ 
శ్రీగిరి యని యాగ్రామమును బెంపొందించి శ్రీశైలమల్లికార్జును నక్కడికిం 
గొని వచ్చి ప్రతిష్టించి యింకను బెక్కుశివలింగముల నెలకొల్పి మెనినీడయు, 
నడుగు జాదయుం గానరాకుందం జరించువాందనియు, సమాధియోగమున 
శివలోకమునకుం బోయివచ్చుచుండువాం డనియుం జెప్పుచున్నది. ఆ 
(గ్రామమున నాతందొక తటాకము ద్రవ్వించి విద్యాసముద్రుండని బిరుదుగల 
కర్పరుం డనుయోగి నోడించి తాను గట్టుకొన్న యా తటాకము నడుమను 
సమాధిని గల్పించుకొనియందే బయలయ్యె నట. నిజజననమును సుగ్గళవ్వకు 
రేవణనిద్ధుండు సూచించినట్టును, చెన్న బసవన్నకడ లింగదీక్షను, 
దత్తోపదేశమును బొందినట్లును గొన్ని వీరశైవగ్రంథములు చెప్పుచున్నవి. 


యోగినాథవచనములు, మిశ్రస్తోత్రత్రివిధి, సిద్ధరామేశ్వరత్రివిధి, 
అమవావరణస్తోత్ర త్రివిధి, మంత్రగోప్యము, కాలజ్ఞానము, అను గ్రంథముల 
నీతండు కన్నడమున రచియించెను. రాఘవాంకకవి ( క్రీ.౧౧౬౫ ) ఈతని 
చరిత్రమును సిద్ధరామపురాణ మనుపేర రచించెను. 


190 వేటూరివారి పీఠికలు 


సకలేశ్వరు మాదిరాజయ్య (పుట ౮౯) 


ఈయన శ్రీపర్వతమున వసించు శివయోగీంద్రుండు. ఏడువందల 
యేంగ్లీతండు శివానుగ్రహమున జీవించెనట. బసవనను జూచునాంటి కీతం 
డార్నూంట యేంబది యేండ్లవాం డట! మల్లికార్జున పండితారాధ్యుం డీతని 
నిట్లు ప్రస్తుతించినాడు. 


క. భూతలమున నిది యొెంతయు 
నూతనమని పొగడ నేండునూటేండ్లు మనం 
దే తనరుభక్తిం ద్రిపురా 
రాతీ, సకలేశు మాదిరాజయ్య శివా! 


ఈ మాదిరాజయ్య కళ్యాణకటకమును శపించి బసవేశ్వరుండు 
వీడివచ్చునప్పు డాతనితోడ నుండినట్లు బసవపురాణమునం గలదు. మల్లికార్జున 
పండితారాధ్యుండు (శివతత్వసారమును) బసవేశ్వరాదులు లింగైక్యమందిన 
పిదప శ్రీశ్రైలమునకుం జేరి తానును లింగైక్స్క మందంబోవుచుం గడకాలమున 
రచియించెను. తద్రచనాకాలమునకు మాదిరాజయ్యయు లింగైక్యమందెనని 
యెజుంగనగును. మాదిరాజయ్య కృతిగాం గన్నడమునం గొన్ని రచనములు 
గలవట! కరెయ పద్మరసున కీతండు పితామహుండట. 


మతజియుం గిన్నరబ్రహ్మయ్య (పుట.౧౪౨ ) కన్నడ బ్రహ్మయ్య, 
ముసిండి చౌదయ్య, సురియచౌండయ్య, తెలుంగు జొమ్మయ్య, శివనాగుమయ్య 
యనువారు బసవనసమకాలమువారు. వీరినిగూడ మల్లికార్జున పండితా 
రాధ్యుండు శివతత్తసారమున న్మరించినాండు. కలకేతబ్రహ్మయ్య, 
మోళిగమారయ్య, ఏకాంతరామయ్య, కక్కయ్య, భోగయ్య, గుడ్డవ్వ, 
జగదేవదందనాయకుండు, పదుమరసు, పురాణదమాయిభట్టు, అల్లయ్య, 
మధుపయ్య, మొదలగువా రింకను బసవన్న సమకాలమువారు గలరు. 
వారిని గూర్చి ( పుట. ౨౨౯ ) చూడందగును. మల్లికార్జున పండితారాధ్యుం 
డు శివతత్త్వసారమున వీరినిం బేర్కొనలేదు. ఇందీక్రిందివానిని గూర్చి 
యించుకచరిత్ర మెజుక కందుచున్నది. 


బసవపురాణము - పీఠిక 191 


మోళిగమారయ్య 


నేంటి బందరుదేశమందలి మాండవ్యపురమును * పాలించుచు 
శివభక్తుల నారాధించుచు నుండెను. బసవన్న యతనియొద్ద నున్న శివభక్తులను 
దనతోం బిలుచుకొనిపోంగా అతనిని జంపుట కిద్దజు సేవకులను బంపెను. 
వారు జంగమవేషమును వేసికొని బసవనియింటియందు శివభక్తులనడుమం 
గూర్చుందిరి. బసవని మహిమచే వారిమెడలందున్న వంగకాయలు లింగకాయ 
లయినవి. ఇది విని మారయ్య వైరాగ్యమున నిట్లు పాడెను. 


హిరియరదర్శన నయనక్కె చెలువు ; 
సత్పాత్రక్కిడువుదు హస్తక్కెచెంద; 
సత్యవనుడివుదు వాక్యక్కాభూషణ; 
శివస్తుతికేళువుదు కర్ణక్కె అలంకార ; 


శరణరకూడె సంభాషణిప్రాణకై శృంగార 
ఇంతిల్ల దనరన బాళుహోలెయజోగికైయ పాత్రదిందకడె 
156 పుట. కన్నడ కవిచరిత్ర 
అనిపాడి రాజ్యమును బరిత్యజించి కళ్యాణమున కేగి కట్టెలుకొట్టి అమ్ముకొనుచు 
జంగమార్చన చేయుచుండెను. 
మోళిగమారయ్య వచనము లని కర్ణాటగ్రంథము గలదు. 


ఏకాంతరామయ్య (పుట.౧౭౦) 


బసవపురాణమునం జెప్పంబదిన విషయమే యీషద్భేదముతో నొక 
శాసనమునం గలదు. దాని సారార్థమును జెప్పుచున్నాండను. 


1. గోదావరి మండలమందు గల యీ మాండవ్యపుర మేదో? 
శా శ్రీమద్రాజమహేంద్రనామనగరీ శ్రీదుర్గవర్యస్థితా 
సామాన్యస్ఫురమాణ దక్షపురపశ్చాద్భాగతుల్యా నదీ 
గ్రామణ్యంతిక పూర్వదిక్ష్రృథితతీర ప్రాంత దివ్యోదిత 
శ్రీమాండవ్య పురీవరం బలరె ధాత్రీనూతనస్వర్గమై. 
-శ్రీ గుణరత్నకోశము. 


192 వేటూరివారి పీఠికలు 


హనగల్లు కదంబులలోనివాం డగుకామదేవ మహామండలేశ్వరునిదా 
శాసనము. అందు శాసనసంవత్సరము పేర్కొనంబడలేదు. కాని, యీ 
కామదేవుండు క్రీ. 1181 నుండి 1208 దాంక రాజ్యమేలినాండు గాన 
శాసనమును దన్మధ్యకాలపు దయియుందును. బసవపురాణ రచనాకాలము 
శాసనరచనాకాలము నించుమించుగా నొక్కటే యగును. 


“కృంతలదేశమున సోమనాథశివాలయము గల యలందిపట్టణమున 
వేదవేదాంగవేత్త శ్రీవత్సగోత్రుండు పురుషోత్తమభట్టను బ్రాహ్మణుండు గలం 
డు, ఆతని భార్యపేరు పద్మాంబిక. వారికిం జిరకాలము సంతానము లేదయ్యెను. 
పుత్రార్ధమై వారు శివు నారాధించిరి. సపరివారుండై కైలాసమున శంకరుండు 
సభదీర్చి యుండగా నారుదుండరుదెంచి” సిరియాలాదులు బొందితోం 
గైలాసము నకు వచ్చుటచేతను భూలోకమున జైన బౌద్దమతములు 
పేట్రేగుచ్చువి.” అని నివేదించెను. “తన్మత నాశనార్థమైై భూమిలో 
నవతరింపుము. అని శివుండు వీరభద్రు నాజ్ఞాపించెను. శివాజ్ఞ చొప్పుననే 
వీరభద్రుండు పురుషోత్తమభట్టు గర్భమునం బ్రవేశించెను. పురుషోత్తమభట్టు 
కలలోం గనుపడి “మీకుం గొడుకు గల్గును. రాముందని పేరిడుండు. ఆతండు 
దక్షిణాపథమున జైనమతస్థుల నోడించి తన్మతనాశనము చేయును.” అని 
తెల్పెను. అట్లే కొడుకు గల్డెను. రాముండని పేరిడిరి. శివభక్తిని బోధించిరి. 
ఏకాంత భక్తినిబట్టి యాతని కేకాంతరామయ్యని పేరయ్యెను. త్రికరణశుద్ధిగా 
నాతండు శివతన్మయుండై దక్షిణదేశమునంగల సోమనాథదేవాలయములకెల్ల 
నేంగి యాయాసోమనాథ దేవుల నెల్ల నారాధించెను. ధార్వార్‌ మండలమున 
లక్ష్మేశ్వర్‌అనే హలల్టేరియొద్ద సోమనాథదేవాలయమున స్వామిలింగమూర్తిని 
గొలుచుచుండంగా నాస్వామి ప్రత్యక్షమై “ఆబ్లూరి కేంగి నీ వక్కడనేయుండి 
తలయయిన నొసంగి జైనుల నోడంగొట్టుము” అని యాజ్ఞాపించెను. అట్లే 
అబ్లూరి కేంగి సన్వ్యాసివలె బ్రహ్మేశ్వర దేవాలయము కడ నాతండు శివు 
నారాధించుచు నుందెను. సంకగౌండుందని పేరు గల (గ్రామాధికారితోం 
గలసి యాయూరిజైనులు జినదేవుండే భగవంతుండని యా శివాలయముం 
జేరి జినుని మొక్కసాగిరి. 'శివుందే పరదైవి మని యేకాంతరామయ్య 


బసవపురాణము - పీఠిక 193 


వాదించెను. సృష్టిస్టితిలయ కారణము శివుండే యని రాద్ధాంతపజిచి వారి 
యారాధనమును నిరాకరించి గర్జించెను. “వట్టిమాట అెందుకు? శివుండే 
పరదైవమగు నేని నీతల నాయన కప్పగించి మరలం బడయుము. 
అట్లుచే సెదవేని నీవాదము నెగ్గెనని మే మొప్పుకొందుము. జినవిగ్రహమును 
బాఅవైచి శివలింగమునే యారాధింతుము” అని వారనిరి. ఏకాంతరామయ్య 
యంగీకరించెను. తాటాకులమీందం బంతములు వ్రాసికొనిరి. శివగీతములు 
పాడుచు నేకాంతరామయ్య తన తలందజుంగుకొనెను. ఏడవనాంటి కాతనితల 
మరల వచ్చిను. జైనులు చలచల్లంగా జాథటిరి. తమమాట చెల్లించుకొనరయిరి. 
జైను లెంతో జాగ్రత్తతో రక్షించుచున్నను గూడ నేకాంతరామయ్య వా రారాధించు 
జినదేవుని తల విణుంగంగొట్టి దానిని దా నారాధించు శివదేవునకుం గానికగాం 
గొనితెచ్చెను. ( ఆ శాసనమున సంకగౌండండు సేనతో ఒంటరియగు 
నేకాంతరామయ్య పయికి యుద్ధమున కేంగి నట్లు ఓడినట్లు శివానుగ్రహమున 
నేకాంతరామయ్య గెల్పినట్లు చిత్రముగూడం జెక్కంబడియున్నది) జైనులు 
తమ మతనాశనమునకుం గోపించి కళ్యాణమునకు వచ్చి దేశాధీశ్వరుండగు 
బిజ్జలుని యొద్ద మొరపెట్టుకొనిరి. బిజ్జ్ఞలుండు వారి మాట విని యేకాంత 
రామయ్య పైం గోపించి యాతనిం బిలిపించి యడిగెను. ఆతండు జైనులు 
వ్రాసి యిచ్చిన ప్రతిజ్ఞాపషత్రమును జూపెను. జైను లింకను బందెముకు 
వత్తురేని వారి జినాలయము లేడ్నూజును దనతలం దగులంబెట్టి యయిన 
వ్రచ్చివైపింతు ననియెను. బీజ్జ్ఞలుండప్పుడు నానా దివ్యస్థ్టలములనుండి 
ప్రఖ్యాతులయిన జైనాచార్యులను బిలిపించెను. ఏకాంతరామయ్యతోం 
బందెమునకు నిలుందడనెను. వారు నిలువ రయిరి. బిజ్జలుండు వారి 
నపహసించి యింక మీంద శైవులతో వివాదములు పెట్టుకొనకుండని 
మందలించెను. ఏకాంతరామయ్యకు సభలో జయపత్రము వ్రాసియిచ్చిను. 
ఆయన కాళ్లు గడిగి యారాధించెను. అప్పటినుండి యాసోమనాథునికి 
వీరసోమనాథుండని పేరయ్యెను. ఆస్వామికి బనవాసి పంద్రెందువేలలో సత్లేజి 
డెబ్బది గగ్రామములలోని దగు గోగేలి గ్రామమును బీజ్జలుం డప్పుడు దానము 


194 వేటూరివారి పీఠికలు 


చేసెను. పిదప నాల్గవ చాళుక్య సోమేశ్వరుండు తన సేనాపతియగు బ్రవ్మనితో 
శెలయావచియకొప్పయందు సభ చేసినప్పుడు శివభక్తుల కథలలో రామయ్య 
కథకూడ వినెను. ఉత్తరము వ్రాసి యేకాంతరామయ్యను బిలిపించి యాతండు 
తన యంతఃపురమున నాతని కాళ్లు గడిగి యారాధించెను. ఆ వీరసోమనాథ 
దేవునకే బనవాసి పండ్రెండు వేలలోనే నాగరఖండము డెబ్బది గ్రామములలో 
నొక గ్రామము సమర్పించెను. 


పిదప మహామండలేశ్వర కామదేవుం దక్కడి కరిగి యాకథలెల్ల 
విని యేకాంతరామయ్యను హానుగల్లు అనుగ్రామమునకుం బిలిపించి కాళ్లు 
గడిగి యారాధించి (యావీరసోమనాథ దేవాలయమునకే హానుగల్లు 
౫౦౦ లలో హోసనాథ్‌ డెబ్బదింటిలో ) ముండాగోడు దగ్గణ మల్లిహల్లి 
యనుగ్రామము సమర్పించెను. 


ఈ శాసన మప్పటిది. బిజ్జలుండు దేవాలయమునకు దానము 
చేసినప్పుడు మహామండలేశ్వరు6 డని పయిశాసనమునం గలదు. కావున 
నప్పటి కాతండు మూండవ తైలపదేవుని నోడించి స్వతంత్రుడు గాలేదు. 
అనంగా నాకాలము క్రీ. 1162కుం బూర్వమగును. 

పద్మరసు 

ఈతనితాత శివయోగి మల్లికార్జునుండు. మల్లర సని యాతని 
నామాంతరము. కర్ణాటకదేశమందలి కల్లకురికియం దాతండు ప్రభువై యుండి 
విరక్తుండై శ్రీశైలమున కరిగెను. తత్పుత్రుండు సకలేశమాదరసు కొంతకాలము 
కల్లకురికిని బాలించి విరక్తుందై శ్రీశ్రైలమున కరుగుచుం (దోవలో 
శిష్యప్రార్థనమున “అంబ యనుగ్రామమునం గొంతకాలము వసించి పిదప 
శ్రీశైలమున కరిగి తండ్రియయిన మల్లరసును జూడంగా నాతండు, “నీ 
వింకను నేనూటేండ్లు భూలోకమున వనించి కల్యాణకటకమున 
ధర్మస్థాపనార్థమై పుట్టిన బసవనితోం గలసి వర్తింపుము” అని నిబోధించెను. 
ఈతని పుత్రుండు అంబగ్రామమం దుందెను. ఆతనికి నరసింహబళ్ళాళుని 


బసవపురాణము - పీఠిక 195 


దందనాయకుండును కమ్మకులవల్లభుండును నగు గౌరప్ప యక్కయగు 
మంగళనిచ్చి పెండ్లిచేసిరి. వీరి పుత్రుండే కరెయపద్మరసు. ఈతని భార్య 
దండనాథగౌరప్ప పుత్రియగు మాదేవి. నరసింహ బళ్లాళుండు గౌరప్ప కనంతర 
మాదండనాయకపదమును పద్మరసు కొసంగెను. 


పద్మరసు గురుపరంపరకుం జేరినవాండు; చతుశ్చాస్త్రపండితుండు. 
ఈతండు బేలూరిలో నొకచెరువును ద్రవ్వించుటకై రాజధనాగారముననుండి 
పంద్రెండువేల పొన్నులను దీసికొని యొక మిండజంగమున కొసంగెను. 
అది రాజు విని పద్మరసును బిలిపించి యడిగెను. చెరువు సర్వంసిద్ధమయ్యాను 
వచ్చి చూడవచ్చునని పద్మరసనెను. రాజును బిలుచుకొనిపోయి చూపెను. ఆ 
చెర్వునకుం బిట్టసముద్రమని పేరు. ఈ చెరువును గల్ప్సించుట చేతనే యీతనికిం 
గెరయపద్మరసని పేరయ్యెను. కరె యనంగాం గన్నడమునం జెజువు. 


ఈ పద్మరసు మంత్రిపదమును విడిచి బేలూరులోనే వసించు 
చుండెను. త్రిభువన తాతాచార్యుండని యొక యాంధ్రదేశ బ్రాహ్మణుండు 
విష్ణువే పరదైవమని స్థాపించుటకై యనేకస్థలముల కేంగి వాదార్థములు 
నెజపి జయమందుచుందెను. దోరసముద్రము (బళ్ళాళరాజు రాజధాని) 
నకు వచ్చి బళ్లాళ రాజును దర్శించి శాస్తార్ధము చేయింపంగోరెను. రాజు 
పద్మరసును బిలిపించెను. త్రిభువన తాతాచార్యునకును, బద్మరసునకును 
శాస్తార్థము జరిగెను. వాదమునం బద్మరసు గెలిచెను. వాదనిర్ణయ ప్రకారము 
త్రిభువన తాతాచార్యుండు వైష్ణమతము వీడి పద్మరసునకు శిష్యుండై 
వీరనైవదీక్షం గొనెను. 


పిదపం పద్మరనసు తనకుమారుం డయిన కుమారపద్మరసుకు 
జ్ఞానోపదేశమును జేసి కాశీయాత్రవెడలి మార్గమునం బంప (హంపికు 
వచ్చి హరిదేవకవిని జూచి * ఉమాపతి నిన్ను నేంటి కెనిమిదవనాండు 
తనలోం జేర్చుకొనును, అంతలో నీవు రచించు కావ్యమును ముగింపుము.” 
అని చెప్పి కాశి కేంగి యక్కడ విశ్వేశ్వరునితో నైక్షమందెను. 


196 వేటూరివారి పీఠికలు 


కరయపద్మరసు త్రిభువనతాతాచార్యులతో శాస్తార్థము నెజపునప్పుడు 
నరసింహబళ్లాళుని యాస్థానమున నీ క్రింది కవీశ్వరు లుందిరి. దోరసముద్రపు 
రామన్న, ఉభయకవిశరభభేరుండు6ం డనంబడు కవీంద్రరాఘవుండు, 
హుళిగరమాయిదేవ పురాణభట్టు, గురుభక్త కామన్న, విశ్వన్న, ఉద్ధతశాస్త్రి, 
నికరభంజన నాగనాథార్యుండు, అతిరసికకర్ణాభరణ బుధవరుండు 
పదవాక్యప్రమాణజ్ఞ దేవరస పండితుండు, అనేకకలావెత్త హంపి రావితందిె, 
జగదారాధ్య నాగిదేవుండు, అష్టభాషాకవీశ్వర శివదాండు, శైవవిరుద్ధమతదావ 
దాదరసుశరణకవి- ఇత్యాదులు. 


పద్మరను నరనింహబళ్లాళుని నభలో శ్రీశివాద్వైతసాకార 
సిద్ధాంతసానంద చరిత్ర మనుసంస్కృత[గ్రంథమును రచియించి, త్రిభువన 
తాతాచార్యులను జయింపంగా సభలోని విద్వాంసులెల్లరును నీక్రిందివిధముగా 
నాతనిం బ్రశంసించిరి. 


దోరసముద్ర వెంబ హెసరిం కరమొప్పున రాజధానియోళ్‌ 
ధీరనృసింహభూవర నహోమహియం పరిపాలిసు త్తిర 
ల్మారసియాణ్మ నోలగకె బందనగుర్విసు తాంధ్రదేశ దిం 
శౌరియ భృత్యనోపు భువనత్రయతాతన నిప్పునోర్వవం. 


శివనిల్లా శివభక్తి యిల్ల శివసిద్ద్ధాంతంద లిల్లా మతం 
సువిచారస్థితిగిల నాడెవనజాక్షం దైవవా వైష్ణవం 
సువిశాలం నిజభక్తిగెం దెనుతె పత్రాలంబనం గెయ్యెత 
దృవియం పద్మరసార్యరోడిసిదరీసానందచారిత్రదిం. 
పిందె సమస్తనీలపటసాంఖ్యర బౌద్ధర జైనభేదదోళ్‌ 
సందరభాట్టతార్మికర కూడతివాదిసి, సోర్మిసూక్తియ 
ల్లొాందదబద్ధవాదియెనిపుద్ధత వైష్ణవనంవిభాడిసు 
త్తిందుధర ప్రతిష్టయగపద్మరసర్‌ నెగళ్లర్‌ ధరిత్రియొళ్‌. 


ఇవిగాక యొక్కొక కవీశ్వరుడును వేర్వేజుగా సంస్కృత కర్ణాట 


బసవపురాణము - పీఠిక 197 


భాషలలోం బద్మరసుమీంద రచించిన పద్యములును గలవు. పద్మరసుకు 
సకల శాబ్ద్టికసార్వభౌమ, ఉద్ధతవాది నికరవేశ్యాభుజంగ, తార్మికచక్రవర్తి, 
శ్రీశివాద్వైత సాకార సిద్ధాంత ప్రతిష్టాపనాచార్య, శరణకవి, భవిదూరాది 
బిరుదులు గలవు. 


ఈతండు సానందచరిత్రమునుగాక  దీక్షాబోధమని వేజొక 
గ్రంథమును గూడ రచియించెను. 


పద్యబసవపురాణ కర్తయగు పిడుపర్తి బసవన తండ్రి సోమనాథుండీ 
దీక్షాబోధను దెనింగించెను. వీరశైవమత వ్యాపనమున కీ గ్రంథమెంతేని 
యా కాలమున నుపకరించి యుండును. గురుశిష్యసంవాదరూపమున 
సులువుగా వీర శైవ సంప్రదాయమునెల్ల నీ గ్రంథము నిరూపించుచున్నది. 
తత్కాలపు వీరశైవమత న్వరూపము దెలుపు (గ్రంథములలో నిది 
ప్రధానమయినది. మతవిమర్శము పట్టున నే నెక్కువగా నీ గ్రంథమును 
గ్రహింతును. 


మాయిదేవుండు :- ఈతండు వద్మరసుపయిం బ్రశంసా 
రూపముగాం జెప్పిన పద్య మొకటి గలదు. 


జగదేవ దండనాయకుండు :- ఈతందే బసవేశ్వరుని నిదేశము 
చొప్పున బీజ్జలుని సంహరించినవాండు. మల్లయ్య, బ్రహ్మయ్య యనువా 
రిర్వురీతనికిం దోడయిరి. 


అనుపకొండ రాజధానిని జయింప సైన్యసమేతుండై వచ్చి యరికట్టి 
కాకతి ప్రోలరాజు ప్రతాపప్రదీప్తి ముందు నిలువనేరక క్షణములో జగద్దేవుం 
డొకం డోడి పాటెనని యనుమకొండ శాసనము చెప్పుచున్నది. ఆ జగద్దేవుండు 
వట్టిపొంబుచ్చవురాథీ శుందడని, నంతాన రాజులలో నొక్కండని, 
మహామండలేశ్వరుం దని, క్రీ౧౧౪౯ లో నాతండు కుందూరుగ్రామము దానము 
చేసినట్లు శాసనము గలదని, యాంధ్రుల చరిత్రము చెప్పుచున్నది. బీజ్జలునిం 
జంపిన జగదేవుం డీతండు కావచ్చును. 


198 వేటూరివారి పీఠికలు 


ప్రాచీనభక్తులు 


బసవపురాణమునం బ్రస్తుతులయిన ప్రాచీన భక్తులలోం బెక్కు 'రజు 
వత్తుమూర్‌ అను పేర నజఖవమునం 'బ్రఖ్యాతులయిన యజఖువది మూగురు 
భక్తుల లోనివారు. ద్రవిడమున వారికి 'నయనార్లని పేరు. నైనార్లు నాయనార్లు 
అని కూడం దెలుంగునం గలదు. అజువదిమూవురలో బసవ పురాణమునం 
గొందజును, పందితారాధ్యచరితమున మటథికొందజును బ్రస్తుతు లయిరి. 
కాని, యానుపూర్వితో వారినెల్లరును సోమనాథుండు స్తుతింపలేదు. 


అఖజువదిమూవుర పేళ్లను మన సోమనాథుండు పండితారాధ్య 
చరిత్రము చతుర్ధ ప్రకరణమున సహ(స్రగణనామ సంఖ్యానమున నిట్లు 
పేర్శొన్నాండు శ 


తిరునీలకంఠుండు తిరునీలనక్క 
తిరుమూల దేవుండు తిరునాళ్లపోవ 
మానకంజారుండు మంగయక్క్మరసు 
ఆనయనార్‌ మొన్నయధరుండు పిట్ట 
నంగ రోహిణి పిళనయనారు నంగ 
సంగచందుండు పూసలనయనారు 
పరమనాచియరు దీపదకళియారు 
కరిగణనాథుండు గరికామదేవుం 
దడమరనీతి యిరువదాండారి మురుఘు 
నమినంది యేణాధినాథుండు సాంఖ్య 
తొందభూపతి చిరుతొణు తిరుకురిపి 
తొండండు నంబి సిరాండండనంగ 
సీరాలదేవుండు సేదిరాజయ్య 
గారికాళవ్వ యేకాశి సోమాసి 
మారుండు వీరపెర్మాణిదేవుండు 


బసవపురాణము - పీఠిక 199 


వీరచోడండు జడయా రిరిత్తాండి 
యెల్వచలంది వాగీశనైనారు 

కొళ్చుళి యళయదంగుళియ నైనారు 
చిజుపులియా రులచ్చిరియారు నారు 
మిజఖుమిండయారు నమిత్తండయారు 
కరియంబ యరిపాలు కడమలనంవి 
కళియంబ గుగ్గుళ కళియనైనారు 
కన్నప్పతాపసి కరయూరచోడు 
చెన్నయ్య చోడందడు చేరమరాయం 
డిడుగుదిమారయ్య నిడుమారదేవుం 
డడిభర్తయణుమూర్తి యజువత్తుమూరు. 


సంఖ్య కఖువదిమూగురే యయినను సంస్కృత కర్ణాటద్రవిడ 
గ్రంథములలో వారిపేళ్లు గొన్ని భేదించుచు నెక్కువగుచున్నవి* ఒక గ్రంథమున 
బేర్శొనంబడినవారిని గొందఅను వేటొక గ్రంథము పేర్ళొనకున్నది. ఒకనికే 
యొక [గ్రంథమున నొకపేరు, వేటొక గ్రంథమున వేజొక పేరును గలదు. 
వానిని సరిచూచి బసవ పురాణమునం బ్రస్తుతులయిన వారిని గూర్చి యించుక 
వివరణము చేయుచున్నాడను. * 

సుందరనాయనారు :- ( వుట ౧౨౮) * నంబినాయనారని 


1. కన్నడమున - '“అజఖువత్తుమూవుర పురాతనచరితె” 'త్రిషష్టి పురాతనచరితె” 
“అజువత్తుమూరు పురాతనశరణరచరిత్రె” ; సంస్కృతమున - స్క్మాందోపపురాణ, 
శివరహస్య, శివభక్త మాహాత్యములు ; తమిళమున-పెరియపురాణము. 
2. మైసూరు ప్రాచీనవస్తు పరిశోధక సంఘమువారు ఈ సంవత్సరపు కార్యనివేదన 
వప్రకటనమున 'అజువత్తుమూవుర” చరిత్రమునుగూర్చి కొంతవరిశోధనము 
నెజిపినారు. ఇక్కడ నాకది కొంత యుపకరించినది. వీరినిగూర్చి ద్రవిడవిద్వాంసులే 
యింకను నరిలైైన వరిశోధనము జరపంజాలకున్నారు. నేనిక్కడ మైనూరు 
రిపోర్దులోనున్న క్రమము ననుసరించు చున్నాండను. 

(3. ఇందలి ఈ పుటసంఖ్యలు బసవపురాణము ఆంధ్ర [గ్రంథమాల 
-౨ 1926 ముద్రణము ననుసరించినవి.) -ప్రకాశకులు. 


200 వేటూరివారి పీఠికలు 


ఒడయనంబి యని యీతని నామాంతరములు. సుజ్ఞానిని, జటీశ్వరుండు 
ఈతని తల్లిదండ్రులు. నదిపురపు నరసింహవర్మ (నరసింహమునయర్‌) ఈతసిం 
బెంచుకొన్నాండు. ద్రవిడ భాషలో నీతండు గొప్పకవి. తిరుత్తొాండర్‌తొఘై 
యని యీతండు రచియించిన శైవస్తోత్రమును బ్రపంచించి సోమనాథుండు 
(౧౩౪ పుట ) కొంత తెలింగించినాందడు. ఒదయనంబివిలాస మని యీతని 
చరిత్రమే తెలుగునం బ్రబంధముగా రచితమయినది. 


మిజుమండండు :- ( పుటం౨౮) మెటిమిందర్‌, విజన్‌మిందర్‌, 
వీరమిండ, శంగునాయనార్‌ అని యీతని పేళ్ళితర (గంథములం గలవు. 


చేరమచక్రవర్తి - మహాగోదుండని యీతని నామాంతరము. పయి 
మువ్వురును సమకాలమువారు. 


కుమ్మర గుండయ్య - (పుట.౧౩౯ ) తిరునీలకంఠర్‌ అని 
నామాంతరము 


దంగుళి మారయ్య - (పుట.౧౩౮ ) ఇళయాంగుడిమారన్‌ అని 
యఖజవమున, “భకోదంగుళిమారాఖ్యః అని సంస్కృత బసవపురాణమున, 
“ఎళయ దంగుళిమారన్‌' అని కన్నడమునం గలదు. 


చేదివల్లభుడు- (పుట.౧౩౭ ) సిద్ధిరాజని నామాంతరము. 


ఇజువదాందారి - ఇరువత్తుండు (పుట.౧౦౪), ఇటిపత్తనాయనార్‌. 
ఎజి పత్తనాయనార్‌ అని ద్రవిడకర్ణాటములందు. బేరు. సంస్కృత 
బసవపురాణమున ఇరువత్తుండని కలదు. 


కరయూరిచోడండు- (పుట.౧౩) కరపూరిచోడందని కన్నడము. 
పొగ్దళ్‌ చోళందని యజవము. 


ఏణాధినాధుండు - (పుట.౧౩౬) ఏణాదినాథుందని యజవము 
సంస్కృత బసవపురాణమున ఏణాధినాథుందనియే కలదు. 


ఉడుమూరి కన్నప్ప - (పుట.౭౮) కణ్గ్ణప్పన్‌. శ్రీకాళహస్తివాండు. 


బసవపురాణము - పీఠిక 201 


గుగ్గులుకళియారు - (పుట.౧౩౫) కంకులినాయనార్‌ అని యజవము. 
మానకంజారుండు - (పుట. ౫) చోళరాజు. 


అరివాళునాయనారు - (పుట.౧౩౫) సంకులాదాయుం దని 
నామాంతరము. శూద్రుండు. 


రుద్రపశుపతి - (పుట.౬౩) తెలుంగు బసవపురాణమున నున్న 
కథ వేజు; అజవమునను, గన్నడమునను నున్నకథ వేజు. తెలుంగుకథలో 
“ఆదిపురాణ” మని (ద్రవిడ శివపురాణము పేరున్నది. అజవమున నట్టి 
గ్రంథము తెలియరాదు. 


చందేశుండు - (పుట. ౨౨౮). 


తిరునావుకరశు - (పుట.౧౭౨) అప్పర్‌ అని నామాంతరము. ఈతండు 
తిరుజ్ఞానసంబంధి కుజ్జపాండ్యుల సమకాలమువాండు. ద్రవిడమున గొప్పకవి. 


కరికాళవ్వ - (పుట.౬౯ ) పూతవతి నామాంతరము. 


నక్మనైనారు - (పుట. ౬౫ ) తిరునీలనక్షనైనార్‌, నీలనగ్న ,మురుగర్‌ 
నామాంతరములు. 


నమినంది - (పుట.౧౭౮) నేమినంది నామాంతరము 


పిళ్లనైనారు - (పుట.౧౭౪) తిరుజ్ఞానసంబంధి నామాంతరము. 
సౌందర్యలహరిలో శంకరాచార్యులవారు “ద్రవిడశిశువని యీతనినే 
ప్రశంసించిరి. వాగీశ, నక్మనైనార, హరదత్తాచార్యాదుల కీతందు సమకాలము 
వాండు. వైష్ణవుల పన్నిద్దజాళ్వారులలో నొకండగు తిరుమంగైయాళ్వారుతో 
నీతండు భాషించెనట. 


కలికామదేవుండు - (పుట.౧౩౨) 
తిరుమూలదేవుండు - (పుట.౧౪౦) 


నాట్యనమిత్తండి - (పుట.౭౬) దండియడిఘళ్‌. బసవపురాణమున 
నున్న కథవేలు. పెరియపురాణకథ వేలు. 


202 వేటూరివారి పీఠికలు 


సాంఖ్యతొండండు - (పుట.౧౭౯) తెలుగున సర్వత్ర “సాంఖ్య” అనియే 
యున్నదిగాని యాతండు శాక్యుండగుటచే శాక్యతొండందని యుండందగును. 
అజవమున నట్లే కలదు. 


చిజపులి - (పుట.౧౪౦) శిజపలి, నిరోధిశార్జూలుండు అని 
నామాంతరములు. 


చిజుతొండండు - (పుట.౧౪౦) సిరియాలుండు, దభభక్తుండు 
నామాంతరములు. ఈతండు రెండవపులకేశిని జయించి, వాతాపికోటను 
బట్టుకొని తన రాజున (మొదటి నరసింహవర్మ ?) కొసంగెను. ఈతండు 
సేనాధిపతి. కాంచీపుర వాస్తవ్యుండు. క్రీ.శ౬౩౦ నాంటివాం డగును. ఈతని 
కొడుకు సీరాలుండు ; భార్య తిరువెంగాణి; దాసి చంద (న) నంగ. 


అడిభర్త -(పుట.౧౩౬) అదిపత్తర్‌ అతిభక్తర్‌ నామాంతరములు. 


కళియంబనైనారు - (పుట.౧౩) కలికంపండు, కలికంబండు 
నామాంతరములు. 


సుందరపాంద్యుండు - (పుట.౧౭౬) కుబ్దవాండ్యుండు కూనపాండ్యుం 
డు, గూనిపాండ్యుండు నామాంతరములు. జినసేన భట్టాకలంకాదు లీతని 
జైనునిం జేసిరి. పిదపం దిరుజ్ఞానసంబంధి శైవునిం జేసెను. 


నరసింగ మునయర్‌ - (పుట.౧౨౧) శిరత్తుణినాయనార్‌, రణ 
మిత్రుండు అని కర్ణాట సంస్కృత గ్రంథములందు నామాంతరము లున్నవి. 
అందు నరసింగ మునయర్‌ కథ వేజుగా నున్నది. 


కొట్టరువుచోడండు - (పుట.౧౨౧) కుట్టులినాయనార్‌. 
పూసలనాయనారు - (పుట.౧౪౦) పోసల నాయనార్‌. 


మంగయక్కరళశి - (పుట.౧౭౬ ౧౭) సుందర పాండ్యుని భార్య. 
పాగ్దళ్‌ కరయూరి) చోడనికూతుంరు. 


బసవపురాణము - పీఠిక 203 


అఖువదిమూగురలో (ద్రవిడకర్ణాట [గ్రంథములందు వర్ణితులలో 
బసవపురాణమునం గానవచ్చినవారిని బయిం బేర్కొంటిని. ద్రవిడ కర్టాట 
[గ్రంథములందు6 గానవచ్చువారు కొందజు మన బసవపురాణమునం 
గానరాకున్నారు. బసవపురాణమునం గానవచ్చువారు గొందజు ద్రవిడకర్ణాట 
(గ్రంథములందుం గానరాకున్నారు. కథలలోంగూడం గొన్ని భేదములుగలవు. 
ఆయా విషయములు సమగ్రముగాం జర్చించుట కిది చోటుగాదు. 


మతికొందజు 


శంకరదాసయ్య, తేడరదాసయ్య, దుగ్గళవ్వ - వీరు మువ్వురును 
సమకాలమువారు. (పుట.౧౧౧,౧౧౪, ౧౮౧,౧౯౯), పశ్చిమ చాళుక్య 
రాజయిన జగదేకమల్లుండు (ఈతందే రెండవ జయసింహవల్లభుండు. 
దేసింగుండు, సింగబల్లహుండు అని పేర్కొనంబడినవాందు నీతండే), 
కళ్యాణకటకమునం బంచలోహములతో6 బోతంపోయించి నెలకొల్పిన 
విష్ణుప్రతిమను దృష్టించి జడయశంకరస్థానవాస్తవ్యుండైన శంకరదాసయ్య 
తుత్తునియలు చేసెను. ఈ సింగబల్లహుని భార్యయే సుగ్గళదేవి. ఈమె 
శైవమతస్ఫురాలు. తేడరదాసయ్య యీమె గురుండు. తన మాహాత్యమును 
ప్రకటించి తేడరదాసయ్య సింగబల్లహుని శైవునింగాం జేసెను. పొట్లచెరువు, 
కాలిపాక యనుపురము లాతని రాజ్యన్థానములుగా శాసనములందుం గలదు. 
పొట్లచెరువులోనే తేడరదాసయ్య మాహాత్యమును బ్రకటించి యక్కడి 
జైనమఠముల నేణ్టూజింటిని జెదంగొట్టించెను. అప్పుడు రాజుతో నక్కడి 
జైనులెల్లరుగూడ శైవమత మవలంబించిరి. పొట్లచెజువు బళ్లారి 
మండలమందుం గలదు. కొలిపాక యెక్కడిదో యెజుంగరాదని ప్లీటుదొరగారు 
వ్రాసిరి. కాని యది నిజాం రాష్ట్రాంధ్ర దేశమున నున్నది. 


హలాయుధుండు - ఈతండదు చిజుతొందనికి సమకాలమువాందని 
కలదు. చిజుతొందండు క్రీ. శ. ౬౩౦ వాందని గుర్తించితిమి గాన, యీతం 


204 వేటూరివారి పీఠికలు 


డు నాకాలమువాండగును. హలాయుధస్తవమని యీతండు రచియించిన 
శివస్తవము ( పంచస్తవిలో నొకటి) కలదు. హలాయుధ నిఘంటు వీతనిదగునో 
కాదో? 


ఉద్భటుండు- (పుట ౨౧౯ ) శైవులెల్లరు నీతని స్తుతింతురు. 


క. _హరలీలాస్తవరచనా 
స్థిరనిరుపమభక్తిం దనదుదేహముతోడన్‌ 
సురుచిర విమానమున నీ 
పురమున కుదృటుండు ప్రీతిం బోవండె రుద్రా! 
శివతత్వసారము. 
క క్రమమున నుదృటుండు గవి 
త్వము మెజియం గుమారసంభవము సా (నా?) లంకా 
రము గూఢవస్తుమయకా 
వ్యముగా హరలీలం జెప్పి హరుమెప్పించెన్‌. 
నన్నెచోడ కుమారసంభవము. 
ఉదృటారాధ్యచరిత్ర* మని తెనాలి రామలింగకవి యీతని 
చరిత్రమునే తెలుంగునం బద్యకావ్యముగా రచియించెను. తెలుంగుదేశమున 
నుదృ్భటారాధ్య పరంపరవా రారాధ్యులు పలువురున్నారు. ముదిగొండవా 
రుదృటారాధ్య పరంపరవారని యుదృ్భటారాధ్య చరిత్రమునం గలదు. ఆతండు 
ఘూర్జరదేశమునం గల బల్లకిపుర వాస్తవ్యుందని బసవపురాణాదులందుం 
గలదు. కాళ్ళీరరాజగు జయాపీడునిసభలో విద్యాపతిగా నుందెనని (క్రీ. శ. 
౭౭౯ నుండి ౮౧౩ వణకు) 


1.ఇది నరస్వతీ పత్రికలో (ముక్త్యాల) ముద్రితమయినది. విశేష విషయములు 


విపులముగా దానికి నేను వ్రాసిన పీఠికలోం జూడదగును. 
(చూ. పుటలు 79- 97. ప్రకాశకులు) 


వంశవృక్షము 
1శ్రీపతిపండితుండు 


గోకరుండు (పంచముని ద్విజునింగాం 
| జేసెను) 
మల్లికార్జునుండు (శిష్యార్థమైకృష్ణాజలము 
నింకించెను.) 
చినమల్లికార్జునుండు (ఎనుంబదేండ్ల సువాసినికిం 
| బుత్రునిం బుట్టించెను) 
పందితుండు 


| 
గోకర్ణుండు 


. 
మల్లికార్డునుండు (తత్పరంపరలో) 
| 
లింగన 


| 
అనంతన 


కాశీనాథుండు 
| 
పెదసోమేశ పినసోమేశ లింగయ్య _ బసవన్న కోటిపల్లీశ్వరుండు 


| 
కాశీనాథ తిమ్మన పండితుండు 


జా న్న 


అనంతుందడు గౌతముండు 


1.క్రిపతిపంజతుని యనంతరము బహుపురువాంతరములదాంక ని వంశమువారు 
బెజవాడవాస్తవ్యులు గానే యుండిరి. ధర్మగుషప్తాభ్యుదయాదిప్రబంధకర్తకాలమునం 
గాంబోలును ఎలకుల్తినగ్రవోరముగా6 బడిసి వారు బెజవాడ వీడి తమ 
యగ్రహారమున వసింపంజొచ్చిరి. త్రీ నాగేశ్వరరావు గారు నేండు బెజవాడలో దివ్య 
సౌధమును గట్టించి తత్భానవాస్తవ్యులై యెనుబదివందల యేండ్లకంటె నెక్కువకాలము 
నుండి తమవంశము వారికిం జెల్లుచున్న ప్రాచీనపుంగాణాచిని మరల నిలుపుకొన్నారు. 


మల్లికార్డునుండు 
లింగన 
కాశీనాథుండు 
నా గౌతముండు 
గౌతముండు శరభ అయ్యన 


గౌతముండు నాగ 


రా యెడ, 
అనంతుండు చంద్రశేఖరుండు. వీరభద్రుండు గౌతముండు. శరభ 


ాాాా 


అఫ్లా రమార్తి 1వీరేశ గౌతమ చందధ్రశేఖరుండు కాళహస్తీశ్వరుడు కాశీనాథ అయ్యన్న 
శరభ 


నాగయ్య సాళ్వపతి వీరభద్ర 


నాగేశ అయ్య సదాశివ చంద్రశేఖర బుచ్చన 


బ్రహ్మయ్య బాపయ్య మల్లయ్య 


చ్చయ్య వియ్యన్న 
నాగలింగం నాగేశ్వరరావు సాంబశివరావు 
. 
బుచ్చయ్య 
1. ఈతందడు భద్రాయుశ్చర్‌త్ర, ధర్మగువ్వాభ్యుదయ ప్రబంధకర్త. ఈ తరముదగ్గణనుండ్‌ 


సమ[గ్రమయిన వంశవృక్షము గలదు. కాని, యిందు త్రీ నాగేశ్వరరావుగారి శాఖయే కైకొనం 
బడినది. 


బసవపురాణము - పీఠిక 207 


రాజతరంగిణిలోం గలదు. కర్ణాటకవులు కుమారపాల ఘూర్ణరు చరిత్రమునే 
యుద్భృటచరిత్రమునుగాం జెప్పిరి. అది ప్రామాదికమేమో! ఇర్వురకథలకుం 
గొంత సామ్యముగలదు. దానింబట్టి వారు పొరంబడియుందురు. ఆ కర్ణాట 
కవులకంటెం బూర్వుండయిన పాల్కురికి సోమనాథుండు వారిర్వుర కథలను 
వేర్వేజుగా వర్ణించినాండు. 


పండితత్రయము 


శ్రీపతిపండితుండు, శివలంక మంచెనపండితుండు, మల్లికార్జున 
పండితుండు పండితత్రయమని పాల్కురికి సోమనాథుండు చెప్పినాండు. 


హరభక్తియుత్పత్తి కధిపతి నాంగం 
బరగెను దొల్లి శ్రీపతి పండితయ్య 
చెనసిభక్తి క్రియాస్థితికర్తయనంగం 
జనియెను లెంకమంచెనపండితయ్య 
దూరాన్య సమయసంహారుండై చనియె 
శూరుండు మల్లికార్జున పందితయ్య 
ఖ్యాపితభక్తికిం గారణపురుషు 
లై పండితత్రయంబన భువింజనిరి. 
- పందితారాధ్య చరిత్ర. 
శ్రీపతిపండితుండు - (పుట ౨౧౦ ) ఈయన యాంధ్రుండు; బిజవాద 
వాస్తవ్యుండు. 
పళ్చిమచాళుక్యరాజగు నావ విక్రమాదిత్యుని యొద్ద దందనాయకుం 
డై పెక్కు రాజ్యములను జయించిన యనంతపాలుండు కొండపల్లినాడు 
పాలించుచు బెజవాడలో నుండంగా నీ శ్రీపతిపండితుం డాతనికి గురుం 
దైయుండెను. అనంతపాలుని శాసనము బెజవాడకుం జేరువగానున్న చేం 
బ్రోలంగూడం గలదు. ఆతండు క్రీ.శుంం౯౫ - ౧౧౧౮ లో నుండెను. 
శ్రీపతిపండితుని మల్లికార్జున పండితారాధ్యుండిట్లు ప్రశంసించినాండు. 


208 వేటూరివారి పీఠికలు 


క. _ ఒక్కండె దైవము శివుందని 
నిక్కము సేయుటకు ముడిచె నిప్పులు సీరన్‌ 
'్రుక్కక శ్రీపతి పండితుం 
దక్కజముగ విజయవాడ నలజమ్మి శివా! 


మన సోమనాథుండుగూడ నీకథనే పేర్కొన్నాండు. * శ్రీపతి పండితుని 
వంశమువాడగు కాశీనాథుని వీరారాధ్యుడు తన ధర్మగుష్తాభ్యుదయమున నీ 
కథ నిట్లు వివరించి చెప్పినాందు. 


గీ అరయం దత్పండితేంద్ర నిజాంశభూతి 
భవులు శ్రీపతి మంచెనపండితులును 
మల్లికార్జునపందితుం డెల్ల జనులు 
వినుతు లొనరింప వెలసి రుర్వీతలమున. 


గీ. వారు భువి వీరశైవ ప్రవర్తనంబు 
బ్రాహ్మణాచారమగునంచుం బఠ్యమాన 
వేదవేదాంత సిద్దాంత విశుతముగం 
దెలియం జేయుచు విలసిల్ల రలఘుమహిమ. 


క. _ ధీరుడు శ్రీపతిపండితుం 
డారయం బ్రాచీనదేశికాహ్వయుండు మహో 
దార దివాద్వయమార్ద 
స్పారధురంధరుండు లోకపావనుం డెన్నన్‌. 


క. _ ఆగురుడు విజయవాటిని 
భోగోజ్వలమందిరమున బుధయుతుండై శై 

1 శ్రీవతి పండితవంశమవారే తర్వాత "కాశీనాథుని" వారయిరి. కాశీనాథుని 
వీరారాధ్యులు రచియించిన ధర్మగుష్తాభ్యుదయ భద్రాయుశ్చరిత్ర కృతులనుబట్టియు, 
తచ్చిష్యుండగు సిద్ధరామయ్య రచించిన సంసృతోదాహరణ స్త్రవాదులనుబట్టియు 
నీ విషయము గుర్తింపనగును. కాశీనాథుని నాగేశ్వరరావుగారి కీ వీరారాధ్యుండు 
5వ తరమువాండు. శ్రీపతి పండితోపక్రమముగా వీరారాధ్యులవజణకు వంశక్రమము, 
పయి[గ్రంథములందుం గలదు. అది యిట్టిది. - 


బసవపురాణము - పీఠిక 209 


వాగమ నైగమబోధా 
యోగమునం జరింపుచుండి యొకనాం దనియున్‌. 


క. _ శివుండే దైవము ధరలో 
శివభక్తులె సత్కులీన సిద్ధాంతపరుల్‌ 
శివమంత్రమె మనురాజము 
శివుని ప్రసాదంబె భోగశేఖర మరయన్‌ 


వ. అని శపథంబుగా బలుకుచు ననంతపాలదందనాయక మహీథధవాది 
శిష్యతతి సేవాయత్తచిత్తంబులం (బ్రవర్తింపుచుండం బరవాది కోలాహలుండై 
జయవాటీపురంబున విజయధ్వజంబెత్తి మహోత్తర శైవాచార్యుం దనంజెలంగు 
చుండి యొక్కనాండు. 


సీ. _సరవిం గృష్టానదీ స్నానంబు గావించి 
నిత్యకృత్యంబులు నెజయం దీర్చి 
వచ్చుచోం బురవీధి వసుధేశు మదగజం 
బరుదేరం దొలంగుచు నచట నొక్క 
గొడగరి వాకిలిం గడంజొచ్చినిలిచిన 
నంతం దద్దృహమేధి యరుగుదెంచి 
శరణార్థి, గురురాయ, సతతంబు నా వ్రతం 
బార్వు రయ్యలకు శివార్చనంబు 


దగసలుపుచుంట నాకయయ్య తక్కువయ్యె 
నేండు లింగైక్య మింకనాకు నిక్క మనిన 
మంచిదని వాని వ్రత మొనరించి వేడ్క 
వచ్చు దేశికుం గని పరవాదులుదరి 


క ఓహో, బ్రాహ్మణుండట యితం 
డాహా యగ్గాడగరింట నారోగిణ మి 
ట్లీహీ యొనరిచివచ్చెను 
ద్రోహంబని చుట్టుకొనిరి దుర్మతు లగుచున్‌ 


210 వేటూరివారి పీఠికలు 


గీ. _ పరగ నీరీతిం బరవాదు లురవడించు 
గతికిం దామున్ను జేసిన కడుం బ్రతిజ్ఞ 
నిగమసమ్మతి రూఢిగా నెజపందలంచి 
వారు గొనిపోవ నృపసభం జేరె గురుండు 


వ. ఇట్లు పరవాదు లప్పండితేంద్రు ననంతపాల దండనాయక భూవరా 
స్థానంబునకు గొనిపోయి యిట్లనిరి. 


క. _ గొడగరి మలయ యింటను 
గదడుపారంగం గుడిచిరాంగం గాంచితి మితందే 
ర్పడ మీగురు వెట్లగునని 
కడుందోంచక యుంటి మిపుడు కలంగుచు నధిపా! 


బా 


అని యిట్లు విప్రలాడిన నలంకుచు సభ్యు 
లా పండితునిం జూచి యనఘచరిత ! 
యిది యొట్టిదగునని ముదలింపం జిజునవ్వు 
'సెలవులదై వాటి చెలువుదనర 
నింతయు నిజము మేమెనయ మున్నా నరించు 
ప్రతినయిట్టిది యసత్రాజ్జులార, 
మొనసి యాత్మాద్వైతమున శివాద్వైతంబు 
ననుం జెందువారలం గినిసిజాతి 


గ్‌. భేద మెంచంగరాదని పృథులశాస్త 
రీతులును మౌనివర్గంబు నీతి దెలియుం 
డరసి జాబాలశతరుద్రియాదులందుం 
బలుకు పలుకులు వినుండు విభమముమాని. 


(పౌరు లంగీకరింపక పండితుని బహిష్మరించిరి- పచనాదులకగ్ని నొసం 
గరయిరి - అంత) 


స్ప వేదవేదాంతార్థ విధులచే సాధింపం 
గాలేక మూర్చ్భులై కదిసి మీర 
లగ్ని మీకిడమని యార్చుట లది మీకుం 


బసవపురాణము - పీఠిక 211 


గలిగియుండినంగదా కదమమాట 
లని కోపశిఖివీక్షణాగ్ర ప్రచారియై 

గరిగొని విస్ఫులింగములం దనుప 
బొమలు గంటిడ ధరాభ్రమణంబుచే దిశల్‌ 

కుమ్మరిసారె చందమ్ము నెజిప 


గీ. _ గగనభాగంబునం దిరుల్‌ [్రమ్ముకొనంగ 
సర్వజీవౌఘమును సభాసదులు మూర్చ 
నొంద నప్పండితేంద్రుం డత్యుగ్రవేగ 
సరణి లంఘించెం దన్మహాన్థాన వీథి. 


వ. అప్పండితేంద్రుండు జయవాటికాపురమల్లికార్డునాగ్నేయభాగంబున నున్న 
శమీశాఖీ సమీపంబునకు నరిగి యద్దేవున కభివందనంబును ప్రమథధగణ 
స్తోత్రంబును గావించి వీతివోథతు నాకర్షింవుచుం దనమీంది 
పట్టుపచ్చడంబునం గట్టి యిట్లనియె. 


మ. వినుమీ పావక, శైవగేహములలో విశ్రాంతి దక్కన్‌ బురం 
బున నెందున్‌ వసియింపకీ కుజనవిస్ఫూర్జన్మదంబున్‌ హరిం 
పు నగేంద్రాలయునాజ్ఞ దప్పి యనయంబున్‌ మీజినన్‌ వీరభ 
ద్రునిచే నీకగు బన్నమున్‌ దెలియంగా దొడ్డాడ నింకేటికిన్‌. 


(అట్లు శ్రీపతిపండితుని యానచొప్పున గ్రామమున నగ్నికరవయ్యెను. 
అనంతపాలదండనాథాదులతో నెల్లరునువచ్చి శరణార్భులయిరి. వారము 
దినములయిన పిదప శ్రీపతిపండితుండు శమీవృక్షపుం గొమ్మను వ్రేలంగట్టిన 
పచ్చడపుమూటను విచ్చి యగ్నిదేవుని విడిచిపుచ్చెను. పండితుని మావాత్యమున 
కచ్చెరువంది యనేకులు తచ్చిష్యులయిరి. తదాది శ్రీపతిపండిత సంప్రదాయము 
వారికి బెజవాడ యాన్థ్ధానమయ్యైను. 


శివలెంక మంచెనపండితుండు (పుట. ౧౯౫) 


శివలెంక యింటిపేరివా రారాధ్యబ్రాహ్మణులు నేండును బ్రఖ్యాతులుగా 
నాంధ్రదేశమందుం గలరు. శ్రీపతిపండితారాధ్యుని వంశవృక్ష మున్నట్టే 


212 వేటూరివారి పీఠికలు 


మంచెన పండితుని వంశవృక్షమును నేంటి శివలెంకవారియొద్ద నెందేని 
కలదేమో ! మంచెనపండితుండు శ్రీపతిపండితున కించుక తర్వాతికాలమున 
నుండెను. 


మల్లికార్జున పందితుండు 


ఈయన చరిత్రము ప్రసిద్ధమే. ఈ పీఠికలో నింతకుముందక్కడక్కడం 
గొంత ప్రస్తుతము నయ్యెను. గోదావరీతీరమందలి దాక్షారామ మీయన 
జన్మదేశము. ఈయన పెక్కుగ్రంథముల రచియించెను. అందు శివతత్త్వసార 
మను తెల్టుకృతి నొకదాని నేను ప్రాచ్యలిఖితపుస్తకశాలకై సేకరించితిని. ఇప్పుడు 
మజథియొక 'శ్రీముఖదర్శనగద్య”' మనుదానిం గనుంగొనంగల్లితిని. దాని 
యాద్యంతము లిట్టివి :- 


ఆది :- 


శో. తైలోక్యస్య భవానేవ నిగ్రహానుగ్రహక్షమః; 

శ్రీవిశ్వేశ్చ్వర మాం పాహి మహేశ్వర! నిరీశ్వర ! 

జయజయ రుద్ర, వీరభద్ర, విరించిపంచమశిరఃఖందన, యజ్ఞపురుష 
శిరంఖందన !- 
అంతము :- 

మల్పణప్రియ, బల్లాణప్రియ, కుమ్మరగుండయ్యప్రియ, అఖీలభువన 
భక్తజనప్రియ, దేవా! సురపతిప్రముఖ నిఖిల ప్రార్ధితప్రథన పరమేశ్వర, 
దేవా నమస్తే నమస్తే నమః. 

శ్రీమాన్‌ మాహేశ్వర శ్చిష్టో మల్లికార్జునపండితః; 

శ్రీముఖదర్శనగద్యం హృద్యం గ్రథితవాన్‌ (9) 

శైవమతము 
క్రీస్తు పుట్టుకకుం బూర్వమున నుండియు, అనగా రెండువేల యేండ్లకుం 


బూర్వమున నుండియు దక్షిణాపథమున శైవవైష్ణవ మతములు పేర్వెలయు 
చున్నవి. ప్రధానముగా వైష్టవమతమునకు ద్రవిడ దేశమందును, 


బసవపురాణము - పీఠిక 218 


నశైవమతమునకుం గర్జాటాంధ్రదేశములందును బచారము గలదు. 
శ్రీరంగక్షేతము వైష్టవులకును, శ్రీశైలము శైవులకును, దీర్ధములుగా నుందెడివి. 
ద్రవిడదేశమునం గూడ మధురాదిక్షేత్రములు, శైవులకుం దీర్ధములుగా నున్నవి 
గలవు. శ్రీశైలము కర్ణాటాంధ్రదేశముల కూడలిలోం గలదు గావునను, 
బ్రాయికముగాం గర్జాటాంధ్రదేశములకుం బాలకు లొక్కరే యయిరి గావునను, 
లిపిలో మాత్రమే కాక భాషలోంగూడ నంతగా భేదములేదు గావునను 
గర్జాటాంధ్రులా కాలమునం బరస్పరము మిక్కిలి సన్నిహితులుగా నుండెడివారు. 
శ్రీశైలము చతుర్దారములు] (త్రిపురాంతకము, సిద్ధవటము, అలంపురము, 
మాహేశ్వరము) గలదై యాకాలమునం గర్జాటాంధ్రశైవాచార్యు లకు 
నిత్యనివాసముగా నుండెడిది. ఎడతెగక శైవులు శ్రీశైలమునకు రాకపోకలు 
జరపుచుందెడివారు. నిత్యముగా నక్కడ ననేకులు నివసించుచుండెడి వారు. 
సామాన్యముగా నిక్కడ శైవులని నేను పేర్ళొన్నను నాకాలపు శైవులలోం 
గొన్ని భేదములు గలవు. ఆ భేదములు పాశుపతము, కాలాముఖము, 
కాపాలికము మొదలగు పేళ్లుగలవి. శివుందే పరతత్పమని విశ్వసించువా 
రయినను వీరిలోం బరస్పరము మతస్పర్థలు, విరోధములు గూడ నుండెడివి. * 
వీరికెల్లరకు నైకకంఠ్యము లేకుండెడిది. వీరెవ్వరుగాని వర్ణాశ్రమ భేదములను 
విడనాడినవారుగారు. పయిశైవమతముల సూక్ష్మభేదములను స్పష్టముగాం 
గనుంగొనుటకు బలవత్తరములయిన యాధారములు నేండు దొరకకున్నవి. 
వైవగ్రంథములం దుద్ధతములయిన యాగమతంత్ర శ్లోకములనుబట్టి 
యాయామతముల స్తూలస్వరూపములను మాత్రము గనుంగొన సాధ్యమగును. 
గే శ్రీశైల సంకల్పము: “*పూర్వద్వార త్రిపురాంతక దక్షిణద్వార జ్యోతిస్సిద్దవట, 
ప్రతీచీద్వారా ఆలంపురీ బాలబ్రహ్మేశ్వర ఉత్తరద్వార మాహేశ్వరాఖ్య చతుర్జారోప 
శోభితే” 
2. శ్లో; వామాః పాశుపతా శ్చైవ కాలాముఖ మహావ్రతాః 

కాపాలా భైరవా శ్శాక్తా స్ర్రావకా యోగధారణాః 

శవా బహువిధా శైవ వైష్ణవాః పాంచరాత్రికాః; 

వైఘానసాః కులాః కౌలా స్తత్సంభేదా స్తథా ఉమే; 

సాంఖ్యాశ్చలాకులా శ్చైవ తథా హంసపరాయణాః ; 

ఏతే సమయిన న్సర్వే అన్యోన్యకలహప్రియాః స 

ఏతాన్‌ సర్వాన్‌ పరిత్యజ్య వీరశైవం వదస్వ మే - వీరాగమము. 


?. వేటూరివారి పీఠికలు 


ఆ కాలపుం దంటత్ర [గ్రంథములును, నాగమ[గ్రంథములును, నాయా 
మతములవారి యనుష్థాన నిబంధములును నేండు పర్యాప్తముగా మనకు 
దొరకుటలేదు. విద్యారణ్యులవారి సర్వదర్శనసంగ్రహమునం బాశుపత 
శేవమతములు నిర్వచింపంబడినవి. బ్రహ్మసూత్రములకు శ్రీకంఠశివాచార్యులు 
రచియించిన భాష్యము విశిష్టాద్వైత సిద్ధాంతమును వాసుదేవుండని, శివుం 
డని యనుటలోం దక్కం దక్కిన విషయములం దంతగా భేదములేదు. 
అప్పయదీక్షితులవారి కాలమున నుండియే యీ [గ్రంథ మెక్కువ వ్వ్యాప్తిం 
జెందినట్టు గానవచ్చుచున్నది.కావున నిది యంతగాం బ్రాచీనమయినది 
గాకపోవచ్చుననియు నప్పయ దీక్షితులవారి కాలముననో యంతకించుక 
పూర్వకాలముననో, రచితమై యుందవచ్చు ననియుం గొందఅనుచున్నారు. 
రామానుజులవారీ శ్రీకంఠభాష్యమునే వరవడిగా నుంచుకొని తమ 
శ్రీభాప్యమును రచించిరనియు, నీ శ్రీకంఠ శివాచార్యులు శంకరులనాంటి 
వారనియుం గొందఅనుచున్నారు. ఈ విషయ మిట్లుండంగా నీ నడుమ 
బ్రహ్మసూత్రములపయి శ్రీపతి పండితారాధ్య రచితముగా శ్రీకరభాప్యమని 
యొక గ్రంథము బయల్పడినది. ఇది శ్రీపతిపండిత రచితము గాదనియే నా 
నమ్మకము. శంకరాద్వైతము ప్రబలిన పిదప నాగమతంత్రమతములవారు 
గూడ, దమ మతములు బ్రహ్మసూత్రాభిప్రేతములే యని నిరూపించుటకు 
యత్నించిరి. స్వసిద్దాంతానుసారముగా 'బ్రహ్మసూత్రములకు భాపష్యముల 
రచించిరి. ఈ పూన్మి శంకరులకుం బూర్వకాలమున నున్నట్టు గానరాదు. 


శ్రీకంఠభాష్యమునంగాని, శ్రీకరభావ్యమునంగాని పాశువత 
కాలాముఖాది శైవమతభేదముల స్వరూపములు గానరావు. వీరాగమ 
వాతూలాగమాదులు కొన్ని శై్రవమతములను నిరూపించునవి గలవు. 


శ్రీశైలము వైవమతస్థుల కునికిపట్టుగా నుండి తత్తన్మతముల 
కభ్యువృ్భయము గల్గించుచుండుట యాకాలమున దక్షిణాపథమునం 
జైనబౌద్ధమతముల వ్యాప్తికిం గొంత యడ్డంకిగా నుండెను. ఈ యడ్డంకిని 
దొలంగం ద్రోసికొనుటకై బౌద్దులయిన సిద్ధనాగార్జునాదులు శ్రీశైలము 
మీందనే నెలవుకొని యక్కడనే స్తూపములం గట్టుకొని స్వమతములను 
వ్యాపింపంజేయ మొదలిడిరి. జైన బౌద్ధ మతములు అహింసాతత్వమును 
బోధించుచు జాతిభేదమును బాటింపక యనుష్టాన సౌకర్యము గలిగి 


బసవపురాణము - పీఠిక 215 


సర్వసమ్మతములుగా నుండుటచే ననేకు లా మతములందుం జేరంజొచ్చిరి. 
బహుభేదములతోం బరస్పర స్పర్థ్ధలతో నున్న శ్రైవమతము లానాండు సన్నగిలం 
జొచ్చెను. శంకరులవారి యద్వైతసిద్ధాంతము మహోదయముగలదై 
జైనబౌద్ధమతములనే కాక శైవమతములను గూడం జిదుకం గొట్టసాగెను. 
ఇట్లు కాలము గడవను గదడవను, శైవమతములు చాల సన్నగిల్లుటయు, 
జైనబౌద్ధ మతములు సమధిక వ్యాప్తిగలవగుటయు,తర్వాత నద్వైత మతము 
సర్వాధిక వ్యాప్తిగలదగుటయు, దటస్థించెను. ౧౦,౧౧,౧౨, శతాబ్బుల నాం 
టి కాంధ్రకర్ణాటదేశములందు మతముల స్థితి యిట్లున్నది. అప్పుడు 
జైనబౌద్ద్ధాద్వైత మతముల తళ్లుననుండి స్వమతమును రక్షించుకొనుట 
శ్రైవమతముల వారి కావళ్యకమయ్యెను. అందుకై యాంధ్రకర్ణాట 
దేశములందుం గొందజు మహనీయులు వెలసిరి. ఆంధ్రదేశమున వెలసిన 
మహనీయులు పండిత త్రయము, వీరి విషయ మింతకుముందే వ్రాసియున్నాం 
డను. శివలెంకమంచెన పండితుందడును, శ్రీపతి పందితారాధ్యుందును రచించిన 
(గగ్రంథములేవో మనకు దొరకకున్నవిగాని మల్లికార్జున పందితారాధ్యుండు 
రచించిన (గ్రంథము, శివతత్ప్వసారము, నేండు దొరకియున్నది. * అందు 
ముందుగా నద్వైతమతమునే యాయన ఖండించెను. చందవోలు మొదలగు 
స్టలములం దీ పండితారాధ్యులవారు జైనబౌద్ధమతముల నెట్లు విధ్వంస 
పటథిచిరో పందితారాధ్య చరితముం జదివినం దెలియంగలదు. ఈయన 
పాశుపతశైవమత ్రవర్తకుండు. ప్రాచీన సంప్రదాయానుసారముగా 
శైవమతమును వైదికముగా నీయన నిలువరింపంబూనెను. ఇట్టు ప్రాచీన 
సంప్రదాయములను బరిపోషించుట వలన లాభమంతగాం గానరాదని 
యెజలిగి యింతకంటెం దీవ్రముగాం గర్జాటదేశమున బసవేశ్వరుండు, ఏకాంత 
రామయ్య, పద్మరసు మొదలగువారు వర్ణాశ్రమాచార కలితములై యున్న 
ప్రాచీన శైవమత భేదముల నెల్ల నడచిపుచ్చి వానిలోనుండి వీరశైవమని 
నుండి నేనే దొరతనము వారి ప్రాచ్యలిఖిత పుస్తకశాలకై సేకరించితిని. పుస్తకమునం 
గానరాకున్ననునది శివతత్వసారమని మల్లికార్జున పండితారాధ్య రచితమని తొలుత 
గుర్తించి, కీర్తిశేషులయిన కె.వి. లక్ష్మణరావుగారికి దాని యుత్కృష్టతను దెలిపి 


ముద్రిపంంగోరంగా వా రాంధ్రసాహిత్య పరిషణ్మూల మునం బ్రశస్తమయిన పీఠికతోం 
బకటించిరి. 


216 వేటూరివారి పీఠికలు 


క్రొత్త శవమును సర్వశైవమత సారముగా నుద్ధరించి నెలకొల్పిరి. దీనినే 
ప్రాచీన శ్రవమతములలోం దగవులు చల్లారే యెక్య మేర్చడెను. నూతనోత్తేజముం 
గాంచి శైవమతము బలముగలదై నెలకొనెను. వర్ణభేదమును విడుచుటచే 
నీ శైవము జైనబౌద్ధమతములవలె సర్వసాధారణమై సులువుగా నందజచే 
నాదృతమయ్యెను. ఒక ప్రక్కనిట్లు వీరు స్వమతమందు సౌలభ్యసౌకర్యములను 
గల్పించి పలువుర నందుం జేర్చుకొనుటతోపాటు, తమకు మతమునం 
బ్రబలప్రాతికూల్యము గలిగియున్న జైనబౌద్ధమతములను దందనీతి 
నుపయోగించి చెండాడి కూడ స్వమతమును బ్రబలపజుచుకొనిరి. ఇంత 
గొప్ప కార్యమును సాగించుట సాధారణులకు శక్యముగాదు గదా! పశ్చిమ 
చాళుక్య రాజ్యమును గైవసపజుచుకొని యేకచ్చత్రాధిపతిగాం గళ్యాణమున 
రాజ్య మేలుచున్న బిజ్జలుని మంటత్రియు, దందనాథుండును మహనీయుం 
దునగు బసవేశ్చరుం డీ సంఘమందు ముందు నిల్బను. ఈతండు స్వయము 
మహాఖభక్తుండు. శివుని వాహనమగు నందీశ్వరుని యవతారమే యీతందని 
శైవులెల్లరు విశ్వసించిరి. ఆజానజమయి శివభక్తి యా మహనీయునందుం 
గుదురుకొనెను. శివుందే పరతత్త్పమనియుం దదన్యదేవతారాధనము 
దగదనియు నీతండు వనిప్రాయుమందే నిశ్చయించుకొనెను. 
వర్ణాశ్రమాచారధర్మములను దదభీమానులయిన తలిదండ్రులను వర్ణించెను. 
తానును దనదోడి శివభక్తులును సుదృఢముగా నేర్చజుచుకొన్న మతధర్మముల 
నిర్వహించుటలో నిర్భ్మయతతో మెలగెను. ఆ కాలమునం బశ్చిమచాళుక్య 
దేశమున నీతండు మతరాజ్యమేలె ననవచ్చును. తన మతము ననువర్తింపని 
వారిని జంపించెను. అట్లు చంపవలసినదిగా సంగమేశ్వరదేవుం డీతని 
బాల్యముననే శాసించెనట. ఈ శాసనము ననుసరించి యీతండు తన 
యేలికయగు బీజ్జలునిం గూడం జపించెను! 


బసవేశ్వరుని మత మొక్క నూటేండ్రలోం గర్జాటదేశమెల్ల వెల్లివిరిసినది. 
ఈ వీరశైవమతమున వేలకొలంది జనులు ప్రవేశించిరి. బ్రాహ్మణుల దగ్గ 
నుండి చండాలురదాంక నాకాలమున నీ కుల మాకులమని భేదములేక 
యొల్లరు కూడిన సంఘమువారే నేండు లింగాయతు లనుపేరం గర్జాటదేశమున 
నున్నారు. బసవేశ్వరుని యనంతరము గొంతకాలమున కాంధ్రదేశమునం 
గూదడం దన్మతము వారు, జంగములు, వ్యాప్తి చెందిరి. 


బసవపురాణము - పీఠిక 217 


బసవేశ్వరునకుం బూర్వమున్న శ్రవమతములను గూర్చియు, బసవేశ్వర 
ప్రవర్తితమైన వీరశైవమును గూర్చియుం గొంత వివరింతును. 


పాశుపతము 


ఈ వ్రత మథర్వశిర ఉపనిషత్తునందుం జెప్పంబడినది. శ్రీకంఠభాప్యము 
గూడ దానినే పేర్కొనుచున్నది. (బబ్రవ్మా ప్రణవపంచాక్షరీ ప్రాసాదాది 
మంత్రములు, పశు, పతి, వాశాది వస్తువ్యవహారము, భస్మోద్దూళన త్రిపుండ్ర 
ధారణ లింగార్చన రుద్రాక్షధారణాది ధర్మములు పాశుపతులకుం గలవని 
శ్రీకంఠభాపష్యమువలనం దెలియనగును. ఈ విషయములనే మల్లికార్జున 
పండితారాధ్యులవారి శివతత్వసారము గూడం బ్రపంచించి చెప్పుచున్నది. 
పాశుపతు లద్వైతమతమును మిక్కిలి గర్జించిరి. వారు జీవేశ్వరులకు భేదము 
చెప్పుదురు. పశువులగు జీవులు పతియగు రుద్రుని యనుగ్రహముచే 
పాశమయిన సంసారముననుండి ముక్తులై మోక్షసుఖము ననుభవింతురు. 
జీవులకుం బాశబంధము తొలంగును గాని పశుత్వము తొలంగదని మల్లికార్జున 
పందితుండు చెప్పెను. 


క. గోపతి కృతమున భవపా 
శాపేతములయిన పశువులట్టులు భవనా 
శాపేతులైన పశువులు 
ప్రాపింతురు మోక్షసుఖము పశుపతి నీచేన్‌. 


మజియు, వారు సన్వ్యాసమును గర్జింతురు. 


క. ప్రాజ్జ్ఞులు వేదజ్ఞులు లో 

కజ్ఞులు చేకొందై గతశిఖా గాయత్రీ 

యజ్ఞోపవీతనాస్తికు 

లజ్ఞులు చేకొండ్రుగాక యద్వైత మజా! 

శ్రీకంఠభాప్యము గూడ సన్వ్యాస మావశ్యకమనుటలేదు. పాశుపతులు 
విశిష్టాద్వైత సిద్ధాంతమువారు. మల్లికార్జున పండితారాధ్యులవారి శివతత్త్వ 
సార మీ విషయమును స్పష్టముగాం దెలుపుచున్నది : 


218 వేటూరివారి పీఠికలు 


క. _ వేదోక్త సదాచారా 
పాదనమున నెగడునట్టి పశువులకుం బురా 
పాదిత దురితక్షయమై 
యాదరమున ధర్మ మధికమగు నీశానా! 


క. ధర్మాధిక్యంబున నతి 
నిర్మలబోధయు విరక్తినిషయుంగల య 
క్కర్ములకు నీ ప్రసాదము 
పేర్మిని శివభక్తి పుట్టుం బృథుభావమునన్‌. 


క. _మానితశివభక్తి శివ 
జ్ఞానధ్యానముల నీ ప్రసాదాతిశయా 
నూనతం గర్శక్షయమై 
యానందప్రాప్తి ముక్తుండగు నీశానా ! 


విశిష్టాద్వైత సిద్ధాంతమునకు జీవగజ్ఞయనందగిన (శ్రుతి (నాయ మాత్మా 
ప్రవచనేన లభ్యో న మేధయా న బహునా టశ్రుతేన, యమైవైష వృణుతే తేన 
లభ్యస్త స్యైెష ఆత్మా వివృణుతే తనూం స్వామ్‌) ప్రతిపాదితమయిన యర్థమునే 
పయిపద్యములును జెప్పుచున్నవి. 
విళిష్టాద్వైతులవలె వీరును (శౌతస్మార్తకర్శ్మలతో సమానముగా నా 
(శైవా) గమోక్తములయిన కర్మములను గూడ నాచరింతురు. * 
కాలాముఖులు 


వీరి సిద్ధాంతమేదో స్పష్టముగాం దెలియరాదు. కాని, వీరు శక్తిపూజను 
గూడం జేయువారుగాం దెలియవచ్చుచున్నారు. మండలార్చనాదులు 
శాక్తసంప్రదాయములు గొన్ని వీరికిం గలవు. లింగార్చనము శక్తిశివ 
1 వేదో పి శివాగమ ఇతి వ్యవహారో యుక్తః, తస్య తత్మరృ్భత్వాత్‌: అతశ్శివాగమో 
ద్వివిధః, త్రైవర్ణికవిషయస్సర్వవిషయ శ్చేతి; వేద (స్రైవర్ణిక విషయః, సర్వవిషయ 
శ్చాన్యః, ఉభయో రేక ఏ ఈశాన స్సర్వవిద్యానామ్‌....... అతః. కర్భ సామాన్యా 
దుభావప్యేకార్థపరం ప్రభామాణమేవ. - శ్రీకంఠభాప్యమ్‌. 


బసవపురాణము - పీఠిక 219 


సంయోగరూపమయినదే. శక్తిదిహ్నము పానవట్టము, శివచిహ్నము లింగము 
నగును. శక్తిరహితుండగు శివుండు చేష్టింపంజాలడనియు, శక్తిసహితుండగు 
శివుందే సర్వశక్తుండనియుం బ్రాచీన శైవసిద్ధాంతము. ఈ విషయమునే 
శంకరాచార్యులవారు సౌందర్యలహరిలో 'శివశ్ళ్శక్యాయుక్తో యది భవతిశక్తః 
ప్రభవితుం - నచే దేవం దేవో న ఖలు కుశల స్పృందితు మపి” అని చెప్పిరి. 
మథియు జీవాత్మ శక్తిపీళమనియుం, బరమాత్మ లింగమనియు, లింగపీఠములు 
జీవాత్మైక్యబోధకము లనియు నాగమములందుం గలదు : జీవాత్మా శక్తిపీఠం 
స్యాత్‌ పరమాత్మా తు లింగకమ్‌”. 


కాలాముఖులు శక్యర్పనముగూడం గావింతురు. వారు నిత్యబ్రహ్మ 
చారులు. గార్హస్ట్రము వారికిం దగదు. నన్నిచోడని కుమారసంభవమునం 
గాలాముఖ శతైవసంప్రదాయములు కొన్ని గాననగును. 


పాశుపతాదులు లింగధారులుగారు 


దేవలకులు మంత్రదీక్షాన్వితులును 
శ్రెవపాశుపతాది శాసనధరులు 
వారివారిక లింగవంతులై చూచి 
వారివారిక లింగవంతులై కూడి 
-బసవపురాణము. (౨౨వ పుట) 
ఈ ద్విపదలు బసవేశ్వరుని యుద్భోధమువలన లింగధారణములేని 
పాశుపతాదులుకూడ లింగధారులయి వీరశ్రైవమునం జేరంజొచ్చిరని 
చెప్పుచున్నది. 
వ్రతం పాశుపతం చైవ కాలాముఖకపాలికే, 
లింగాంగసంగహీనత్వా త్తచ్చిష్యో నరకం వ్రజేత్‌. 
- వీరశైవాచార సంగ్రహము. 
శ్లో.  శైవాన్‌ పాశుపతాన్‌ వామాన్‌ కాలాముఖమహావ్రతాన్‌, 
అతిరిచ్యతి దేవేశి! ప్రాణలింగార్చనో బుధః. 
- వీరాగమము. 
పై శ్లోకములు పాళువతులు, కాలాముఖులు, కాపాలికులు 


220 వేటూరివారి పీఠికలు 


లింగధారులు గారనియు, అట్టివారికి శిష్యుండగువాండు నరకము 
నందుననియుం జెప్పుచున్నవి. ఇట్టి శ్లోకములు పెక్కులు గలవు. 


తెలుంగునాటి యారాధ్యులు వీరశైవులు గారు; 
పూర్వకాలమున వీరు లింగధారులు గారు 


ఈ విషయము తగవులకుం దానకమగునని నే నెజఖుంగుదును. 
అయినను నాకు వాస్తవముగాం దోంచినదానిం దెలుపుచున్నాండను. ప్రాజ్ఞులు 
పరిశోధింవందగుదురు. తెలుంగుదేశపువారగు పండితత్రయము 
(శివలెంకమంచెన పండిత, శ్రీపతిపండిత, మల్లికార్జున పండితులు) లింగధారు 
లనుటకు బలవదాధారములు నాకుం గానరాలేదు. మల్లికార్జున 
పందితారాధ్యుల గ్రంథమున నెక్కడను లింగధారణ ప్రశంసయే లేదుగదా! 
ఆంధ్రదేశమున నాకాలమునం గాలాముఖులు గూడం బలువురుండిరి. నన్ని 
చోడని గురువయిన మల్లికార్డునుండు కాలాముఖమతమువాండు. ఆతండుగూడ 
లింగధారి గాండు. కుమారసంభవమం దెక్కడను లింగధారణ ప్రశంస 
గానరాదు. వీరశైవులు గర్జించు వర్దాశ్రమాచారవిధులు, వైదికకర్మలు వీరికి 
సమ్మతములు. మల్లికార్జున పండితారాధ్యులకు బ్రాహ్మణ్యముమీంద నాస్ట 
గలదు. వర్ణాశమధర్శ్మనిబంధనముమీందం దాత్పర్యము గలదు. శివభక్తి 
యందుం దన్మయత్వమును గలదు. బసవేశ్వరుండు మహాశివభక్తుండని యాయన 
యెడల నద్భుత గౌరవమును, వైదిక కర్మలను గర్జించి వర్ణాశమాచారములను 
రూపుమాపుచున్నాండని యతృషప్తియుం గాంచినవాండై బసవేశ్వరుని దర్శించి 
వాదించుటకై పోవుచుండం ద్రోవలోం దన్ఫృతివార్త వినవలసెననియు, 
“భక్తిమీంది వలపు బ్రాహ్యంబుతోం బొత్తుం బాయలేను నేను బసవలింగ” 
యని యాతండు చెప్పెననియుం బ్రతీతి గలదు. దీనింబట్టికూడ నాతందడు 
బసవేశ్వరుని మతమువాండు కాందని స్పష్టముగా నెఖుంగనగును. లింగమును 
ధరించిన వీరమాహేశ్వరుండు (వీరశైవుడు) వర్ణాశ్రమ ధర్మములను, వైదిక 
కర్మములను నాచరింపరాదని కలదు. ఇట్లు విడుచుటే వీరవ్రతము. వీరశైవులు 
జంగములయిన (చరించునట్టి ) శివలింగములేయని వీరశైవ (గంథములు 
పలుకుచున్నవి. శివత్వమును బొందినవారు మరల వైదిక కర్మాచరణమునకుం 


బసవపురాణము - పీఠిక 221 


బాల్చడరాదు. కర్ణాటదేశమునంగల లింగాయతులు సరిగా నట్టివీర శైవ 
సంప్రదాయమువారు. వారికి లింగధారణము గలదే కాని, యజ్ఞోపవీతాదులు 
లేవు. వారు బ్రాహ్మణులవలె విశుద్ధ్రమయిన సదాచారము గలవారే కాని, 
బ్రాహ్మణులతోం గాని, తదితరులతోంగాని సహభోజనము నొల్లరు. వారు 
బ్రాహ్మణాదివర్ణధర్మముల నభిమానింపరు. ఆంధ్రదేశపు టారాధ్యులు 
సంపూర్ణముగా బ్రాహ్మణ ధర్మములు గలవారు. తక్కిన బ్రాహ్మణులతో వీరు 
సహభోజనము గావింతురు. బ్రాహ్మణ్యము నభిమానింతురు. 


దశమశతా్ట్‌ కింకను బూర్వకాలముననుండి గౌడదేశమున గోళకీమఠ 
మను పేర గొప్ప శైవాచార్యమఠము ప్రఖ్యాతిగాంచెను. భావశంభు, సోమశంభు 
ప్రభృతులు తన్మఠాధిష్రాతలు. సోమశంభువు తనపేర నొకపద్దతిని రచి 
యించెను. శివలెంకమంచెన పండితుం డీ సోమశంభువు మనుమందడట! ఈ 
పరంపర వారు 'కలచురిక్షాపాలదీక్షాగురువు లని పలుచోట్లం బ్రస్తుతింపం 
బడిరి. కలచురిక్షాపాలుండగు బీజ్జ్ఞలునకుం గూడ బీరు గురువు 
లయియుందురని నేను దలంచుచున్నాండను. బిజ్జలుని కాలమునం బళ్చిమ 
చాళుక్యరాజ్యమున నీ పరంపరవారు పలువురు శివాచార్యులుండిరి. 
బనవవురాణవ౨౨౮-వ వుటలో వారి పేళ్తుచూడందగును. 
ఏతన్మఠపరంపరవారు వేలకొలంది మహనీయులు దక్షిణాపథమెల్ల వ్యాపించిరి; 
కేరళమునకుంగూడ నరిగిరి మఠముల నెలకొల్పిరి. కృష్ణలీలాశుకుని గురువగు 
నీశానశివాచార్యుండు కేరళమం దుండినవాండు. ఆయన చోళరాజగు 
రాజరాజచోళునకును గురువై యుండెను. ఈశానశివగురుదేవపద్ధతి శివ, 
ధర్మశివ, విశ్వేశ్వరశివాదులు తెలుంగుదేశమునకుం బేరిరి. విశ్వేశ్వర 
శివాచార్యుండు కాకతీయగణపతి చక్రవర్తికి శివదీక్షాగురుండై, తండ్రియైె 
(దీక్షనొసంగుట చేతనా?) యాంధ్రదేశమునం గృష్టాతీరమునం మందర 
గ్రామమున గొప్పమఠము నెలకొల్పను. తా నందు నెలకొనెను. 


శ్లో. శ్రీ చోళేశ్వర మాలవక్షిత్రిపతీ రాజన్యచూడామణీ 
యచ్చిష్యా కిమతః పరం గణపతి క్షోణీపతి ర్యత్సుతః, 
న స్యాత్మస్య ముదే స దేశికవర శ్రైవాగమాంభోనిధి 


222 వేటూరివారి పీఠికలు 


శ్రీవిశ్వేశ్వరదేశికః కలచురిక్షాపాలదీక్షాగురుః. 
త్వంగత్పింగ జటాకిరీట ముదయస్మేరారవిందాననం 
ముక్తాకుండలమండితాం సశిఖరం హారై ర్మనోవారిణమ్‌, 
విద్యామంటపవర్తినం గణపతిక్షాపాల దీక్షాగురుం 
శ్రీవిశ్వేశ్వరశంభు మీక్షితవతాం తే చక్షుషీ చక్షుషీ 

- మల్మాపుర శాసనము. 


కాళేశ్వరము, పొన్నగ్రామము, మంద్రకూటము, మానేపల్లి, ఊటుపల్లి, చంద్ర 
వల్లి, కంభంపల్లి, ఆనందపురము, కొమ్మూరు, శ్రీశైలము, వెల్లాల, ఉత్తర 
సోమశిల మొదలగు గ్రామములందు శివాలయములను, మఠములను నీతండు 
నెలకొల్పను. వీరి పరంపరవారు తెల్దుదేశమున కృష్ణదేవరాయల తర్వాతి 
కాలముదాంక గూడం బలువురు ప్రఖ్యాతులై యుండిరి. శ్రీనాథునిచే నోడింపం 
బడిన డిండిముం డీ పరంపరవారికి సంబంధించినవాండే. నేం డద్వైతమతా 
చార్యపీఠములుగా నున్న విరూపాక్ష పుష్పగిరిపీఠము లానాండు వీరు నెల 
కొల్పిన శై్రవమఠములే. పెదకళ్లేపల్లిలో శివాలయము నీ సంప్రదాయమువాం 
డును, బుష్పగిరిమఠాధిపతియు నగు సోమశివాచార్యుండే కాకతీయ 
ప్రతాపరుద్రుని పాలనమున క్రీ. శ. ౧౨౮౨ నాండు కట్టించెను. ఆయన 
విగ్రహము గూడ నక్కడంగలదు. పెక్కు గ్రామములందు వారి ధర్మప్రతిష్టలు 
గలవు. కృష్ణ్ణ్యయల కాలమున నున్నవారును, ముక్కుతిమ్మనాదులకు గురువులు 
నగు నఘోరశివాచార్యదక్షిణామూర్తి శివాచార్యులు, వీరి సంప్రదాయమువారే. 
సూత్రభాష్యకారుండు, శ్రీకంఠశివాచార్యుండు గూడ నీ పరంపరలోనివాండే 
యగుననుకొందును. వీరి యుద్చోధముచేతనే కాంబోలును బ్రతాపరుద్రుని 
కాలమున నాంధ్రదేశ శివాలయములలోం బెక్కింటం దమ్మకళ్లు తొలంగింపం 
బడి, వెలనాటివారు పూజారులుగా నిలుపంబడిరి. ఈశానశివాఘోరశివాదులు 
రచించిన దీక్షాప్రతిష్టాది నిబంధనముల ననుసరించియే నేండాంధ్ర దేశ 
శివాలయములలో నుత్సవాదులు నడిపింపబడుచున్నవని నేందలంచున్నాం 
డను. శ్రైవాగమనమ్మతమయిన వైదిక ప్రక్రియ చేతనే యారాధ్యు 
లాయుత్సవాదుల నేండును నడుపుచున్నారు. ఆంధ్రారాధ్య సంప్రదాయము 
పూర్వకాలమున నీ శివాచార్య పరంపరవారి సంప్రదాయముగానే యుందెనని 


బసవపురాణము - పీఠిక 223 


నేను దలంచుచున్నాండను. పెక్కువిధములం జూడంగా నాంధ్రారాధ్య 
సంప్రదాయ మిట్టిదిగాం గానవచ్చుచున్నను, లింగధారణము, కరపీఠార్చనము. 
షట్‌స్టల వివేకము మొదలగునవి వీరశైవ సంప్రదాయోద్భూతములు 
గొన్నిగూడం గలసియుండుటచే వీరును వీరశ్రైవులేమో యనియు సంశయము 
గల్గును. వీరశైవులకు ముఖ్యమయిన వైదిక కర్మత్యాగము, కులాశమాచార 
త్యాగము, అన్యదేవతారాధన త్యాగము మొదలగు వీరవ్రతములు వీరికి 
లేకుండుట యట్టి సంశయమునకు6 బ్రబల బాధకముగాను నున్నది. 
ప్రాచ్యలిఖీత పుస్తకశాలలో ౧౧- ౫- ౧౬ అని సంఖ్యగల ప్రాచీన 
తాళపత్రగంథమున గోదావరీతీరమున నొక స్వాములవారు ప్రాచీన 
(గ్రంథములను శైవసంప్రదాయములను జక్కంగాం బరిశోధించి, యక్కడి 
బ్రాహ్మణులకు వ్రాసిన పత్రిక యొకటి గలదు. అది యిప్పటి కిన్నూజేండ్ల 
క్రిందట వ్రాయంబడినదై యుండును. ఆనాంటికి రెండువందల యేండ్లకుం 
బూర్వము ఆంధ్రదేశము వారు ౬౬ కుటుంబములవారు బ్రాహ్మణులు 
శ్రీశెలమున కేంగి యక్కడ లింగ ధారణదీక్ష గొనిరనీయు, కొందజక్కదనే 
వీరశైవులై యుండిరనియుం, గొందజు వైదికధర్మముతో లింగధారణమును 
గూడం నాంధ్రదేశమందు. బాటించుచుండి రనియు నందుంగలదు. ఇది 
వాస్తవమేమో పరిశోధింపవలసియున్నది. ప్రాచీనాంధ్రారాధ్య సంప్రదాయ 
(గ్రంథములలో లింగధారణాది విషయములు గానరాకుండుట చేతను, 
నాంధ్రారాధ్యులలో నిప్పటికిం గొన్ని కుటుంబములవారు లింగధారణము 
లేకయే యుండుటచేతను మీందివిషయము విశ్వాస్యమే యగునని నేం 
దలంచుచున్నాందను. 


క్రీ.శ౧౩౫౦ నుండి ౧౪౫౦ దాంక సుప్రఖ్యాతులుగానున్న కొండవీటిరెద్లు, 
తన్మంత్రులు శైవమతాఖినివిష్టులుగా నుండిరి. వారికిని వారి మంత్రి యగు 
మామిడి (పెగడయ్యకును శంకరారాధ్యులను వారు గురువులుగా నుండిరి. 
ఆ శంకరారాధ్యులకే పెదకోమటి వేమారెడ్డి పినపాడను గ్రామము 
నగ్రహారముగా నొసంగెను. దానికి శాసనము గలదు. తెనాలి దగ్గజం 
బినపాటిలో నేండా శంకరారాధ్యులవారి వంశమువారు మృత్యుంజయా 
రాధ్యులు గలరు. వీరిది యుద్భృటారాధ్య వంశమట! కాని, వీరికి 


224 వేటూరివారి పీఠికలు 


లింగధారణము లేదు. బహుకాలమున నుండి సుప్రఖ్యాతమయియున్న యీ 
వంశమువారు లింగధారులు గాకుండుట వింతగాదా! మజియు నాంధ్రదేశపు 
టారాధ్యుల కుటుంబములలో మిక్కిలి గౌరవము గడించినవారు 
లింగధారణము లేని వా రింకను గొందజు గలరు. గోదావరీ మండలమున 
నయ్యగారివా రని యారాధ్యులు గలరు. * వారికిని లింగధారణములేదు. 
ఉద్భటుండు భోజునకు దీక్షాగురువని పండితారాధ్య చరిత్రమునను, నుదృ్భట 
చరిత్రమునను గలదు. భోజుండు రచించిన శైవతంత్రము తత్ప్వప్రకాశము 
నేండు సుముద్రితమై యున్నది. అందు నేంటి యారాధ్య సంప్రదాయ 
విషయము లేవియుంగానరావు. గోళకీమఠ సంప్రదాయమువారు తమ 
గగ్రంథములందు భోజుని గ్రంథములను బ్రమాణముగాం గొనియున్నారు. 
ఉదృ్భటుం డీ భోజునకు గురువేయగునేని యాతండు నేంటి యారాధ్య 
సంప్రదాయమువాండు గానేరందు. ఆ యుదృ్భటుని వంశమువారగు 
నాంధ్రారాధ్యులుగూడ భోజగ్రంథ, గోళకీమఠాచార్యకృత గ్రంథోపదిష్టమగు 
వైదిక శ్రైవసంప్రదాయమువారే యగుదురు. బసవేశ్వరుని కాలమునుండి 
యాంధ్రదేశారాధ్యులు వీరశైవులై లింగధారులై యుందురేని కర్ణాటదేశమునం 
బోలె వీరికిని మఠములు, గురుపరంపరలును నుండదెడివి. ఆంధ్రదేశమున 
గోళకీమఠ సంప్రదాయము వారి మఠములే యుండెడివిగాని, నేంటి 
యాంధ్రారాధ్య సంప్రదాయము వారి మఠములెన్నండు నున్నట్టు దలియరావు. 
పండితత్రయోదృటారాధ్య వేమనారాధ్యాది వంశపరంపరలవారాఖి 
జాత్యముగలవారారాధ్యవంశములవారు పలువురు వెలయుచున్నను, 
లింగధారణాది దీక్షలు గొనుటలో గురువంశములు, శిష్యవంశములు నను 
భేదము లేక వీరిలో నెల్లరును సమానసమ్మానమునే పడయుచున్నారు. 
బహుకాలమున నుండియు నిట్టి సంప్రదాయమే సాగుచున్నవో నిప్పుడు 
లేకున్నను బూర్వకాలమున నేసి యట్టి మఠము లుందకపోవునా యని 
సంశయము. 


న స్‌ రార్వేలనియోగులు గాని యారాధ్యులు గారని కొందజనుచున్నారు. 
“కూచిమంచి తిమ్మకవ్యాదుల గురువైన దెందులూరి లింగనారాధ్యుని శిష్యులందజు 
“అయ్యగారు అనుటచే నాయన తర్వాతి వారయ్యగారివారైనారు” అని బ్రహ్మశ్రీ 
నడుకుదుటి వీరరాజుపంతులుగారు వ్రాసిరి. రక్తాక్షిచైత్ర భారతి చూడుండు. 


బసవపురాణము - పీఠిక 225 


దహనసంస్మ్కారము నేండాంధ్రారాధ్య సంప్రదాయమున లేదు. కాని 
తావన్మాత్రమున వీరు వీరశైవులనంగాదు. ఇటీవల వీరు లింగధారణముతో 
పాటు ఖననసంస్మారమునుగూడ పరిగ్రహించియుండవచ్చును. గోళకీమఠ 
సంప్రదాయమువారు కూడ నుత్తములైన శివదీక్షితులకు నాశాచముగాని, 
(శ్రాద్ధాదికము గాని యక్కజలేదనిరి. '“నిర్వాణదీక్షితానాంతు సూతకం 
నైవవిద్యతే? - 'దీక్షితానాం చ శైవానాం శ్రాద్ధం స్యాచ్చైవమేవ హి, న వైదికం 
కృతం శైవం శివలోకం స గచ్చతి” - ఆశౌచదీపిక, అఘోరశివాచార్యుండు. 


ఆంధ్రారాధ్య సంప్రదాయము వారి దీక్షపేరు చిన్మయదీక్ష వీరశైవులదీక్ష 
పేరుత్తరదీక్ష రెండు సంప్రదాయములు వేజనుట కిదియు నొక తార్మాణ. 
కృష్ణదేవరాయలకుం బూర్వకాలమున నాంధ్రదేశమున నారాధ్యబ్రాహ్మణులు 
లింగధారులయి యుండిరనుటకు6 బ్రబలాధారములు గలవేమో యింకను 
బరిశోధింపవలసి యున్నది. 

వీరశైవము బసవేశ్వరాద్యుపజ్ఞమే 

లింగధారణమును జెప్పుశ్లోకములు గొన్ని యాగమములలోనివిగాను, 
బురాణములలోనివిగాను నిటీవలి వీరశైవ గ్రంథములందు6 గలవు. ఆ 
శ్లోకములే కాక, కొన్ని యాయాగమములుగూడ వీరశ్రైవమతము వెలసిన 
కాలమునను, నటు తర్వాతికాలమునను నేర్పడినవని నేను దలంచు 
చున్నాందను. వీరశైవసిద్దాంతమును దెలుపు నాగమము వీరాగమమని 
యొకటి గలదు. అది యిట్టిదే. ఏలనంగా నందుం బెక్కుచోట్ల 
నాల్దుశైవమఠములు పేర్ళొానంబడినవి. నల్గురు శైవాచార్యులు పేర్ళొనంబడిరి. 


శో. రేవణో మరుసిద్దేశో రామదేవో మునీశ్వరః, 
పండితారాధ్య ఇత్యేతే చతుర్మఠమునీశ్వరాః. 
ఇందు నాల్దవవాండగు పందితారాధ్యుండు శివలెంకమంచెన పందితుం 
జడఉయనను్సు, శ్రీపతిపండితుండయినను, మల్లికార్జున పండితుందయినను 
బసవేశ్వరుని కించుమించుగా సమకాలమువాందే యగును. తక్మినవారు గూడ 
బసవేశ్వరుని నాంటివారే. ఈ యాగమమున వీరశైవ సంప్రదాయములెల్ల 
వివరింపంబడినవి. ఇది పురాతన గ్రంథమనుట నే నంగీకరింపంజాల 


226 వేటూరివారి పీఠికలు 


నయ్యెదను. మజియు రేణుక (రేవణ) సిద్ధరచితము సిద్దాంతశిఖామణియు, 
మాయిదేవరచితము శివానుభవ సూత్ర (విశేషార్థ ప్రకాశన) మును, 
పద్మరసుదీక్షాబోధయుం, నీలకంఠాచార్యుని క్రియాసారమును గలవు. వీరశైవ 
సిద్ధాంతమును నిరూపించు (గ్రంథములలో మూలభూతము లివి. ఈ 
గ్రంథముల రచించినవారు బసవేశ్వరుని కాలమువారును దర్వాతికాలము 
వారును నగుట విన్సష్టవిషయము. బనవ పురాణమును బట్టి, 
అబ్లూరుశాసనమునుబట్టి యా మతము క్రీ శంం౧౫౦ ప్రాంతమున నేర్పడినది 
గానే తెలియనగుచున్నది. ప్రాచీనాగమగ్రంథములం దక్కడక్కడ వీరశైవ 
సిద్ధాంతానుకూలములగు శ్లోకములు గొన్నియున్నను, వానినెల్ల నుద్ధరించి 
కులాచార నియమములను ద్రెంచి వీరశైవమని క్రొత్తసిద్దాంతము నెలకొల్పిన 
వారు మాత్రము బసవేశ్వరాదులే యనుటకు సంశయింపంబనిలేదు. ఈ 
యర్ధమునకు సాధకములయిన విషయములు 'పెక్కులు బసవపురాణమునం 
గూదం గలవు. 


వీరశైవము 


వీరశైవులు “శివలింగం కరాద్యంగే వీరశైవస్తు ధారయేత్‌” అను విధి 
చొప్పున లింగధారణము చేయుదురు. ధరించిన యాలింగమునకుం 
బ్రాణలింగమనియు, నిష్టలింగమనియుం బేరు. అది లోపించెనేని గండగత్తెజ 
వేసికొని చనిపోవలసినదే కాని వారు జీవించియుండరాదు. 


ప్రాణలింగ వ్రతే లుప్తే ప్రాయశ్చిత్తం న విద్యతే, 
ప్రాణత్యాగాత్పరం తస్మా త్సావధానేన ధారయేత్‌. 
ప్రాణలింగే చ విచ్చిన్నే లింగే ప్రాణాన్‌ పరిత్యజేత్‌, 
ప్రతిదీక్షాం ప్రాప్యతిష్టే (దౌరవం నరకం వ్రజేత్‌. 


సిద్దాంతశిఖామణిలోం బ్రాణలింగమనంగా నంతర్లింగమనియు, 
నిష్టలింగమనంగా బాహ్యలింగమనియు, కరపీఠార్చన ముత్తమమనియుం 
గలదు. 'ఇష్టలింగ మిదం స్థూలం యద్చాహ్వే ధార్యతే సదా, ప్రాణలింగం 
తు తత్‌ సూక్ష్మం యదంతర్భావననామయమ్‌. బాహ్యపీఠార్చనా దేత 
తృరపీఠార్చనం వరమ్‌”. 


బసవపురాణము - పీఠిక 2277 


వీరశైవ మద్వైత సిద్ధాంతము ననుసరించును. 
శివేన సహ సంబంధా చైవమిత్యాదృతం బుథైః, 
ఉభయో స్సంపుటీభావా ద్వీరశైవ మితి స్కృతమ్‌. 
వీ శబ్దే నోచ్యతే విద్యా శివజీవైక్య బోధికా, 
తస్యాం రమంతే యే శైవా వీరశైవా స్తుతే సృృతాః 
స్వయం లింగాంగసంబంధీ శివ ఏవ న చాపరః. 


ఇట్లు చెప్పియు సిద్ధాంతశిఖామణికారుం దడద్వైతమతమును గర్జించెను. 
అద్వైతమునం జీరినచో బాహ్యలింగార్చనము మానివేయుటగును గాన యా 
మతము పనికిరాదనెను. సర్వాద్వైతమని, యీశ్వరాద్వైతమని భేదముయజెప్పి 
యీశ్వరాద్వైతమే తగును కాని, సర్వాద్వైతము తగదనెను. మల్లికార్జున 
పందితారాధ్యుండుగూడ నీ యద్వైతభేదముం జెప్పెను. 


వీరశైవులు జాతిభేదము పాటింపరాదు. 


శ్లో. ఏకపీఠం జగత్సర్వ మేక మాకాశమాలయమ్‌, 
ఏకతోయం సదా పీత్వా జాతిభేదం న కారయేత్‌. 


అమరంగ నటుగాక యఖీలమర్యులకు 
సమముధాతువులును సమముపిందడములు 
సమము సూతకములు సమము జన్మములు 
సమము నిద్రాహార సంగకృత్యములు 
సమము మోహభయాభిషంగలోభములు 
సమమింద్రియ విషయసముదాయములును 
సమములీభూతపంచకములు నవయ 
వములును సుఖదుఃఖవాసనల్‌ సమము 
లదిగాక ధరయేక మఖిలజీవులకు 
తుద నాకసంబు పొత్తు సమస్తమునకు 
తోయమొక్కటి జగత్తునకుం బ్రాపింప 
నైయుండుం గులభేదమైన లాగెట్లు. 

ణః ణః వ 


228 వేటూరివారి పీఠికలు 


సద్రతి బ్రాహ్మణక్షత్రియ వైశ్య 
శూద్రకులీను లంచును బల్మెదీవు 
ఎక్కడ వారికి నేతెంచెం గులము 
టక్కరు లాడుమాటలుగాక యనిన. 
-  దీక్షాబోధము. 


ఇట్లు వీరు జాతిభేదమును గర్జించి యాకాలమున ననేకుల లింగ 
ధారులంగాంజేసి వారినెల్లర నొక్క పొత్తునకుందెచ్చి తమ మతమున కభ్యుచ్రేయ 
మును గూర్చుకొనంగల్లిరి. కాలక్రమమునంగూడ నాపూన్మి యట్లేసాగుచుండం 
గల్డెనేని యాంధ్రకర్ణాటదేశములందు జాతిభేదము సమసిపోయికూడ నుండ 
వచ్చును. కాని, దానిం బ్రబలముగాం బ్రతిఘటించిన యద్వైతాది మతముల 
యధికవ్వాప్తిచే, నానాజాతులనుంది క్రొత్తక్రొత్తవారు నాంటనాంట వీరశైవులగు 
చుందుటగాని, తన్మూలమున జాతిభఖేదములు సమయుటగాని సందర్భింప 
దయ్యెను. తర్వాతి కాలమున నక్కడక్కడం గొందజు కొందటజు కొలంది 
కొలందిగా మాత్రమే వీరశైవ దీక్షగొని యాసంఘమునం జేరిరి. దానిచే 
బసవేశ్వరాదుల కాలమున వేర్పడి యేర్పడిన శైవదీక్షితుల వంశపరంపరలును 
దర్వాతివారు కొలంది మందియు మాత్రమే కూడి నేండు లింగాయతు లనుపేరం 
బ్రత్యేక సంఘమై వెలయుచున్నారు. 

ఇటీవల కాలమున నా మతమునం గ్రొత్తగాం జేరిన వారంతగా 
లేకపోవుటచే జాతిభేదమును బాటింపరా దను సిద్ధాంతమును న్ధాపింపం 
బూనిన యా సంఘమే సంకుచితమై తాను నొకజాతియై తనకు ముందున్న 
జాతులకంటె నింక నొక్కజాతిని హెచ్చింపంగల్లెనే కాని, జాతిభేదమును 
సమయింపం జాలదయ్యిను. 


వీరశ్రైవమత స్వరూపము, వీరాగమము, వీరశైవాచార సంగ్రహము 
మొదలగు గ్రంథములందు6 గానవచ్చును. బసవేశ్వరుని సమకాలము 
వాందగు కరెయ పద్మరసు రచియించిన వీరశైవదీక్షాబోధలోం బధాన 
విషయము లెల్ల జక్కంగా స్పష్టపజుపంబది యున్నవి. పిడుపర్తి సోమనాథుని 
తెలుంగు దీక్షాబోధను జదివి వీరశైవమత స్వరూపమును జక్కంగాం దెలిసికొన 
వచ్చును. 


బసవపురాణము - పీఠిక 229 


శివకవులు 


వీరశైవులలోం గవీశ్వరులగువారు శివునిమీందను దదృక్తుల 
మీందను దక్కనితరులగు భవులమీంద నెప్పుడును గృతులం జెప్పెదివారుగాదు. 
కావున, వారికి శివకవు లని పేరు గల్లిను. కర్ణాటాంధ్రగ్రంథములలో శివకవుల 
ప్రశంస పెక్కుచోట్లం గలదు. శివకవులు భవికవుల గర్జించిరి. కవితలోం 
గూడ వారు వేబుమతము వారయిరి. 


ఐనను లోకహితార్థంబు గాంగ 

నానేర్చు కొలంది వర్ణనసేయువాండ 

నవరసరసికత భువిని బేర్శొన్న 

శివకవి ప్రవరుల చిత్తంబు లలర 

నిప్పాట నితరులం జెప్పెడిదేమి 

తప్పులు దారులుం దదడంబడంబలికి 

వెలసిన చదువులు వీటింబో రిత్త 

పొలిసిపోయిరి దమపురులు దూలంగను 

మృడుమహత్వము గానమిని బొంకులనంగం 

బడుం '“గవయః కిం న పశ్యన్తి యనుట 

యనుచుం గుకవులంగీటునయుచ్చిపేర్ప్చి, 
-బసవపురాణము. 


సోమనాథుండు బసవపండితారాధ్యచరిత్రములందును, 
అనుభవసారమందును, శివకవులను స్ప్తుతించెనే కాని, యాంధ్రకవితాగురుం 
డనంబడిన నన్నయ మొదలగు నితరకవులను వేరిని స్తుతింపలేదు. 


శివకవుల [గ్రంథములు 


మల్లికార్జున పండితారాధ్యుని శివతత్వసారమును, నన్నిచోడని 
కుమార సంభవమును, మన సోమనాథుని కృతులును, నిప్పుడు మన 
కుపలబ్ధము లయిన శివకవుల గ్రంథములలో. బ్రాచీనములు. మల్లికార్జున 
పండితుని కృతులు మథికొన్ని దొరకవలసియున్నవి. మల్లికార్జునపండితుని 


280 వేటూరివారి పీఠికలు 


కంటెం బూర్వుండు శ్రీపతిపండితుండు గూడం గవియట! ఆయన బెజవాడలో 
నుందినవాండు. ఆయన తెలుంగుకృతు లేమేని రచియించెనేమో యెజుంగ 
రాదు. పండితారాధ్య చరిత్రలో నీ క్రింది గ్రంథములు పేర్ళొనంబడినవి. 


అంచితబాణగద్వాక్షరగద్య 

పంచగద్యాదులు వటుగణాడంబ 

రంబు వర్దాడంబరంబు వ్యాసాష్ట 

కంబును శ్రీనీలకంఠ స్తవంబు 

శ్రీరుద్రకవచంబు శారభంబును మ 

యూరస్తవము హలాయుధ మనామయము 

మలహణమును మహిమం బనుస్తవము 

మలయరాజీయంబు మౌనిదందకము 

స్తుతిమూలమగు మహాస్తోత్ర సూత్రములు 

శతకంబు శివతత్త్వసారంబు దీప 

కళిక మహానాటకము నుదాహరణ 

ములు రుద్రమహిమయు ముక్తకావళులు 

గీతసూక్తములు భృంగి స్తవంబులు పు 

రాతనముని ముఖ్యరచితాష్టకములు 

హరలీల- 
ఖః ఖః ఖః 
ఆనందగీతంబు లర్ధిం బాడుచు శి 
వానందలీలల నలరి యాడుచును 
శంకరగీతముల్‌ సరవింబాడుచును 
శంకరలీలల జతుల కాదుచును 
బరమశివానందభరితమై మజియు 
హరగణాగ్రణు లున్న యవసరంబునను 

ఖః ఖః 


మదినుబ్బి సంసారమాయాస్తవంబు 


బసవపురాణము - పీఠిక 2౩1 


పదములు దుమెదపదముల్‌ ప్రభాత 

పదములు పర్వతపదము లానంద 

పదములు శంకరపదముల్‌ నివాళి 

పదములు వాలేశుపదములు గొబ్బి 

పదములు వెన్నెిలపదములు సెజ్జ 

వర్ణన మటీ గణవర్ణనపదము 

లర్జవఘోషణ ఘూర్ణిల్లుచుండం 

బాడుచు నాడుచుం బరమహర్షమున 

-పందితారాధ్యచరిత్రము. 

పయివానిలోం బెక్కులు సంసృృత[గ్రంథములు. శివతత్త్వ 
సారము తెల్దుకృతి. శతకము, దీపకళలిక మొదలగునవికూడం దెల్దుకృతులు 
గావచ్చును. ఆనందగీతములు, శంకరగీతములు, తుమ్మెదపదములు, 
ప్రభాతపదములు మొదలగు గేయరచనలుగూడ తెల్లువే. కాని యవి మన 
కిప్పుడు దుర్లభములుగా నున్నవి. దీనినిబట్టి చూడంగా నీ శివకవుల తెలుంగు 
కృతులు పద్యరచనము గలవి. మల్లికార్డునపండితారాధ్యుని కాలమునకంటెం 
బూర్వము లేవేమో యని సంశయము కలుగుచున్నది. ఉన్నచో సోమనాథుండు 
పేర్ళొనియుండును గదా! శివకవుల రచనారీతులను బరిశోధింపంగా వీరి 
(గ్రంథములకును, నన్నియాదు లగు (భవికవుల (గ్రంథములకును 
బెక్కుభేదములు గానవచ్చుచున్నవి. అవి ముందు వివరింతును : 


జానుందెనుంగు 
శివకవులు పలువురు జానుందెనుంగును బశంసించిరి : 


చ.  సరళముగాంగ భావములు జానుందెనుంగున నింపు పెంపుతోం 
బిరిగొన వర్ణనల్‌ ఫణితి వేర్కొన నర్థము లొత్తగిల్ల బం 
ధురముగం బ్రాణముల్‌ మధుమృదుత్వరసంబునం గందళింప న 
క్షరములు సూక్తులార్యులకుం గర్జరసాయనలీలం గ్రాలంగాన్‌. 
నన్నిచోడుండు. 


282 వేటూరివారి పీఠికలు 


ఉరుతరగద్య పద్యోక్తులకంటె 
సరసమై పరగిన జానుందెనుంగు 
చర్చింపంగా సర్వసామాన్యమగుటం 
గూర్చొద ద్విపదలు గోర్మిదైవాజం 
- బసవపురాణము. 
ఒప్పదు ద్విపద కావ్వ్యోక్తి నావలదు 
ఆరూఢ గద్యపద్యాది ప్రబంధ 
పూరిత సంస్కృత భూయిస్టరచన 
మానుగా సర్వసామాన్యంబు గామి 
జానుందెనుంగు విశేషము ప్రసన్నతకు 
- పండితారాధ్య చరిత్రము. 
సోమనాథండే జానుందెనుం గనల నిట్టిదని వృషాధిపశతకమున జెప్పినాండు : 


చ. బలుపొడతోలుసీరయును బాంపసరుల్‌ గిలుపారుకన్ను వె 
న్నెల తల 'సేందుం గుత్తుకయు నిండిన వేలుపుటేజు వల్గు పూ 
సలు గలటేని లెంక వని జానుందెనుంగున, విన్నవించెదన్‌ 
వలపు మదిన్‌ దలిర్ప బసవా బసవా బసవా వృషాధివా | 


ఆ కాలమున నీజానుందెనుంగు మిక్కిలి ప్రసన్నమై సర్వ సామాన్యమై 
యుండెను. తర్వాతి మన కవీశ్చరులు సంసృృతప్రాయమైన రచనను దెలుగునం 
జొప్పించి జానుందెనుగును సన్నగిలం జేసిరి. ఇటీవలి తెలుంురచనలలో 
నెక్కువ రుచ్యములయిన నానుళ్లును బలుకుబళ్లును మిక్కిలి తక్కువ కాం 
జొచ్చెను. సోమనాథుని గ్రంథములోను, నన్నిచోడని గ్రంథము లోను మన 
కిపుడర్థము గాని జానుందెనుగుంబలుకు లనేకములున్నవి. సంస్కృత 
ప్రాయముగ రచనలకు మన మలవడుటయు, దేశితెలుంగురచనలం 
ద్రోసిపుచ్చుటయు నిట్టగుటకుం గారణములు. ఈ విషయము నించుక 
వివరింతును. 


బసవపురాణము - పీఠిక 2388 


దేశిరచన 


తెలుంగునకుం దోడిభాషయగు ద్రవిడదభాషలో దేశిరచన లెక్కువగా 
నెక్కొన్నవి. ద్రవిడదేశీయులగు జైనులయు, శైవులయు, వైష్ణవులయు దేశిచరి 
త్రములు ద్రవిదభాషాసహజములగు దేశివృత్తములలో సంస్కృత సంపర్క 
మంతగా లేని ద్రవిడదేశిభాషలో రచితములై వెలసియున్నవి. కర్ణాటకమున 
నంతగా నట్టిరచనములు లేవుగాని తెలుంగున కంటెం గొంత హెచ్చుగా 
నున్న వనవచ్చును. ఆదికాలమునం దెలుంగు గ్రంథములు ప్రాయికముగా 
సంస్కృత భాషలోనున్న పురాణాద్యార్యగ్రంథముల కనువాదములుగానే 
వెలయుటచే నాంధ్రసహజములయిన దేశిరచనముల కాదరువు సన్నగిల్లెను. 
మన పూర్వులు పారాణికములయిన యార్యకథల మీందను, సంస్కృతచ్చందస్సు 
మీందను సంస్కృత ప్రాయమయిన తత్సమభాషమీందను నభీిమానము 
గలవారయి దేశీయేతి వృత్తములను దేశీయచ్చందస్సులను, దేశిభాషను జిదుకం 
ద్రొక్కిరి. నేండు మనము ప్రీపామరాదుల గేయరచనములని యనాదర మునం 
జూచు పదరచనము వరుసలే ద్రవిడభాషలోని ప్రాధకావ్యములందలి 
వృత్తములుగా నెలకొన్నవి. తరువోజ, ద్విపద, రగడ, అక్కర, గీతి, సీసము 
మొదలగు పరిమిత జాతులే దేశిచ్చందో జనితములు మన [గ్రంథములం 
దాదృతములయ్యెను. ఈ దోషముచే మన తెలుంగు ప్రబంధములం దాంధ్రతా 
ముద్ర యంతగాం గానరాకున్నది. కొంతవజకాంధ్రతాముద్ర నచ్చొత్తి 
ప్రబంధముల రచించినవారిలో నగ్రగణ్యుండీ సోమనాథ కవియే. ఈతండు 
దేశీయ కథలను దేశిచ్చందో జనితమగు ద్విపదమున దేసితెనుంగు బాసలో 
రచించినవాం డగుటచే నీతని కవితలో నాంధ్రతాముద్ర సక్కంగా నత్తికొనెను. 
ఈతండు తన కవితారచనము నిట్లు ప్రశంసించుకొన్నాండు. 


సతృతియన నూత్నసంగతిదనరం 
దొమ్మిదిరసములు దొలంకాడ వాని 
యిమ్మది వర్ణనలెసంగం దద్విగుణ 


మగు నలంకారంబు లసలార వాని 


2౩క్క 


వేటూరివారి పీఠికలు 


ద్విగుణార్థభావనల్‌ దీటుకొనంగం 
దేటతెనుంగున ద్విపదరచింతుం 
బాటిగాం దత్మథాప్రాఢి యొట్లనిన 
జాతులు మాత్రాను సంధానగణ వి 
నీతులు గానయనియతగణై '5 
నియును *బ్రాసోవాా యనియు 'యతిర్వాా య 
నియుం జెప్పు ఛందోవినిహితోక్తిగాన 
ప్రాసమైనను యతిపై వడియైన 
దేసిగా నిలిపి యాదిప్రాసనియతి 
దప్పకుండంగ ద్విపదలు రచియింతు 
నొప్పదు ద్విపదకావ్వ్యోక్తి నావలదు. 


ఆరూఢ గద్యపద్యాది ప్రబంధ 
పూరిత సంస్కృత భూయిసష్టరచన 
మానుగా సర్వసామాన్యంబు గామిం 
జానుం దెనుంగు విశేషము ప్రసన్నతకు 
అట్టునుగాక కావ్యము ప్రాఢిపేర్మి 
నెట్టన రచియింప నేర్చినంజాలు 
నుపమింప గద్యపద్యోదాత్త కృతులు 
ద్విపదలు సమమ భావింప నెట్లనిన. 
సరళతసరణి ప్రసన్నత చెన్ను 
పరిణతగణపదపద్ధతి శబ్ద 

శుద్ది ప్రయోగప్రసిద్ది గళాస 

మృద్ధి నానుడి వడిమితి యతి యర్ధ 
పుష్టినైెజము రసపుష్టి వినూత్న 

సృష్టి విశేష్య విశేషణశ్లేష 

సొంపు గుమారత పెంపు మాధుర్య 


బసవపురాణము - పీఠిక 285 


మింపు మృదుత్వంబు గుంపోజు సదువు 
యమకంబు గమకంబు యతిగతి గార 
కము పూరకము [గ్రియ గాంతి విశాంతి 
రంగుబెడంగు మెజుంగు సమాన 
సంగతి యక్షరశయ్య సంఘటన 
నిపుణత రసికత నెథి సమాసార్థ 
ముపమాన మవధాన ముత్రేక్ష లక్ష్య 
లక్షణవ్యక్తి యలంకార యుక్తి 

దక్షత సుమతి విచక్షత యనిన 

జాతుల రచనాప్రణీతులంగావ్య 

నీతుల రీతుల నేతు లుట్టంగ 

వరకవుల్‌ గొనియాడ వర్ణన కక్క 
ధరంజెప్పు కృతియ యుద్యతృతిగాక 
జల్లి పూరక మపశబ్ద్బ మక్రమము 
వొల్లు వ్యత్కియ జడ్డు వొం దసంఘటన 
కాకు వ్యర్థం బసంగతి విరసంబు 
వైకల్య మత్యుక్తి వైరిపదంబు 

తలవిరు పసమ[గ్రత శిధిలబంధ 
ములుదబధంబు (గ్రామ్యోక్తి గంటకము 
ద్రాభ ఛందోవిరుద్ధం బాదియగు న 
లాభప్రలాపోక్తి లాఘవం బనక 
వసిగూర్చు కృతులు నా వద్లును బెరుగు 
బిసుకుచందము బిలిబిలికృతుల్‌ గృతులె 
అటుగాన యఖభివినుతానందితోక్తి 
పటుగద్యపద్య ప్రబంధసామ్యముగ 
కావ్యకళాప్రాథిం గల్పింతు ద్విపద 
కావ్యంబు భావ్యంబుగాంగ నట్లయ్యు 


వేటూరివారి పీఠికలు 


నవికలవేదవేదాంతేతిహాస 
వివిధాగమపురాణవిహిత సూక్తముల 
నిదమిత్హమనుచోట నివియె ప్రామాణ్య 
పదములు గాంగ ద్విపదలు సంధింతు 
సొట్టెనరత్నంబు చుట్టును బసిండి 
గట్టిన భావన నెట్టణం దెనుంగు 
సంధిపూర్వాపరసంఘటనముల 
బంధురచ్భందోనిబద్ధముల్‌ గాంగ 
వేదసూక్తములకు వెరవైనమాట 
లాదటం గన్పింతు నది జల్లి యనక 
వలనెజింగియు వేదవాక్యంబు ద్విపద 
కొలందినే పలుకుటకును మది మెచ్చి 
కేలిముద్రిక రత్నకీలన సేయు 
చో లేశమైనవచ్చునె రత్నమొత్త 
సొట్టెనరత్నంబు చుట్టునుబసిండి 
గట్టుట యతివివేకం బిటయయ్యు 
దేసిగా వచియింతు ద్విపదకు వళ్లుం 
బాసంబులునుం బొందుపడంగం దావలయు 
ననుచుం దదీయసూక్తాక్షరపంక్తి 
జెనకక యింతొప్పం జెప్పునేయనుచు 
సన్నుతిం జేయుచు సత్మవు లలరం 
దిన్ననిసూక్తుల ద్విపద రచింతు 
నదియునుగా క్రైహికాముష్మికద్వి 
పద హేతువవుట ద్విపదనాంగంబరగు 
ద్విపదాంబురుహముల ధృతి బసవేశు 
ద్విపదాంబురుహము లతిప్రీతిం బూన్సు 
-ా పండితారాధ్య చరిత్రము. 


బసవపురాణము - పీఠిక 237 


తన [గ్రంథములు సుగ్రహములుగా నుండవలెనని యీతండు 
తలంచెను. సంస్కృృతభాషలో ననుష్టుష్పు సులువుగా రచింపందగినదై, 
యక్షరబాహుళ్ళము లేమిచే సులువుగాం జదువందగినదై, యన్వయక్షేశము 
లేమిచే సులువుగా నర్థము చేసికోందగినదై పురాణాదులందు లక్షలకొలంది 
[గ్రంథసంఖ్యతో వెలసియుండుట యొఠతింగి దానివలెం దెలుంగున వెలయం 
దగినది ద్విపదయని గుర్తించి సోమనాథుండు తన ప్రధాన గ్రంథములగు 
బసవపురాణ, పండితారాధ్య చరిత్రములను ద్విపదరచనములందే నెలకొల్పిను. 
ఆరూఢ గద్యపద్యాది ప్రబంధపూరిత సంస్కృత భూయిష్ట రచన సర్వ 
సామాన్యము గాదనియు, జానుందెనుంగు మిక్కిలి ప్రసన్నముగానుండు 
ననియు, నది ద్విపదరచనమున మిక్కిలి పొసంగి యుండు ననియుం బయి 
ద్విపదలందు సోమనాథుండు సూచించినాందు. మజియు సులువయిన 
రచనముగలదని ద్విపదను దక్కువగాం జూడవలదనియు, సర్వసామాన్య 
మగుట ద్విపద కొకగుణవిశేషమనియు, గద్యపద్యోదాత్తకృతుల కది 
తీసిపోదనియు, గావ్య గౌరవమును బోషించునది, దోషరాహిత్యమును గుణ 
సాహిత్యమునుగాని, ఛందః ప్రయాసాతిశయము గాదనియుం జెప్పినాండు. 

ద్విపదరచన సర్వసామాన్యమే 

వర్తమాన నాగరకలోకము గొంత వర్ణించుచున్నను నాండు నేండు 
నాంధ్రలోకము నాలుకలపై నాట్యమాడుచున్న పాటలు, పదాలు మొదలగు 
దేశి రచనలలో నూటికిం దొంబదివంతు రచనములు ద్విపదలును, 
దద్వికారములునై యున్నవి. ఒక్క ద్విపదమే విషయభేదమునుబట్టి, 
స్థలభేదమునుబట్టి, పాఠకభేదమునుబట్టి పఠించు తీరులలో బహుభేదములను 
బొందుచున్నది. తోలుబొమ్మలవాండ్ర యాటలలోను, ప్రీల పాటలలోను, 
పంబవాందధ్రయు , బవనీండ్రయు, సుద్దులలోను, మతియుం బెక్కువిధములగు 
పామర రచనములలోను బహుళముగా ద్విపదయు, మంజరియుం 
గానవచ్చును. కాని, వారివారి పాటతీరులు వేరు గానే యుండును. 
ప్రాచీనలేఖకు లిట్టిరచనములను దాటియాకులపై వ్రాయునప్పుడు వారు 


288 వేటూరివారి పీఠికలు 


చదువు ఫణితిలో నేర్పడు దీర్ణస్వరాదులతోనే వానిని వ్రాయుచుండెడివారు. 
మన బసవపురాణముగూడం గొన్ని ప్రతులలో నట్టితీరున వ్రాయబడియున్నది. 


కైలాసమునం దొల్లి గజకంఠుగొలూవ 
శైలేంద్రకన్యక సనుదెంచు నెడాను. 


ద్విపద రచనమున వెలయించుటచేం దన గ్రంథములు పండితులకే 
కాక పామరులకుంగూడ నుపాదేయములు కాంగలవని, యట్లు కావలయునని 
సోమనాథుండభిమానించెను. అవి యట్లే వెలయంగల్లెను. 


ఛందస్వ్ప్వ్యాతంత్ర్ర్యము 
ఈ యభిమానముచే సోమనాథుం డితరాంధ్రకవులు పాటించిన 
ద్విపద చృందోనిబంధమునం గొంత స్వాతంత్ర్యము వహించి మాజుపాటు 


గావించెను. తాళ్లపాక చిన్నన్న ప్రాచీన నంప్రదాయానురోధమున 
ద్విపదలక్షణము నిట్లు నిర్వచించినాండు. 


వాసవుల్‌ మువ్వురు వనజాప్తుం డొకండు 
భాసిల్ల నది యొక్కపదము శ్రీకాంత 
క్రమమున నవినాల్ట్డు గణముల నడచుం 
(గ్రమదూరముగం బ్రయోగము సేయరాదు 
ఆ పాదమునకు మూండవగణం బాది 
దీపించు యతి యంబుధిప్ర్రియతనయ 
యుపమింప నవి ప్రాసయుతములై రెండు 
ద్విపదనా విలసిల్లె వికచాబ్దవాణి 
ద్విపదకు ద్విపదకుం దెగంజెప్పవలయు 
నెపుడు సంస్కృతమున నితర భాషలను 
యతుల లోపలం బ్రాసయతి దక్క సకల 
యతులుంజెల్లును బ్రయోగానుసారమున 
ద్విపదతో ద్విపద సంధిల నేకశటబ్ద 


బసవపురాణము - పీఠిక 2౩9 


మపుడు ప్రయోగింప నది యయుక్తంబు 
మజియు సంస్కృతపు సమాసరూపమున 
నెజఖయ నెన్నిటినైన నిర్మింపందగును 
అనులక్షణమ్ముల ననువొంది సుకవి 
జన సుప్రయోగైక శరణమై...... 
- అష్టమహిషీకళ్యాణము. 
రంగనాథరామాయణాదు లీ లక్షణము ననువర్తించుచున్నవి. కాని, 
సోమనాథుని రచన మిట్లు లేదు. ద్విపదమున నితరకవు లెవ్వరును బాటింపని 
ప్రాసయతి నీతండు చేర్చెను. రంగనాథ రామాయణమునంగాని, గౌరన 
హరిశ్చంద్ర చరిత్రమునంగాని, ప్రాసయతి యెక్కడను గానరాదు. ఈతండును 
నీతని కనుయాయు లగు శివకవులు మథికొందజును మాత్రమే యీ 
ద్విపదప్రాసయతిని జేర్చిరి. 'అనియతగణైః *ప్రాసో వా 'యతిర్వా' యని 
మూండు సంస్కృతసూత్రముల నుదాహరించి సోమనాథుండు మాత్రాగణ 
ఘటితము లగు జాతులందుం బ్రాసయతి చెల్లునని నిర్ణయము చేసినాండు. 
ఈ నిర్ణయము సంగతమే యనందగియున్నది. అయినను రంగనాథాదులు 
దీని నంగీకరింపమికి హేతువేమో: మజియు ద్విపదయు ద్విపదయుం 
గలయునప్పు డొక్కపదమే యిటు గొంతయు నటు గొంతయునై యుండునట్లు 
రంగనాథాదు అక్కడను గూర్చరయిరి. “ద్విపదతో ద్విపద సంధిల 
నేకశబ్ద-మపుడు ప్రయోగింప నది యయుక్తంబు అని చిన్నన్న స్పష్టముగా 
నీ విషయమును నిరూపించినాండు. అయినను మన సోమనాథుం డీ 
నిర్ణయమును బాటింపలేదు. 


జాతులు మాత్రానుసంధానగణవి 
నీతులుగాన యనియతగళణైర 
నియును బ్రాసో వా యనియు యతిర్వాయ 


అతిశయప్రీతి బ్రహ్మాండపురాణ 


240 వేటూరివారి పీఠికలు 


మతమహోమోహస్యమాహాత్య్వ మన మొ 
దలంద్రిపుండ్రం మోక్షదం త్యక్త మనవి 
రళ మేతదన్యత్ర రమతే యనంగ ను 
చితసూక్తి యట్ల వాసిస్టలైంగంబు. 
(పండితారాధ్యచరిత్రము) 
ఇట్లు గూర్చుట పండితారాధ్యచరితమందే హెచ్చుగాం గానవచ్చును. 
బసవపురాణమున నేద్విపద కాద్విపద విడంబడియేయున్నది. 


ఇది యిట్లున్నను నీతండు, దర్వాతికవు లంతగాం బాటింపనిదియు, 
నన్నయరచనమందుం దిన్నంగా నెన్నందగియున్నదియు నగు సీసరచనా వైలక్ష 
ణ్యమును అనుభవసారమునను, జతుర్వేదసారమునను జక్క్మంగాం 
బాటించినాందు. మజియు క్రాంచపదవృత్తమున, నన్నిచోడనికంటె నెక్కువ 
నియమమును బాటించినాందు. 


చంచుల నాస్వాదించుచు లేందూం డ్లకరువుప్రియలకు నలందుచు మైరో.. 
-నన్నిచోడండు. 

భక్తివినీతుల్‌ యుక్తిసమేతుల్‌ భవభయనిపతిత పశుగణపూతుల్‌... 
-సోమనాథుండు 
ఇందు నన్నిచోడని రచనమున చరణము రెండుదళములై మొదటిదళ 
మునం బ్రాసయతియు, రెండవదళమున వేజుగా యతియుం గల్లియున్నది. 
సోమనాథుని రచనమున నింత కెక్కువగా ద్వితీయదళమున యతి ప్రథమ 
దళ ప్రథమాక్షరమున కనుగుణమైనదిగా నున్నది. అర్వాచీనకవులెల్లరు నీ 

విధానమునే యనుకరించిరి. 


ప్రాసవిశేషములు 
సోమనాథుని గ్రంథములలో నితర ( భవి) కవికృతులం దంతగాం 
గానరానివి ప్రాసవిశేషములు గొన్ని గానవచ్చుచున్నవి. నన్నయాదుల 
కృతులలోం బ్రాసములందు హల్‌సామ్యము తప్పక కాననగును. అనంగాం 
బ్రథమచరణ ద్వితీయాక్షరమున నెన్నిహల్లులు సంయుక్తములుగా నున్నవో 
యన్ని సంయుక్త హల్లులును దక్కిన మూండుచరణములందును గూడ 


బసవపురాణము - పీఠిక లశ 


ద్వితీయాక్షరమునం గూడి యుండును. మల్లికార్జునపండితుండు మొదలగు 
శివకవు లీనియమము నంతగాం బాటింపరయిరి. కఠిపయ హల్‌ సామ్య 
మున్నం జాలునని వీరు దలంచిరి. 


క. నమ్మినభక్తుండు గన్నడ 
బమ్మయసద్భక్తి మహిమ పరికింపంగ లో 
కమ్ములం జోద్యముగాదె య 
ధర్మంబును ధర్మమయ్యెం దత్వాతీతా! 


ప్రాంతవ్రాంతలలో “ధమ్మః ” యని యుండును. 


క. ఇవ్వసుమతిం గడుంగమ్మని 
పువ్వులలోం బుట్టి నట్టి పువ్వులు గొఅయే 
సర్వజ్ఞభక్తి విరహితుం 
డదెవ్వండు నుతృష్టజాతుం దేటికింగొజయే. 
-శివతత్త్వసారము. 
“మర్యలోకమునకు మజథివేజి యొకండ 
కర్తయున్నాండె లోకత్రయవరద!” 


“మధ్యాహ్న మగుటయు మారయ్య లింగ 
తద్యానసుఖ నిరంతర వర్తియగుచు.” 
“అక్షణంబునం బంచభక్ష్యముల్‌ గుడిపి.” 


“కర్ణంబునావుడు బీజ్జలుండంత 
లజ్జయు సిగ్గును బుజ్జగింపగ. క 
“బుజ్జగించుచు వెడ్డుబుడ్గునుబెట్టు 
నిద్దివిక్రియం బడు నివ్వెజంగందు.” 
“తత్రిపురాంతకస్టానవాస్తవ్యుం 
డైత్రిపురాంతకుం డభినుతింబేర్చు. న్‌ 
-బసవపురాణము. 


242 వేటూరివారి పీఠికలు 


ప్రయోగరత్నాకరమున వేములవాడ భీమకవి నృసింహపురాణ 
మందలిదని యీ క్రిందిపద్య ముదాహృతము. 


క. ఈ క్షితికి వచ్చి వేగమ 
దాక్షారామమున వారతరుణుల నృత్తం 
వీక్షించి యంతకంటెను 
దత్‌ క్షణమున నేర్చి రంభ తగవేర్పడంగన్‌. 


రేఫాధిక్షమునుమాత్ర మితరాంధ్రకవులు గొందజుగూడ నంగీ 
కరించిరి. ఈ సంప్రదాయము మల్లికార్డునపండిత సోమనాథాదులచేం గ్రొత్తగా 
నెలకొల్పం బడినదిగాదు. కర్ణాటభాషలో నిట్టిప్రాసము గలదు. ఆ భాషలో 
దీనికి శాంతప్రాస మని పేరు. 


క. బెరసిర ముంసంయోగా 
క్షరంగళేక స్వరంగళిం సుప్రాసం 
నెరెదు విపర్యాసక్రమ 
దిరి సతతం శాంతపూర్వమక్కుం ప్రాసం 


క, పత్తిప్రమాదఫలకమ 
నత్యుగ్రగ్రాహనివహ సంక్షోభితదోళ్‌ 
మత్తీరత్నాకరదోళ్‌ 
పుత్రికెయెనెవిళ్ట్లలింతు బాళ్టుదెచోద్యం 


క. శాంతప్రాసదభేదమ 


-కవిరాజమార్గము. 

వర్షాక్షరములు పరస్పరము ప్రాసములుగా నుండవచ్చుననియు 
వర్షప్రానమని దానిపేరనియు, శకేషనలు, పరస్పరము ప్రానముగా 
నుండవచ్చుననియు దానిపేరు సమీపప్రాసమనియుం గవిరాజమార్గమునం 
గలదు. శివకవు లీ ప్రాసములం గూడం బ్రయోగించిరి. అర్వాచీనాంధ్ర 
లాక్షణికులు ప్రాచీనకవుల ప్రయోగములం బెక్కింటిని సాధనాంతరములచే 
సమర్థించి పయిప్రాసముల క్రిందం బరిగణింపం బనిలేకుండం బేసికొనిరిగాని, 


బసవపురాణము - పీఠిక 243 


కొన్ని పట్టుల నెట్టును సమర్థ్ధింపంజాలక పోయిరి. శసప్రాసము, థధ 
ప్రాసము, డఢ ప్రాసము పెక్కు తెనుంగు కృతులలోం గానవచ్చును. మన 
సోమనాథుండును బ్రయోగించెను. తెలుంగునంగూడ శాంతప్రాసములు, 
వర్గ్షప్రాసములు సమీపప్రాసములు గలవు. ప్రాచీన లాక్షణికులు వానిని 
బరిగణించిరి. శివకవులు ప్రాచీన సంప్రదాయమును జక్కంగాం బాటించిరి 
గాని, యితర కవులు నిర్చ్వంధముల హెచ్చించుకొనిరి. 


మథజియు, నన్నిచోడండు సోమనాథుండును, బూర్జబిందువునకు 
నర్ధబిందువునకుం బ్రాసముం గూర్చిరి. 


క. పోండిగ నగజతపళ్ళిఖీ 
మూండుజగమ్ములను దీవ్రముగం బర్విన బబ 
హ్మాండముంగాంచిన కాంచన 
భాందడముక్రియందాల్చిం దత్ర్రభాభాసితమై. 
- కుమార సంభవము. 
పాండురాంగంబైన పడంతిగర్భమునం 
బోండిగా వెలుంగుచుం బుతక్రుండీ క్రియను. 
- బసవపురాణము. 
వర్గప్రాసమును, సమీపప్రాసమును నంగీకరించునప్పుడు పూర్చార్ధ 
బిందుప్రాసమునుగూడ నంగీకరించుట సంగతమే యగును. అయినను 
నన్నయాదులగు కవు లీ ప్రాసము నంగీకరింపరయిరి. వారి గ్రంథములలో 
గానరాదు. ఇప్పుడర్ధబీందువులుగా నెజుంగంబడుచున్న పదములు పోండి, 
మూండు మొదలగునవి యానాండు పూర్ణబిందువులుగనే యొన్నంబడుచుండ 
వచ్చుననియు, నిది పూర్ణబిందుప్రాసమే కావచ్చుననియుం గొందజందురు. 
అది యట్లుగాదు. పోండి, మూండు పదములను మరల నీ కవులే యర్ధబిందు 
ప్రాసమునంగూడం గూర్చిరి గావునను, నాకాలపుం గవు లెల్లరు నా పదముల 
నర్ధబిందు విశిష్టములంగనే ప్రయోగించిరిగావునను, నది పూర్చార్ధ బిందుప్రాస 
మనియే తలంపవలెను. 


ల2డ్తడ్త వేటూరివారి పీఠికలు 


నాండు నావిందిగెనాం బురవీధిం 
బోండిగా గుడ్డ్దవ్వ వోవభూసురులు 
- పుట. ౨౨౩ 
ఇత్యాదులు పెక్కులు ప్రయోగము లర్ధబిందు విళశిష్టతానిర్దాయ 

కములు గలవు. మజియు నన్నయ భారతకృతిపతియగు రాజరాజనరేంద్రుని 
కూంతురు సోమలదేవి (ఇంచుమించుగా నన్నయకాలమున) చెక్కించిన 
దాక్షారామ శిలాశాసనమునంగూడ నాక పద్యమం దీ ప్రాసము గానవచ్చు 
చున్నది. 


సకలవసుమతీశ మకుటలసద్రత్న 
కిరణరుచివిరాబజి చరణుండయిన 
నిజభుజప్రధాని బెజయితదేవని 
కూంతుసరియె పోల్ప్చం గాంతలెందు. 


ఈ పద్యము నాల్లవ చరణమున '“కూంతు' పదము కాంత) పదము 
ప్రాస యతిలోం జేర్చంబడినవి. ఇందుం 'గూంతు' పద మర్ధబీందు విశిష్టముగా 
నెన్నం బడవలసినదే. అది పూర్ణబిందూచ్చారణముతో నుండవలసినదే యగునేని 
శాసనమున “కూంత్తు” అని చెక్కింపంబదియుండును. 


వేములవాడ భీమకవి నృసింహపురాణములోనిదిగా నీక్రింది 
పద్యము లక్షణ[గ్రంథములందుం గలదు. 


ఉ..  వాండిమి నల్లసిద్ది జనవల్లభుండోర్చిన రాజుఖీతితో 
నాండ్రను గావకుండ వృషభాంకము వెట్టికొనంగంజూచితో 
నేండిది యేమి నీ వనుచు నెచ్చెలులెల్ల హసింప నంతలో 
మూండవకంటితోడి దొరమూర్తి వహించిన మైొక్కిరంగనల్‌ 


ఇందు రెండవ చరణమున 'ఆండురి అని కాని, 'ఆండురి అని 
కాని, యుండునేమోయని నా సంశయము. ఆండ్రురు, నీళ్లులు ఇత్యాది 
విధముల బహువచన ప్రత్యయముల పై మరలం బహువచన ప్రత్యయములు 


బసవపురాణము - పీఠిక 245 


గల రూపములు భారతాదులలో నేండు గానవచ్చుచున్నవి. అవి యట్టివి 
కాకపోవచ్చునని 'ఆండురు, నీళులు” ఇత్యాది విధములనే యుండియుండవచ్చు 
నని నా తలంపు. వెలయాండ్రురకలుపు' అనుచో 'వెలయాండురకలుపు' అని 
కాని, లేక 'ఎెలయాండురకలుపు) అనికాని, యుండవచ్చును. 


కవిజనాశ్రయమునంగూడ “ప్రగీతి లక్షణములో 'మూండుసేసి 
నగణములు, రెండు నలములు, మూం డినగణములును మొగినహంబబు, 
పోండిగాంగనర్థమున కగు మీంద ని, ట్లుండం జెప్పవలయు నొగింటబ్రగీతి” 
అని కలదు. అదియు పూర్చార్ధబిందు ప్రాసమే. 


మజియు నీతండు నబిందు నిర్చిందుప్రాసమును రేఫద్వయ 
ప్రాసమును గూడం గూర్చినాండు. 


జగతిం బద్మపురాణసంహితలం దె 
సంగె శంభురాఘవసంవాదమునను - పండితా, 
బ్రాంతిగా నాదివరాహదం(ష్టంబు 


ఖ్యాతమీశ్వరుచేతంగాదె యున్నదియు -బసవ పు. ౨౦౩ 


బూది దా రాంజదు వొగయదు దాను 
నూందందడు ముట్టించె నొక్కదీపంబు -బసవ పు.౧౫ 


షోడశపండువు సూడంబోదండు 
పోండిగా నీపాలు పురహర! కొనుము ! -బసవ పు.౭౧ 


ఊందు సార్ధానుస్వారముగా శబ్బరత్నాకరమునం గలదు. అది 
సార్ధానుస్వారమే యని నిర్ణయించుటకు బ్రబలప్రమాణము కావలెను. 


చీర చించుచు విప్ర లాఅడి వైచి 
కారించుతటి నుదకము లేదు గంట. -బసవ పు. ౮౩౦ 


అతిముథతిం జన్నం బా లర్థించివేండం 
జిజుతచే నొకపిండికరు డిచ్చితల్లి పు. ౧౨౦ 


246 వేటూరివారి పీఠికలు 


తారొండె శివుం బంపందగదన్న వారు 
గారొందె నందికి వేజొక్కభృత్యు. 


-బసవ పు. ౧౩౩ 
“ఆరది యని సాధురేఫముగాం గూడం గొందటజు ప్రయోగించిరి. 
యతివిశేషములు 


మూంకకు నెగయుచు ముస్సుముస్సనుచు - బసవ పు. ౧౬౦ 
అనుచోట నేంటి వ్యవహారము చొప్పున “బుస్సుబుస్సనుచూ యని యుండం 
దగుననియు నదియప్పకవ్యాదులు పేర్ళొన్న 'ముకారయతి' యగుటచే సాధువే 
యగుననియు6 దలంపందగియున్నది కాని, వ్రాంతప్రతులలో “ముస్సు 
ముస్సనుచు” అని యుండుటచే నట్లే యుంచితిని. అప్పకవి చెప్పిన చొప్పున 
ముకార యతి ప్రాచీనకృతులందు నా కెక్కడను గానరాలేదు. అప్పకవి ముకార 
యతికి లక్ష్యముగా నాచన సోముని వసంతవిలాసములోనిదిగా నీ క్రింది 
పద్యము నుదాహరించినాండు. 


క. అత్తజి విటనాగరకులు 
చిత్తమున వసంతకేళి సిగురొత్తంగా 
మొత్తములు గట్టితెచ్చిరి 
ముత్తెపుర్సుల్లరులతోడి బుజ్జిట కొమ్ముల్‌. 


ఈ పద్యమందలి 'బుజ్జటకొమ్ములొ అను పదమును ప్రాచీన కవులు 
'ముజ్జటకొమ్ములొ అనియే వాకొనిరి. కుమారసంభవమునం బెక్కుచోట్ల 
నన్నిచోడకవి యట్లే ప్రయోగించెను. రామాయణమం దయ్యలార్యుం డట్లే 
ప్రయోగించెను. 'ముజ్జటకొమ్ములు”' బుజ్జటకొమ్ములుగా మాటీన పిదప 
లాక్షణికు లీ ముకారయతిని గల్పించిరి. దానింబట్టి యర్వాచీనకవు లాయతిని 
ప్రయోగించుచు వచ్చిరి. 'ముస్సు” ధ్వన్యనుకరణ మైనట్టే ముల్జిటకొమ్ములో 
'ముజ్బ్టు' కూడ ధ్వన్యనుకరణమగునని నా తలంపు. ప్రాచీనకాలమున “'ముస్సు 
“ముట్టు అని యున్న ధ్వన్యనుకరణము లర్వాబీనకాలమున “బుస్సు” “బుజ్టు” 
లుగా మాజి యుండవచ్చును. 


బసవపురాణము - పీఠిక 247 


నన్నయాదులు విభక్తిముకారముతో 'పుఫుబుభు” లకును యతిని 
గూర్చిరి. కాని, యితర ముకారముతోం గూర్చరయిరి. లాక్షణికులు దానికి 
ము విభక్తిక యతి యని పేరిడిరి. “పుణ్యుండు రాఘవుండు వనముం 
గనియెన్‌” అను విధమునం బ్రయోగించిరిగాని 'పుణ్యుండు రాఘవుండు 
మునిముఖ్యులతో” నను విధమునం బ్రయోగింపరయిరి. సమానోచ్చా 
రణముగల “ము కారముల కిట్లు యతిలో భేదము గల్పించుట నేండు 
వింతగా గాన్పించును గాని యాంధ్రమున నట్టి యతివ్యవస్థ యేర్పడిన 
కాలమున నీ విభక్తి ముకారము వేజువిధముగా నుండెడిది. నేండును 
విభక్తిముకారమునకు 'మ్ము, ౦బు అని రూపాంతరము లున్నవి. వనము, 
వనమ్ము, వనంబు అనియు రూపములు గలవు. నన్నయకుం బూర్వకాలమున 
“యి అను రూపముకూడ నుందెదిది. ఆ కాలమున వనమ్బు, వనంబు, 
రూపములే ప్రధానముగా నుండెడివి. వనమ్ము, వనము రూపములు పయి 
రూపములకంటె నర్వాచీనములు. ప్రాచీనశాసనము లీ విషయమును 
నిరూపించుచున్నవి. ద్రవిడభాషా శబ్ద స్వరూప మిందుకుం దోడువలుకు 
చున్నది. “క. ఎట్టి విశిష్టకులంబునం బుట్టిన ! సదసద్వివేకములు గల్గిన 
ఇత్యాది విధముల నన్నయాదు లీ యతిని బ్రయోగించిరి. వనంబు రూపమున్న 
కాలమున నేర్పడిన దగుటచే నీ మువిభక్తిియతి ముకారయతివంటిది 
గాదయ్యెను. ప్రాచీనులు ముకారయతిని (బబ్రయోగించిరనుట కప్పకవి 
యుదాహరించిన వసంతవిలాస పద్య మషప్రయోజకము. తక్కిన పద్యము 
లర్వాచీనకృతుల లోనివి. 


శివకవు లఖండయతిని బ్రయోగించిరి. పండితారాధ్యుండు 
'వెదోక్తముగ నెబుంగవలయుం దుదిని మహేశా అనెను. 


సోమనాథుండు నామాఖండయతిని గూడం బ్రయోగించెను. 
మతజియు నేకాంతరామయ్యనా నొక్క -బసవ. పుట.౧౭౦ 


మజియును శివనాగుమయ్యనా నొక్క 
- ఖండమై తనరు నాగయ్యహస్తమున- పండితా. ప్రథమప్రకరణము. 


అనియు గలదు. 


248 వేటూరివారి పీఠికలు 


చేయుడు లెంకమంచెన పండితులకు 
శ్రీరమణుండు మంచెన పందితయ్య -బసవ. పుట ౧౯౮. 


ఇందు 'మంచెని పదము నేండు 'మంచని) యని ప్రయుక్తమగును. 
ఆనాండిట్టి నామపదములలోం కొన్నింట అన, అయ, అను విధమునం బద 
చ్చేదము కానరాదు. నన్నియ, మల్లియ, మంచెన, కూచెన, ఉదాహరణములు. 
నేండివి నన్నయ, మలయ, మంచన, కూచెనలుగా మాథటినవి. నన్నయకూడ 
నొాకవిధమున నామాఖందడయతిని బ్రయోగించెను. 


ఉ. పాయకపాకశాసనికి భారతఘోరరణంబునందు నా 
రాయణునట్లు * వాణసధరామరవంశవిభూషణుండు నా 
రాయణభట్టు వాజ్బ్యయధురంధరుండున్‌ తన కిష్టుండున్‌ సహా 
ధ్యాయుండు నైనవాం డభిమతంబుగం దోడయి నిర్వహింపంగాన్‌. 
ఇందు మూండవ చరణములోనిది నామాఖందయతి యనం 
దగినదియే కాని, యది సంస్కృతసమాసమధ్యగతము. సోమనాథుని 
'ప్రయోగములకును దీనికిని మిక్కిలి భేదము గలదు. అఖండయతిని నిర్వచిం 
చినవాండు పాల్కురికి సోమనాథుందడని 'మానుగ వి(శ్రమాక్షరి పద్య మాతని 
దని కొందజు లాక్షణికులు పేర్కొనిరి. మజియు, 
ప్రేమంబెలర్పంగ “భృత్యా (త్యే?) పరాధ 
స్స్వామి నోదండ ” యనృదువు నిష్టించి. బసవ. పుట.౧౦౬ 
పాయకుతి “రసాన్ఫక్తస్య జిహ్వా 
గ్ర యని యేప్రొద్దు యమోయుంగావునను. బసవ. పుట.౧౬౪ 
పయి ద్విపదలలో “రాధి 'జిహ్వా యనునవి “గగ ములుగా 
నున్నవి. ద్విపదలక్షణము చొప్పున నక్కడ “గల” ము లుండవలసి యున్నవి. 
“వాసవుల్‌ మువ్వురు వనజాప్తుండొకండు భాసిల్ల నది యొకపదము” అని 
తల్లక్షణము. సంస్కృతమునం జరణాంతమందలి లఘువు గురువు గావచ్చునని 


1 తానును - పాఠాంతరము. 


బసవపురాణము - పీఠిక 249 


“పాదాంతస్థం వికల్పేన' అని విధియుం బ్రయోగములును గలవు. కాని, 
పాదాంతమందలి గురువు లవువగుట కానరాదు. ఈ రెండు 
గణభంగములును సంస్కృత భాషానుకరణమునం బడినవి. వీనిని సమర్థించుట 
యెట్లో ! “శ్లో లఘు రృవే ద్గురుః కుత్రచిద్దురుశ్చ లఘు స్తథా, ఉచ్చారణస్య 
కల్ప్యత్వా న్నిదానం తత్ర సద్వచః అను నధర్వణకారిక గతి కావలెనేమో ! 
మతజియు, 


శునకగార్దభమ్లేచ్చ శుకదర్ద్హు రాది 
అంధకకరి దైత్యవ్యాఘలాలాజ -బసవ. పు.౨౦౪ -౨౨౫ 


పయి రెందు చరణములందును 'సలి ముగా నుందవలసిన ద్వితీయ 
గణములలో “త్య” 'భిలు గురువులుగా నగుటచే గణభంగ మేర్చడుచున్నది. 
అన్ని ప్రతులందును నీ పాఠములే కలవు. వీనిని సమర్ధించుట యొట్లో ! 


ద్విపదమునం (బబ్రాసయతిని జేర్చుట, రేఫద్వయసాంకర్యము 
నంగీకరించుట మొదలుగా సోమనాథుండు చూపిన ఛందన్స్వాతంత్ర్ర్యమును 
శివకవులంగీకరించిరిగాని, యితరులు గర్జించిరి. కాకతి ప్రతాపరుద్రుని 
కాలముననే యిట్టి గర్హమేర్పడినట్లు పద్యబసవపురాణము తెలుపుచున్నది. 
అర్వాచీనుండగు నొక శివకవి యిట్లు చెప్పినాండు : 


ఇలంబాలకురికి సోమేశుండు మున్ను 
తొలంగక ప్రాసయతుల్‌ ద్విపదలను 
లలి రచించుట యది లక్ష్యంబుగాను 
నెలమి రేఫజకారములు శివకావ్య 
ముల యందుం జెల్లుం దప్పులు గావు గాన 
ఆ పాల్కురికి సోముననుమతి నేను 
దీపిత 'ప్రాసయతిచ్చందసరణి 
నా మహాగురు దేవు ననుమతియట్ల 
శ్రీిమెజియంగ రచించితినిట్లు. 
-మథి బసవపురాణము. 


250 వేటూరివారి పీఠికలు 


ఛందోవిషయముననేకాక వ్యాకరణ విషయమునంగూడ నన్నిచోడ 
సోమనాథాదులగు శివకవులకును నితరులకును బహుఖభేదములు గలవు. 
నన్నిచోడనియు, సోమనాథునియు శబ్దప్రయోగములు గొన్ని యసాధారణములై 
యితర కవికృతులందుం గానరానివై యున్నవి. అట్టివానిని గొన్నింటిని 
బేర్శొనుచున్నాందను. 


అసాధారణ ప్రయోగములు 


కర్ణాటాంధ్రలాక్షణికులు కావ్యదోషములలో గణించిన 'వైరిపద 
మనుశటబ్ద దోషము వీరి కృతులలోం బెక్కువోట్లం గానవచ్చుచున్నది. వైరిపదము 
దోషమని గర్జించిన ప్రాచీన కవులే కొందటజు వానిని దజచుగాం 
బ్రయోగించుట వింతగా నున్నది. సోమనాథుండు పండితారాధ్య చరిత్రమున 
'వైరిపదము” ను గర్జించెను. కవిజనాశ్రయము, ఆంధ్రభాషాభూషణము, 
కావ్యాలంకారచూడామణి, ఛందోదర్చ్పణము మొదలగు [గ్రంథము లీ 
దోషమును బేర్శొన్నవి. అయినను, నన్నయాదుల కృతులలోం గూడ నిట్టి 
వైరిపదములు కొన్ని గానవచ్చుచున్నవి. అర్వాచీనలాక్షణికు లనింద్య 
గ్రామ్యములని యట్టివానిని గొన్నింటిని గణించిరి. ప్రాచీను లట్టివానిని 
వైరిపదము లనియే పేర్శొనియు ప్రయోగించిరి. వైరపదమనంగా సంస్కృతాంధ్ర 
పదముల విరుద్ధసమాసము. సోమనాథుండు బసవపురాణమున మాత్రము 
ప్రయోగించిన వైరిపదములం జూపుచున్నాందను. 


పుట.౬- '“దీపగంభంబులు), పుట.౧౫ - “చౌదళాబ్దంబు, పు. ౨౬ 
ఆ 'ముల్లోకవంద్య,, పు.౩౦ - 'ముల్లోకనుతుండు, పు. ౨౪౦ - 'ముల్లోకనాథుని, 
పు.౪౪ - 'నిత్యనేమంబు), పుట.౫౫ - 'నిత్యపడి, పు.౧౩౪ -'నిత్య), (ఇట్టివి 
పెక్కుమూర్లు), పుట.౫౫ - “పుడమీశి, పు.౬౦,౬౨ - “సర్వాంగ కచ్చడము, 
పుట.౧౨౪ - * భక్తకూటువలు, పు.౧౭౮-మజ్జనబావి, పు,౨౦౧- 
“ఇతరవేల్పులు), పు.౪౪ ,౨౦౫ - “తవనిధి,, పు. ౨౪౯ -తవరాజూ), వు.౧౮౫ 
- “'తవరాజవల్లభుండు, పు.౨౦౧ - * సిరిమహాదేవాది సురలు, ౧౪౦ 
ధర్మకవిలె, ఇత్యాదులు. పరిశోధింపంగా నీ పదములు, సోమనాథుని 
కాలమున బాహాటముగా నాంధ్రశైవ కావ్యములందుం బ్రయోగింపం 


బసవపురాణము - పీఠిక 251 


బడుచుండినట్లు గానవచ్చుచున్నది. (ద్రవిడకర్ణాట భాషలలోను, దత్మాలపుం 
గృతులలో నిట్టివి కొన్ని గానవచ్చుచున్నవి. కొన్నింటిని బేర్శొనుచున్నాండను- 


దీపగంభములు : కంభమని సంస్కృత శబ్దము లేదు గావునను, 
ఉన్నదనుకొన్నను, దెనుంగుసంధి చొప్పున క,గ యగుట యసంగతము 
గావునను, నిది వైరిసమాసమే. తెనుంగు పలుకులలోం గొన్నింట, వర్షద్వితీయ 
చతుర్జాక్షరములు గలవు. ఆంధ్రవ్యాకరణకర్త లవి లేవనుట యసంగతమని 
నా తలంపు. ప్రాచీనలేఖనములందు వర్గద్వితీయ చతుర్దాక్షరములుగా 
నున్నవానిని నేంటి పరిశోధకు లాంధ్రమున నవి లేవనునమ్మకముచే 
వర్గప్రథమ తృతీయాక్షరములుగా సంస్మరించుచున్నారు. ద్రాబ, జి, వజ్జలు 
మొదలగువానిం జూడందగును. సోమనాథుండే : 

కంభకట్లను మేలుకట్లను బొలుచు- గంభీరపుష్పకాగారంబునందు. 


- పు.౫౬ . అని 'కంభి పదమును బ్రయోగించెను. మజియుం బెక్కు 
శాసనములలోను గలదు. 


ద్రాభఛందోవిరుద్ధం బాదియగున- లాభప్రలాపోక్తిలాఘవంబనక. - పండితా. 


చౌదళాబ్దము :- ఇది చౌసీతిబంధములు, చౌషన్టీకళలు, 
చౌపదము, చౌప్రుటము అను వదములవంటిది. ముల్లోకవంద్యుండు 
ఇత్యాదులు - అనంతుండు :;- 


“గీ మొదలి తెలుంగుపై సంసృృతపద మొకండుం 
జరగ లోకరూడిని సమాసంబు చొరదు 
పూని ముజ్జగంబులు ననంబోలుంగాని 
యతండు ముజ్జగద్వందితుం డనంగం జనదు 


అనెను. కాని, సోమనాథుం డిట్టిపదములను బలుచోట్లం బ్రయోగించెను. 
తత్కాలవు శాననకావ్యము లందును నిట్టివి గానవచ్చుచున్నవి. 


క్షే దక్షిణ హిందూదేశ శాసన సంచయము. వాల్యూం 1/7 నెం 18/8 శాసనము. 


252 వేటూరివారి పీఠికలు 


“ముల్లోకవిభుండు సక్రి” ఓపిలి సిద్ధిశాసనము. శే నిత్యనేమము, నిత్యపడి 
మొ. ఈ పదములను మటికొందటు కవులును బ్రయోగించిరి. “నిత్య వేజుగాం 
గూడం గలదు. నాంటి శాసనములందును 'నిత్యపడది, దివసపడి' ఇత్యాదులు 
గలవు.* పుడమీశ-- దీనింగూడం బలువురు కవులు ప్రయోగించిరి. 'పుడమిపుం 
డున్‌ ధనాధ్యుండును' - నన్నిచోడుండు; “'పుడమీశ్వరగొంకనృపతి భోగసురేంద్రా' 
-మను మంచిభట్టు నశ్వశాస్త్రము; 'పొడగాంచి యిదియుం గజచెన్‌ ! 
బుడమీశ్వర దేహమనుచు - నారాయణకవి పంచతంత్రము; ఇత్యాదులు 
పెక్కులున్నవి. కర్ణాటభాషలోంగూడ నిది కలదు. 'తవనిధి, తవరాజు' (తపోనిధి, 
తపోరాజు అనుటకు) మొ. తెలుంగు కృతులలోం గాని శాసనములలోంగాని 
నా కిది గానరాలేదు. దద్రవిడకర్ణాట ప్రబంధములలో నిట్టివి తజచుంగా 
గలవు. తక్కిన ప్రయోగములు నా కన్యత్ర కానరాలేదు. జీవగల్జి- ఈ 
పదమును చతుర్వేదసారమున సోమనాథుండు ('ప్రయోగించెను. ఇది 
“'యనింద్యగ్రామ్య (వైరిసమాస) మని పలువు రందురుగాని నా కట్లుదోం 
పదు. శ-ర-లో దీనికి జీవనౌాషధము జీవాతువు' అని యర్థము వ్రాయం 
బడినది. ఈ యర్ధ్థమును సరిగాం దోపదు. జీవ=వీణ మొదలగువాని తంతి 
చక్క్మంగా మైోంగుటకుం గాను దానిక్రింద నుంచెడు కంబళిపీంచు లోనగునది. 
దాని నుంచుటకుంగాను బెట్టినకణ్జకు 'జీవగజ్ఞి యని పేరు. 'విపులతరంబగు 
వీణ దా నది యెంత కారణంబగు జీవగణజ్జ యెంత” చతుర్వేదసారము. 
“శుతికి నుత్మర్షంబు సూపంగవలయుచోం జెవిత్రాడు బిగియించు జీవగణ్ఞ” 
క్రీడాభిరామము. 


ప్ర.౧౪౪ - అభిమానక్తు ఈ పదము క్రొత్తూం గానవచ్చినది. శ్రీనాఫండు 
గూడ నిట్టిపదములం బ్రయోగించినాండు. “అన్న మీయన్న కోపగాం డౌనా 
కాందొ”, - కాశీఖండము; 'కొడుకుం గాంచినట్టియ కోపకత్తె - క్రీడాభిరామము 
పు.౦౧౯ -సద్భక్తసమూహి”* ఇత్యాదులు. నన్నిచోడండు నిట్లు 
ప్రయోగించెను. 'శారదనీరదసమూహిచాడ్పునంబోలెన్‌, “'సితచ్చదసమూహి"” 
:- కుమార సంభవము ; దశమాశ్వాసము. 
1 చూ. ఆంధ్రసాహిత్య పరిషత్పత్రిక. 
2. దక్షిణ హిందూదేశ శాసన సంచయము. 1/ నెం. 1020 చూ. 


బసవపురాణము - పీఠిక 258 


కర్మధారయమున మహచ్చబ్దము - పు.౧౨ - '“ఇదిసుమహత్తత్షము, 
పు.౨౨౫ - “ప్రోద్దతసూత్రమహద్దురుపుత్ర, మండలి లోభవన్మహదాజ్ఞు గ్ల 
“పండితా. - ఇట్టి వింకను గలవు. కర్మధారయసమాసమున 'మహత్‌ “మహా? 
అని మాజవలసి యుండంగా నీతండు 'మహత్‌” అనియే షష్టీసమాస 
మందుంబోలె నుంచినాండు. ఈ దోషము నన్నిచోడని కుమారసంభవమునం 
గూడం బెక్కుచోట్లం గలదు. 'దళితాంభోరుహసప్తవత్ర సుమహత్మా 
శాసనాఘంబు” (-షష్థాశ్వాసము) ఇత్యాదులు. 

పు.3౭ -'వచ్చు వహిత్రంబు వడువునుబోలె పు.౧౧౦ - 'వజలంగం 
దాల్చిన తెజంగును బోలె. నన్నిచోడం డిట్టివానిని దజచుగాం బ్రయోగించినాండు. 
“బలసికొలువున్న సురగిరిభంగివోలె, 'వనముగాపు వచ్చు వడువువోలె.' 


పు.౮౪ -ఊరకో నాయన్న యూరకో తండ్రి ఊరకుండు అని 
ప్రయుక్తమగు శబ్ద్బపల్లవధాతువునకు “ఊరకొను” అని యేకధాతురూపము 
క్రొత్తగా నున్నది. ఇట్టి ధాతువు నేండు వ్యవహారమునం గూడ వినవచ్చుచున్నది. 


ఇల్ల :- పు.౨౩ -ఇల్లకప్పడిసంగమేశ్వరంబందు.” పిడుపర్తి బసవన 
పద్యకృతిలో దీనిని “ఇల్లీ కప్పడి సంగమేశ్వరమునం'” దని మార్చినాండు. ఆ 
స్థలమునకుం గప్పడిసంగమేశ్వరమని పేరు. తెలుంగులో “ఇల్లి పద మిక్కడనే 
కాని, యితరత్ర ఇల్ల, ఇల్లది, ఇల్లిక్కడ మొదలగు ప్రయోగములు గలవు 
గాని, వానిని వ్యాకర్త లామేడితమున వచ్చిన యాదేశరూపములంగా 
ననుగ్రహించిరి. అల్లి, ఇల్లి, ఉల్లి, ఎల్లి పదములు స్థల విశేషవాచక 
సర్వనామపదము లని కర్ణాటవ్యాకర్తలు పేర్శొనిరి. తెలుంగునం గూడ నీ 
పదములు గలవు. అల్లది, అల్లవాండు మొదలగు విధముల నామేడితమున 
వచ్చిన యాదేశరూపము లని సరిపుచ్చుకొనందగిన స్థలములోం గాక 'అల్లుకు 
స్వతంత్ర ప్రయోగములు గూడం దెలుగునం గలవు. పు.౧౭౫ - 'దివి 
నల్లవోయెడు దేవదేవేశు” ఇత్యాదులు. “అల్లి తత్రార్ధకము ;'ఇల్ల, అత్రార్ధకము; 
“ఉల్లి సమీపప్రదేశార్థకము; “ఎల్లి కుత్రార్ధ్థకము. ఇక్కడ ప్రయుక్తమయిన 
“ఇల్లి 'ఇక్కడున్న! 'చేరువగానున్న, యనునర్థము గలది. ఇది యామేడితమున 
వచ్చిన యాదేశరూపముగాదు. 'ఉల్లుకుం గూడం బ్రాచీనప్రయోగములు 


2ర్‌4ీ వేటూరివారి పీఠికలు 


గలవు. 'ఉల్ల తెల్లని తురగోత్తము వాలంబు'- నన్నయ, ఆదిపర్వము. *ఉల్ల 
కాంచన రథముపై నున్న వాండు, 'దానికుల్ల తెరువు” - అరణ్యపర్వము. 
“ఎల్లి సర్వార్ధకము కలదుగాని, కుత్రార్థకము తెలుంగున మృగ్యము. 


పెండ్లిండ్లు : పుట.౨౩ - నేండు 'పెండ్లింధ్లు అని యెల్లరు వ్యవహరించు 
చున్నారు. పెండిలికి బహువచనము 'పెండింధ్లు అగుటయే సరి. ఈ రూపము 
నీ కవి "పెండిండ్ల నోములం బేరంటములనుం - బండువుదినములి అని 
ప్రాసలోం బ్రయోగించినాండు. 


పు.౮౦ -ఒల్వువడు” - 'ఒలుచు ధాతువునకుం గృద్రూపము నేండు 
“ఒల్పు” గాం గానంబడును. చువర్ణాంతములనయిన ధాతువులకుం బెక్కింటికి 
నేండు కృద్రూపమున 'పు వర్ణము గానవచ్చుచున్నది. ఊడుచు-ఊడుపు, 
గెలుచు- గెలుపు, తాలుచు- తాలుపు, ఇత్యాదులు. సోమనాథుని కాలమున 
నివి “వు” వర్ణాంతములుగా నుందెడివి. 'తారకుం బోరగెల్వుకా, చిరముగ 
నొల్వువడ్డ), - కుమారసంభవము ౧,౫ ఆశ్వాసములు. మన సోమనాథుం 
దే “బిల్వపత్రిని నెలదాల్వుం బూజించి” అని పండితారాధ్యచరిత్రమునం 
బ్రయోగించినాండు. ఇది లేఖకప్రమాదమని దిద్దరానిది. 'అరియవట్టనమున 
ఊద్చిన ఊడ్పునేల, ఆ క్రీ. శుంం౨౧ నాంటి శాసనము. “ ఇట్టివి పెక్కులు. 


క్వార్ధక సంధులు :- పు.౩౧ - 'ఏ వేళ వెజచుండుము.” (నిర్వచనోత్తర 
రామాయణమున 'ెజచిట్లంబుధినాథనందనులు' అని తిక్కన ప్రయోగించెను. 
పు.౭౬-'* ఊచవోయున్న భావముని పు.౧౦౫ - ఎలుంగు వి నేతెంచి,” పు. 
౧౫౩. - “ఏ తెంచారగించె,” గలిగున్న దనుచు పు ౧౬౦ - “'కట్టెగసల్లంత,” 
“పులుగజణచు మియుచు” 'ఏటువడీల్దందే' ; పు. ౨౦౨ - 'కలిగుండువాండు, 
పుం౮౫ - “అంజలి ముంచెత్తు నమ్మాత్రలోన,” పు. ౨౧౫ - ఇట్టీవి క్యార్ధకేకార 
సంధులు పెక్కు లీ కవి గ్రంథమునం గలవు. 

ఇకారసంధులు :- పు.౪౪ -“పత్తిరీగొడ్దునందు,” పు ౬౧ - “పడంతర్హ్య 
పణ్యముల్‌,” పు.౧౧౬ - 'కంచేడువాడలు ఇత్యాదులు గలవు. 
1 చూ. దక్షిణ హిందూదేశ శాసన సంచయము, 1 వాల్యుం. ౪౭౯ పుట. 


బసవపురాణము - పీఠిక 255 


షష్టీసమాసము :- పు ౪౫ - 'సత్యమాహేశ్వరులిండ్ల, పు.౧౧౬ - 
'గతిహీనులిండ్ల, పు.౧౫౫ - ఇతరులింథడైని, పు.౧౭౧ - 'వేల్పులొాడయండు, 
జినభక్తులిండ్ల,” పు.౨౪౦- “మా భక్తులొద్దు - బడుగులాదరువి, పు. 
౧౦౨-చోపురోపితులను మతము)” ఇత్యాదులు. షష్టీనమానమున 
విభక్తిలోపమును, అకారముపై సంధియు సర్వప్రాచీనకవి సమ్మతము. ఇట్టి 
ప్రయోగముల ననేకులు ప్రయోగించిరి. 


కుషి : పు.౨౦౩ - ఈశుకు బసవందు,” కంతుసంహరుకని, పు. ౨౦౯ 
,౨౨౬ - “"కరికాల చోడుకు, 'పుడమీశుకొల్వుకు,” ఇత్యాదులు. ఇట్టివి 
క్వాచిత్మముగాం బ్రాచీన కృతులలో నున్నవి. 


సంబోధనమున సంధి :- పు.౧౮౪ ,౨౧౫ - “ఎజుంగరెజైనులా 
రెన్నండు మీరు,” *ఓడులారేటికి”. పండితారాధ్యచరిత్రమునను నిట్టి సంధులు 
గలవు. ఇవి యితర కవుల కృతులలో నాకుం గానరాలేదు. 


మహత్తులపై 'రో :- పు. ౬౪. “వీరభద్రయ్యరో, పు.౬౮- “వీరవ్వరయ్యరో 
యనుచు, దేవరో, బసవరో, ఇత్యాదులు. “రో” మహతీ వాచకముల మీం 
దనే యుండు ననుట సరికాదు. ఇతర కవులు గూడ మహద్‌వాచకములపై 
“రో చేర్చిరి. 

నెట్టణ :- “ఇట్టి నెట్టణభక్తి యిట్టి ముగ్ధత్వము,” -నెట్టణ భక్తికి 
నిలుకడదయగుచు,” 'నెట్టణశరణుండ నిర్మలాంగుండ,”- ఇట్టివి పెక్కులు. 'నెట్టన 
పెక్కు గ్రంథములందుం గలదు. అది క్రియావిశేషణముగాం గానవచ్చు 
చున్నది. ఇక్కడ విశేష్యముగా నున్నది. ప్రాచీనకృతులలో నిది విశేష్యముగాం 
గూడం బ్రయుక్తమయినట్టున్నది. శబ్దరత్నాకరమున 'నెట్టన” చూచునది. 
'నెట్టనము' అని రూపాంతరమును గలదు. 


మహ మా :- పుం౮౦ - 'మహలింగమూర్తి” పు ౨౧౩- 'ఈమా(మహి) 
జనము ఇత్యాదులు పెక్కులున్నవి. మహచ్చబ్దము “మా” అగునని కర్టాట 
వ్యాకర్తలు చెప్పిరి “మహచ్చబ్దక్కుదృవిక్కుం మా దేశం దోషవిల్ల సంస్కృత 
పదంపరక్కొాదవలోడం” శబ్బమణిదర్చణము. దీని కుదాహరణములు మాదేవ, 
మాకాళి, మాదాని, మాశౌార్య పదములు. ఇదియు నట్టిదే. 


256 వేటూరివారి పీఠికలు 


యుష్మదస్మత్ప్సమాహార సంప్రార్థనాద్యర్థక క్రియ :- పు.౧౪౯ - 
“చెప్పుదండు), పు.౧౭౪ - 'చెజుపుదండు), పు ౧౭౯ - 'పోదండుగాకి, పు. 
౨౧౫- “చూతండు పండితారాధ్యచరిత్ర ౨ వ ప్రకరణమున 'పడుదండు, 
“ఉండుదండు, 'తీర్తండు ఇత్యాదులు పెక్కులు. ఇవి యితరకవుల కృతులలో 
చెప్పుదుము, చెజుపుదము, పోదము, పొదము, పదము, పదండు, చూతము, 
పడుదము, ఉండుదము తీర్తము అను రూపములతో వ్యవహృతము 
లగుచున్నవి. ఒక్క'పోవు' ధాతువునకు మాత్రమీ కవి ప్రయోగించిన పోదండు, 
పొదండు,” 'పొదరు” రూపము లితర కవులును ప్రయోగించిరి. తక్కిన 
ధాతువులపై నాకిట్టి రూపములు శివకవుల కృతులలోనే తక్కనింక నెక్కడను 
గానరాలేదు ఈ రూపములు క్రొత్తగా నున్నవి. 

పదాంతాజ్లోపషము : - వు. *౧౨ - 'వెల్విరియి, పు.౨౮ - 
“ఎదురుకొన్వెడ్క” పు.౧౦౧ -'నేండ్వింతవాం డొకందు,” పు.౨౬౯- 'భాషా 
ప్రణీతమన్నడు బల్లగోల,” “త్రాద్చేన,' - 'నేలంబడి పొరల్‌ కూయిడు,” గుడిసొచ్చు 
గుడివెడల్‌ - పండితా. - ఇత్యాదులు. కొన్ని శబ్దముల తుదియచ్చు లోపించుట 
ప్రాచీన (గంథములలోం బెక్కింటం గానవచ్చును. '*వసివాళ్వాడు), 
“కడివోయినవాళ్‌ ముడువంగ,” “గ్రుక్కిల్మింగు' ఇత్యాదులు. ను, లు,రు, 
వర్జ్ణాంత శబ్దములకు నువర్జాంతధాతువులు (క్రియాజన్యవిశేషణములుగా 
నున్నప్పుడు వాని యుకారమునకును గూడ లోపముగలదు. కాని 
'వెలివిరియు” 'వెల్‌ విరియు' గాను, 'అనంబడు” 'అన్ఫడు” గాను, 'పొరలును 
కూయిడును పొరల్‌కూయిడు' గాను, 'వెడలును 'వెడలొ గాను మాజుట 
కొత్త. ఇట్టిదే 'విప్రసతికి నూజు వేండం జన్‌ వరములు - నన్నయ, 
సభాపర్వము. నేండు, త్రాడు శబ్దములు తొలుత 'నేళ్‌ *త్రాళ్‌ గా నుండినవి 
గావున నవి 'వాళ్వాడు వలె మాజుట సంగతమే. మజియు “తివ్యు *కుర్వు 
“నుస్లు ఇత్యాదులంగూడ నీతండు ప్రయోగించెను. 


'అంబుజనేత్రి పు.౮ - ప్రాచీనకృతులలో నిట్టిరూపములు శాసనము 
లలోం దజచుగా నున్నవి. 'అబ్ద్బనేత్రి, “కోమలి”, 'కుసుమకోమలి), “వల్లభి 
'నయనవల్లభి 'పల్లవాధరి, 'బాలకి ఇత్యాదులు యతిస్థలములందు దిద్దరానివై 
కూడం గలవు. 


బసవపురాణము - పీఠిక 257 


అవధారణార్థకము ; - పు.౯ - 'పరమతత్వామృతంబయ చన్నుం 
బాలు,” ఇక్కడ “అమృతంబు” పై నవధారణమున “అమృతంబి యగును 
గాని దానిపై మరల 'అ” వచ్చుట క్రొత్తగా నున్నది. యతికూడ హల్లుతోనే 
కలదు. తిక్క్మనగూడ నిట్లు ప్రయోగించినాండు. '“దరికొని తెగంగాల్చునట్టిదయ 
యగుంజుమ్మీ సా (ఉద్యోగ ౨ ఆశ్వా ). పు ౨౦౫ - 'నలిగొన బొందితో 
ననకొనిపోండె, ఇటకూడ మీందిదానివంటిదే. ఈ 'తోనన”' పలువురు 
ప్రాచీనకవులు ప్రయోగించిరి. 


పసిబిడ్డ:- ౧౯ -ప్రాత వ్రాంతప్రతులలోం గొన్నింట “'పసుబిడ్డ, కలదు. 
అజఅవమున '“పసుంబిక్లై కలదు. పసరు, కసరు, శబ్దములకు పసు, కసు, 
పసి, కసి, రూపము లేర్పడినవి. పసరుంబిందె, కసరుంగాయ, పసిపిందిె, 
పసుంబిందె, కసిగాయ, కసుంగాయ, అని రూపములు గలవు. అట్టే 
యిదియును. 


శిథిలద్విత్వము : - పు ౧౪౪ - '“అట్టయు నీద్పించి యగడ్తవైపించె' 
కర్ణాట వ్యాకరణమున ిథిలద్విత్వము'ను గూర్చి యొక ప్రకరణమే కలదు. 
తెలుంగున శిథిలద్విత్వప్రశంన గానరాదు. శిడిలద్విత్వమనంగా 
సంయుక్తాక్షరము తేలంబలుకంబడుట. దానిచేం తత్పూర్వాక్షరము 
లఘువగును. తెలుంగున 'అద్రుచు, విద్రుచు, చిద్రుపలు,” అనుపదములు 
మాత్రమే యిప్పుడు శిథిల ద్విత్వము లనందగినవి గానవచ్చుచున్నవి. కర్ద్ణాట 
శిథిలద్విత్వములలోం గొన్నియైనను, దెలుంగునం గూడం బ్రాచీనకాలమున 
శిధిలద్విత్వములుగా నుండియుండవచ్చును. 'యగడ్తవైపించె నను నీ ప్రయోగ 
మందుకు స్ఫోరకము. తెలుంగున నిప్పుడు *డి గా మాజిపోయిన అ (జ్న్ర 
అక్షరముగల పద మది. 'ఈ అగజ్లు కర్నాటకమున శిథిలద్విత్వముగలదే 
“అగడితవైచె” అనుపాఠము పరిగ్రాహ్యముగా నాకుందోంపకున్నది. 'ఈద్చించి” 
యండుటచే 'వైపించె' అనియే తర్వాత నుండందగును. నన్నిచోడండు కూడ 
నిట్టి ప్రయోగములం జేసినట్టున్నాండు. 'శ్రీరామేశకవీశ్వరాదు లెడ్డనీ 
శ్రీపాదముల్‌; “ఎడి 'ఎది అను రూపములను గొన్నచో నిక్కడ సరిపోవును 
గాని వ్రాతప్రతిలో “ఎడ్డ అని యున్నది గావున, నట్లే గ్రహింపందగును. 


258 వేటూరివారి పీఠికలు 


కన్నడమున నదియు “ఎట్టి అని శిథిలద్విత్వము గలపదము. 'మొగుచు” 
ధాతువు ; మొగుడు ప్రేరణరూమని శబ్దరత్నాకర కారులనిరి. అట్లే యగునేని 
యదియు 'మొగుడుచు,మొగుడ్చు”' అని యేర్చడి దానిపై శిథిలద్విత్వమై 
'మొగుడ్చు కొన్నాళ్లుండి యిప్పుడు మొగుచు రూపముగా మాజినదనవలెను. 
'మొగుపు అని కృద్రూపముగూడం గలదు. బూది, బూడిదనుండి యేర్పడిన 
దనుటకంటె భూతినుండి యేర్పడినదనుట యుక్తము. 


షష్టీసమాసమున 'పు,0పు లు :-పు.౩౨ - 'ధీరంబుకట్టి, “గంభీరంబు 
తిట్ట,” ఇత్యాదులు. ప్రాచీనకృతులలో షష్టీసమాసమున ముకారమునకు 'పు, 
“ంపు” లు గానరావని కొందజందురు గాని యది సరికాదు. బసవపురాణపు 
వ్రాంతప్రతులలో రెండురూపములును గానవచ్చుచున్నవి. “'ధీరంపుంగట్ట 
గంభీరంపుం దిట్ట.” ఇత్యాదిగాం గూడం గలదు. తిక్కనాదులు దజుచుగా 
నిట్టు ప్రయోగించిరి. ప్రాంత వ్రాంతప్రతులు చూడందగును. ప్రాసస్థలముల 
లోని ప్రయోగములనివార్యములు, వానిం జూపుచున్నాండను. “చ. తపమును-- 
గల్లు క్రీడిక, య్యపు వెరవెక్కుడై గెలుచునట్లుగి - కర్ణ. ౩ ఆశ్వా. 'లావుదేవక' 
య్యపువెరవేపుదాల్మి - శల్యపర్యము. “కృపం దిలకింపం బెంపం బరికింపం 
గలాండుదయించు నంచు వే, దపుగని వేల్పు సెప్పిని - సోమన హరివంశము, 
౨ ఆశ్వా. 'కపటమువన్ని జానకి నకల్మషందెచ్చినయట్టి పాపక । ర్శపుం 
బొడువన్‌.” - భాన్మర రామాయణము, యుద్ధకాండము. ఇత్యాదులు. 
కవిలోకచింతామణిలో వెల్లంకితాతంభట్టు గూడ షష్టీసమాసమున నీ 
యాదేశము గలదని వచించెను. 


తదియ్యము : పు.౧౨౯ - “అయ్యా యనంగ నేమి యయ్యా యనెడు 
త- దియ్యవాక్యంబునజియ్య యడంచి ఇందు 'తదియ్య” పదము సంస్కృత 
వ్యాకరణ విరుద్ధము. “తదీయ” ఉండవలెను. అట్లు దిద్దినచోం బాసభంగ 
మగును. 'జియ్య'కు 'జీయి రూపాంతరము గలదు. దీర్హములమీంది య, 
వ, లు కొన్ని ద్విత్వమును జెందుట, పూర్వదీర్ధము హాన్వమగుట 
ప్రాకృతమునను, దెనుంగునను గలదు. “హైయంగవీనమును “'హయ్యంగవీని 
మని వ్రాయుట, యుచ్చరించుట గలదు. ఐయున్న అయ్యున్న యని 


బసవపురాణము - పీఠిక 259 


యౌవనము జవ్వనమని యయినట్టు తదీయము తదియ్యము కావచ్చును. 
ప్రకృతులకే కాక ప్రత్యయములకుం గూడ వికృతిరూపములు గలవు. కాని, 
యిది సంస్కృత సమాసమున నున్నది. నన్నిచోడండును, ననంతామాత్యుం 
డును నిట్టి ప్రయోగములం జేసిరి. 'మహేశుం డయ్యుమా, యవ్వనవారి 
పూర్ణసురతాథీ వివర్ధితుండై' - కుమారసంభవము ౯ ఆశ్వాసము. 'వ్వ 
ప్రాసలోనున్నది. “నవ్వుచు- నీ యవ్వనలక్ష్మికిన్‌ భటుడు.” భోజరాజీయము 
౭ ఆశ్వాసము. 

ప్రథమాదులమీంద గసడదవాదేశము : - ప్రాచీనకృతులలోం బ్రథమా 
విభక్తిమీందను, (దుతాంతముగాని (క్రియారూపములమీందను, కొన్ని 
యవ్యయముల మీందను, సంఖ్యా పరిమాణవాచకములమీందను, కొన్ని 
సమాసములలోను నుండు కచటతపలకు గసడదవ లాదేశము లగుట 
కానవచ్చును. ప్రథమాంతముల మీంద నీ యాదేశము నిత్యమని యాంధ్ర 
భాషాభూషణాదులు పేర్శొన్నవి. (క్రియావ్యయముల విషయ మనిశ్చితముగా 
నున్నది. 'ప్రాంతవ్రాంతలలోం దజచుగా నీ యాదేశము కానవచ్చును గాని 
యదిలేని వ్రాంతలును గొన్ని గలవు. ప్రాసస్థ్టలముం జూచి వీనిని నిర్ణయింప 
నగును. అట్లచూడంగాం గొన్ని యవ్యయములపై నిత్యముగా రాకపోవుట 
కానవచ్చును. కొన్ని క్రియలపై నవ్యయములపైం గొందటజు కవు లాదేశము 
చేసియుం జేయకయును బ్రయోగించిరి. సంఖ్యాపరిమాణ వాచకములపై 
మాత్ర మీ యాదేశము నిత్యముగాం గానవచ్చును. ప్రథమాంతముల మీద 
గూడం గొందజు వికల్పముగాం నీ యాదేశమును బాటించిరి. ఆంధ్రశబ్ద్బ 
చింతామణ్యాదుల విశ్వసించి వ్యాకరణకర్తలు గొందజాచ్చికములమీంది 
తత్సమములకుం గలదని, తత్సమములమీంది యాచ్చికములకుం గలదని, 
ఇంకేమోయని వ్రాసిరి గాని యది యొల్లం ద్రోసిపుచ్చందగినది. పరిశీలింపంగా 
కళలపై నుండు పదాది కచటతపలకు, గసడదవలు బహుళముగా 
వచ్చుననుటయే చిక్కులేని నిర్వచనముగాం గానవచ్చుచున్నది. ప్రాచీనకాల 
మునం బ్రథమమీందను, గ్రియలమీందను గసడదవాదేశము బహుళముగానే 
కలదనుటకుం గొన్ని ప్రయోగములం జూపుచున్నాండను. *ప్రా। త్రత గలిగెనేని 
నా కొస। గు తదీయాలోకనంబగు తెజంగుగృ్భపన్‌ | - “లే ।; డుదలంప 


260 వేటూరివారి పీఠికలు 


నశ్వమేధము” శాంతిపర్వము ; కన్యాత్వమే నాకులే । దుగదా! నిర్వ-రామా- 
పా । మ్ముకపివరేణ్య! నీ వనిన మోదితులై, 'మదీయం బైన మర్శంబు వీ । 
డు కృతఘ్నుందడయిచెప్పెం గూలునని యాటోపంబు దీపింపి), “వికృతములైన 
... నీవు బీ। తు కుడిచివచ్చి నోరికొలందులొ - భాస్కరా. యుద్ధకాండము. 


క. ఆపద్వినీతులగుదురు 
కాపురుషులు పరమ పురుషకారుణిక గుణుల్‌ 
శ్రీపాటింపవినీతులు 


నాపద్దశకంటిె దశ దిశాంకాభరణా! 
- బద్దెన నీతిసారముక్తావళి. 


ఇవియెల్లం బ్రాచీన ప్రయోగములు. క్రియల పయిని బ్రథమాంతముల 
పయిని నాదేశము లేకున్నందు కర్వాచీనకవిప్రయోగముల నెక్కువగాం 
జూపవచ్చును. 'వయ | శ్రీచన రెంటికిం జెడిన రేవందడనౌదునె నీరజేక్షణా” 
అవధారణార్థకము, క్వార్ధకము మొదలగువానిపైం గానరాదు. అట్లు, ఏమి, 
మొదలగువానిపై నిత్యముగాం గానవచ్చును. అన్ని యవ్యయముల 
మీందను బ్రాసన్ధానప్రయోగములు దొరకకున్నవి. ఇతరస్థలముల విషయము 
వ్రాంతలలో నిరుదెజంగులను నుండును. ప్రాచీన కాలముననే యీ యాదేశము 
సునిశ్చితముగా నుండలేదు. శాసనములు గూడం గొంతవజకు వీనియనిళ్చి 
తతను నిరూపించుచున్నవి. ప్రాచీనతరశాసనములరీతి ననుసరించి తొలుత 
నీ యాదేశము నీ గ్రంథమునం బూన్మితోం బాటింపం దలంచితినిగాని, 
భారతాది ప్రయోగముల ద్వైవిధ్యమును, దాళపత్ర గ్రంథము లంతగా నీ 
నియమమును బహుకాలమున నుండియే పాటింపకుండుటను, వర్తమాన 
పాఠకలోకమున కీ విధ మపరిచిత మగుటను, గొన్ని యెడల నర్ధక్లేశమును 
గలిగించుటను, అచ్చులో నపూర్వమయిన మార్చగుటచే నెంత జాగ్రత్తగాం 
జూచినను గన్నువంచించి కొన్ని పట్టులు గానరాకుండుటను, బర్యాలోచించి, 
యాపూన్నిని వీడి నేనును బహుళముగానే యీ యాదేశము నిందుం 
బాటించితిని. 


౧౩౧ పు. ఏనువోయెద, - తాను నేను శబ్దములు ద్రుతాంతములుగా 
వ్యాకరణములందుం బరిగణితములగును. “'ముందరరథముడిగుమే | ను 


బసవపురాణము - పీఠిక 261 


విదప డిగియెద.” శల్య ౨ ఆశ్వా - అని తిక్కన 'ఏను” కళగాం బ్రయోగించెను. 
“ఏనవిదపి అను సంస్కారము తప్పు. 'ఏనువెనుకి అని పాఠము కలదందురు 
గాని యది నా కే ప్రతిలోను గానరాలేదు. ఆ శబ్దములను బ్రాచీనులు 
కళలనుగానే ప్రయోగించిరని నా నమ్మకము. కళలు గనుకనే 'ఏను పై 
'పెదపి 'విదపి అయినది. మజియు, నే, ను గరంబుత్సుక వృత్తితో- నిర్వచనో, 
౪ ఆశ్వా. ఈ ప్రయోగము ద్రుతాంతత్వమునకును సాధకమే. కాని, ప్రాచీన 
ప్రతులలోం బెక్కింటం దాను, నేను శబ్దములమీంది కచటతపలుగస 
దదవ లుగాం గాన వచ్చినవి. బసవపురాణపు వ్రాంత ప్రతులలోనున్న 
పాఠమును నేను మార్చంజాలనయితిని. 


కాన కళయే :- బసవపురాణపు వ్రాంతప్రతులలోను భారతాదుల 
వ్రాంతప్రతులలోను, ఎక్కడంజూచినను కాన కళగానే కానవచ్చును. 
ధృతరాహ్ట్రండును, - కా । న తగంబొందుటి యని తిక్షన ప్రయోగము 
గలదు. వందల కొలంది స్థలములలో నది కళగానే వ్రాయంబడి యున్నది. 
ప్రాచీనగ్రంథములలో నెక్కడను నది ద్రుతాంతముగాం గానరాదు. ౧౭వ 
శతాబ్ద్టినుండి రచితములయిన గ్రంథములలోనే యది ద్రుతప్రకృతికముగా 
మాజటినది. ప్రాచీనగ్రంథములలో "కాని అనియే “ని లఘువగునట్లు 
వందలకొలంది పట్టుల నున్నదిగాని “కానన్‌ అని గురు వగునట్టుగా నెక్కడను 
'ద్రుతముతోం గానరాదు. అది కళ యనుట కిదియొకటియే ప్రబలసాధనము 
కాందగును. 

ప్రీ పుం వాచకములు :- పు.౧౦౮, 'సడిసన్నదాసి (పుం. ) పు.౧౩ - 
'కొడుకులులేమికిం గడుదుఃఖియగుచు' (స్త్రీ, పు.౬౦ వనిత యపూర్వలాంఛన 
ధారిగాంగి (ప్రీ ఇత్యాదిస్థలములం బుంలింగరూప ముండవలసినచోట 
ప్రీలింగరూపమును ప్రీలింగరూపముండవలసినచోటం బుంలింగరూపమును 
నీ కవి ప్రయోగించినాండు. (పుట ౬ , ఫుట్‌నోటు చూచునది.) 


1 దాసుండు అనవలసినచోట నీతండు 'దాసిి యని ప్రయోగించుచు “విష్ణుంబాసి 
వ్యాసుండు శివదాసిగాండె,” “నుతికి మెచ్చిచ్చెంగన్నులు” '“గాళిదాసికి 'నీదాసినీ 
లెంక నీ డింగరీండి చతుర్వేదసార సూక్తులు. చెన్నారం గాళిదాసియు శివుచేతం। 
గొన్న (కాళిదాస కవిని గూర్చి) పండితారాధ్య ౪ ప్రకరణము ౩౧ పుట. 


262 వేటూరివారి పీఠికలు 


శత్రర్ధకములు :- పు.౭ “వీక్షింపుచున్న” ఇత్యాదులు. ప్రాంతవ్రాంత 
ప్రతులం దన్నింట శత్రర్ధమగు “చున్‌ పరమగునపుడు ఇంచు, ఇంపుగా 
మాజుట సర్వత్ర గానవచ్చుచున్నది. ఈ బసవపురాణము ప్రతులన్నింటను 
నిట్టిరూపములే కానవచ్చుచున్నవి. కొందఖు వ్యాకరణకర్త లీ రూపములం 
గూడం బరిగణించిరి;, కాందజు సరి కాదనిరి. వ్రాతంప్రతులందు వందలకొలంది 
పట్టులందున్న “యింపు రూపములను, మార్చ సాహసింప నయితిని. కాని, 
యతి ప్రాసములలో నీ రూపములు ప్రాచీన (గ్రంథములందు నాకుం 
గానరాలేదు. ఈ బసవపురాణమున పు ౨౩౬ “శుభకార్య మాచరించుచు 
నొక్కనాండు,” పు.౫౨ అంచు వెండియుం బ్రస్తుతించుచు- ఇత్యాదులు “ఇంపు 
రాని ప్రయోగములున్నవి. ప్రాంతవ్రాంత లన్నింట నుండుటచే నుంచితినిగాని 
యీ 'యింపు” సోమనాథునికి సమ్మతమే యనంయజాలను. 


అర్జానుస్వారములు :- తిక్క్మనాదుల కాలమునంగూడ నర్ధానున్వార 
పరిజ్ఞాన మస్పష్టముగా నున్నట్టే కానవచ్చును. ఒకరు సానుస్వారముగాం 
దలంచిన దానిని వేటొకరు నిరనుస్వారముగాం దలంచుటే దీనికిం దార్మాణము. 
“ప్రోకిను నన్నిచోడండు నిరనుస్వారముగాం బ్రయోగించెను. 


క. _ కోకనదంబులు మొగుడం 

గోకంబులు విరిసి దెసలకుం జన మెఖుంగ 

ప్రోకలుగొని మౌక్తికనిక 

రాకరమనం దారలెసంగె నంబరవీథిన్‌ 

-అష్టమాశ్వాసము 

శబ్దరత్నాకరమున నిది నిరనుస్వారముగానే గ్రహింపంబడినది గాని 
లక్ష్యము సానుస్వార మనందగినదిగా నున్నది. (చూ.శర.) మజియు భాస్మర 
రామాయణ యుద్ధకాండమున “ప్రాంకుదుమా” 'ఊంకున- మాకుంలు, -ప్రోం 
కలు” అని సానుస్వారముగా గ్రహింపంబడినది. మన సోమనాథుండును, 


పు.౧౪౪ - *మోంకు వెంటన యొడతాంకుచుం జుట్టి । ప్రోంకగాం 
బోయుచుం (బొద్దులు వుచ్చ 


బసవపురాణము - పీఠిక 268 


పు.౩౨ ,- సారార్థములప్రోంక జ్ఞానాగ్నికాంక' అని, సానుస్వారముగానే 
గ్రహించెను. కుమారసంభవమును, శబ్ద్బరత్నాకరమును, నమ్మి దీనిని నేను 
నిరనుస్వారముగానే తలంచి, యీ ముద్రణమునం దొలుతం గొన్ని పట్టుల 
నను స్వారమును (6 ?) అని కుండలీకరించి యుంచితిని. ఇట్లే మథిపెక్కు 
శబ్బములం గూర్చి సంశయము గలదు. కొన్ని ప్రాచీనశాసనములలో “పెరుగు” 
నిరనుస్వారముగా నున్నది. “తనకు ననమువెరుగి సోమలదేవి 
దాక్షారామశాసనము. శ్‌ మార్మండేయ పురాణముననుంది సానుస్వారమనుటకు 
లక్ష్యముగా శ. ర. లో నీ క్రింది పద్య ముదాహృతము. 


క. అనఘ మదాలసకడుపున 
జనియించియు యోగిమాత చనుగుడిచి పెరిం 
గిన తనయు లితరవనితల 
తనయులు చనుత్రోవం జనంగ దగియెడువారే 


అది యిట్టుండవలెను. 
జనియించియు యోగిమాత చనుగుడిచియుం బె 


మార్మందేయపురాణమున నుండియే 
“ఉత్తముం డనంగంబరంగు నుర్వి నని మునులొ 


అని పద్యము నుదాహరించి, శబ్బరత్నాకరకారులు “పరగి సానుస్వార 
మనిరి. 


“ఉత్తముం డను పేరం బరగె నుర్వి నని మునుల్‌ 


అని వ్రాంతప్రతుల పాఠము. పరగ నిరనుస్వారమే, “'చాగు లో నరసున్న 
లేదేమో! కొన్ని వ్రాంతలలోం గలదు. ప్రాచీన కవులెల్లరును, సానుస్వారముగాం 
బ్రయోగించిన “ఏంగు” నిటీవలివారు నిరనుస్వారముగాం గ్రహించిరి. 
ప్రాచీనులు, వీపు, చీకటి, తీగ. తూగాడు నిరనుస్వారముగాం బ్రయోగించిరి. 
1 రాజరాజనరేంద్ర పట్టాభిషేక సంచిక, దక్షిణ హిందూదేశ శాసన సంచయము 
1/7 చూ. 


264 వేటూరివారి పీఠికలు 


ఇటీవలివారు సానుస్వారముగాం బ్రయోగించుచున్నారు. 'నాడు' దేశార్ధమునం 
గూడ శాసనములందు సానుస్వారముగాం గానవచ్చును. నూజు మీంది 
యౌపవిభక్తికమగు నూటిలో శ్రీనాథుని శాసనమునను, మటిపెక్కింటను 
ననుస్వారము గానవచ్చును. *ఏటికి' నిరనుస్వారముగాం గొందజును 
సానుస్వారముగాం గొందజును బ్రయోగించిరి. పు.౧౫ .నాంటు (పుట్‌ నోట్‌ 
చూ.) దీరముల మీంది యౌపవిభక్తిక టకారములకుం బూర్వ మర్దానుస్వారము 
పెక్కు వ్రాంతతలందుం గానవచ్చును. “గోచి కి నిరుదెరంగుల వ్రాంతలుండును. 
తొరుగు సానుస్వారమని శ. ర. లోంగలదు. అట్లనుటకుం బ్రమాణము 
నాకుం గానరాలేదు. అది నిరనుస్వారమే యని నాతలంపు. 'మావిడి 
సానుస్వారముగా బహుశాసనములందు6 గానవచ్చును. * మా విణ్లి అని 
కూడ నున్నది. ఎనుబది, ఐదు, శబ్ద్బములలో ననుస్వారముండు ననుకొనెదను. 
“'మాదింగు లో ననుస్వారము గలదు. అది మాతంగశబ్దభవము. “లింగులుగాక 
మాదింగలున్నారె” - వండితా. “తూవులో ననుస్వారము గలదని 
కొందజందురు. భారతమున నది నిరనుస్వారముగాం బ్రయుక్తము. “కోపించి 
మూండుబల్‌ దూపుల- కర్ణపర్వము. అంట, అంట, రూపములు గలవని 
చిన్నయసూరి ప్రభృతు లందురుగాని ప్రాబీన కృతులలో “అంటి రూపమే 
కానరాదు.'*అటి లో సున్నయుంగానరాదు. అట, అటె, అట్టె, అనియే ప్రాచీన 
ప్రయోగములు. “పోతు” హరివంశమున నెజ్జ్యపెగడ నిరనుస్వారముగాం 
బ్రయోగించెను. కొన్ని వ్రాంతలలో సానుస్వారముగాం గానవచ్చును. కొన్ని 
యువర్జాంతధాతువులకు భావార్థమున సానుస్వారమయిన “త వచ్చుటచే 
(చేంత, రోంత ఇత్యాదులు) తత్సదృశమయిన (చేతులు, గోతులు, పోతులు 
మొదలగు) శబ్బములకుం గూడం బరిజ్ఞానములేని లేఖకు లనుస్వారముల 
నుంచుచు వచ్చిరి. అట్లే యనుడు, నావుడు, ఆరగించుడు మొదలగు 
శబ్దములందుం గొన్ని తాటాకు ప్రతులలో ననుస్వారములు గానవచ్చును. 
రాముండు, బాలుండు మొదలగు శబ్దముల కుంచినట్లే యపరిజ్ఞానముచే 
లేఖకు లట్లు వానికిని సున్నంజేర్చి యుందురు. వానిని జూచి కొందజవి 
సానుస్వారములే యనుచున్నారు. అది సమ్మతముగాదు. అట్లగుచో నవి 
నిండుసున్నలుగాం గూడ మాజవలెను గదా! ఎక్కడను నట్టి రూపములు 


బసవపురాణము - పీఠిక 265 


గానరావు. అవి నిరనుస్వారములనుట కనేక ప్రయోగములం జూపనగును. 
పు.౪౭ - కదుటొంపిం గాలుజాబుడు - 
పు.౭౨- 'మృడుండు వా లారగించుడు రిత్తకుడుక - 


ఇట్టి ప్రయోగములు భారతాదులలోను బెక్కులున్నవి. విస్తరఖీతిచే 
విడుచుచున్నాందడను. 'కలంగుండు” అను పదమే *కలగుండు” గా 
రూపాంతరమును జెందినదనియు నావుడు వెొుదలగువానిలో 
ననుస్వారముగలదనుట కిది జ్ఞాపకమనియు నొకవాదము గలదు. ఇది 
సరికాదు. కలంగుడు మొదలగు శబ్దముల తుది “డు” ధాత్వర్ధకము. అది 
ప్రాచీనకృతులలోనే 'హెచ్చుగాం గానవచ్చును. నావుడు, అనవుడు మొదలగు 
శబ్దముల తుది *డు ఆనంతర్యార్థకము. ఒకటి కళ, వేజటొకటి ద్రుతాంతము. 
ఈ రెండింటనుగూడ నరసున్నలేదు. “కలంగుడు” నుండి కలగుండు వచ్చెనేని 
యది ధాత్వర్థకమగు “డు సానుస్వారమనుటకు జ్ఞాపకము గావలెనుగాని 
యానంతర్యార్థకమగు “'డున్‌ొకుం గారాదు. అప్పుడు రెండు నొక్కటే యనవలెను. 
ఒకచోట ద్రుతమును ద్రోసిపుచ్చుటో రెండవచోటం జేర్చుటో చేయవలెను. 
అప్పుడు సంధులలోని చిక్కులను సమర్థింపవలెను ! ఈ కల్పనము తగదు. 
ఇంత యంగీకరించినను సర్వధాతుసాధారణమైన “డు ఎక్కడను 
బూర్జానునస్వారమును బొందంజాలక యొక్క 'కలగుందులో మాత్రము చెందం 
గల్దెననుట యుక్తముగాదు. అదియట్లే యగునేని కలంగుండు 'కలంగుండు” 
“కలంగుండు రూపము లుండందగునే కాని 'కలగుండు అని యుండం 
దగదు. 'కలగుండు' శబ్దమునకు నె నిట్లు నిష్పత్తి చెప్పుదును. కల్త్హారము, 
కహ్ల్హారము నున్నట్లు, 'హిసి” నుండి సింహ” మయినట్లు పారువము, పావురము 
నయినట్లు వర్ణవ్యత్యయముచే “'కలంగుడు' అని “గు కు బూర్వముండవలసిన 
యనుస్వారము '*గు కుం దర్వాతంబడి 'కలగుండు అయినది. (కలంగుడు 
శబ్బార్ధ మాశబ్దమునకే పట్టి కలగుండు అయినది.) అనుస్వారవ్యత్యయ 
మేర్చడుటచేతనే “కలగుందు” లో 'ల” తర్వాత నర్ధానున్వారము లేదయ్యెను. 
మంచెళ్ళ వాసుదేవపండితుని వైక్ళృతచంద్రికను, పట్టాభిరామపండితుని 
వట్టాఖిరావమవండి తీయవును (బబవాణముగాం గొందావేని 


266 వేటూరివారి పీఠికలు 


ప్రాచీనభాషాస్వరూపము పతిపజి యగును. ప్రాచీనతాళపత్రపుం బ్రతులలోం 
గొన్నింట మాత్రమే అనవుడు, నావుదు మొదలగు శబ్దములం దనుస్వారము 
కానవచ్చును. కాని, పెక్కు ప్రతు లనుస్వారము లేకుండంగూడ నున్నవిగదా! 
ఆ శబ్దములలో సున్నయుంచి వ్రాసిన ప్రతులకంటె, ఉంచకుండ వ్రాసినప్రతులే 
యొక్కువని నేను రూపింపంగలను. ఇంక నీ విషయము విడిచెదను. 


శకటరేఫములు :- తిక్క్మనాదుల కాలమునకే అ -ర-భేదజ్ఞానము 
తార్మాజు కాంజొచ్చినట్టున్నది. అప్పటి శాసనములలోను గ్రంథములలోను 
గూడం గొన్ని శబ్దము లటు నిటు గానవచ్చుచున్నవి. అ, ర భేదమును 
బాటించి వ్రానినతాళవత్రంపవుబ్రతు లరుదుగానుండును. కాంబట్టీ 
తత్పరిజ్ఞానము మనకు యతి ప్రాసములను బట్టియు, శాసనములను బట్టియు, 
సాధ్యము. కూంతుటజు అని శాసనములలో సర్వత్ర అ కాననగును. నేం 
దడందటు 'కూంతురు అనియే తలంతురు. చేకుజు, సమకులఖు, చేకూజులు, 
బండిజాతోను, సమకూరు, సాదురాతోను శ.ర. లోం గలవు. ఇది సరియా? 
శాసనములలో '“టేపు' బండిజాగా నుండును. భారతమున నది రేయితో 
యతిలోనున్నది. జేపు బండిజా యగుచో నేండు సాదు రా లుగాం దలంపం 
బడునవి పెక్కులు బండిరాలు గావలసి యుండును. తీగగదల్చినం బొదయెల్లం 
గదలును. “సగము అను నర్ధమున గొందజు ప్రాచీనులు “అరి గాను 
మథికొందరు “అజ గాను బ్రయోగించిరి. 'అజచందురుని క్రొత్తమెజుం 
గులు” హరివంశము ౭ ఆశ్వా. (చూ. శ. ర.) అరచందురుడెందము లోం 
। జొరంబారి - నరకుండు - హరినిటల, ఉత్తర హరివంశము ౧ ఆశ్వాసము. 
మన సోమనాథుండును - 


పు.౧౪౬ . 'దరహసితాస్యుండై తలుపులదిక్కు । నరగంట నొక్క్మింత 
యఖఅలేక చూచి అని సాధురేఫముగాం బ్రయోగించెను. నెజియ, యని శ. 
56. కారులు-- 


పు.౧౩౫. నెరియల పాలైనం బురహరనీకు- సోమనాథుండు. 
శ-ర-కారులు, ఏర్పడు, ఏర్పజుచు, ఏర్పరించు, వెల్వడు, వెల్వజుచు, 
వెల్వరించు- ఇత్యాదివిధముల 'పజుచు” రూపాంతరమగు 'వరించు ను 


బసవపురాణము - పీఠిక 267 


సాధురేఫముగా గ్రహించిరి. యుద్ధమల్లుని శాసనము మూండవ యక్కరలో 
'ెల్వజించిన నశ్వమేధంబు' అని బందిజా కలదు. 'తివురు శ. ర. 'తివుజు” 
అని యుద్ధమల్లశాసనము. ముందర, ముందజ-లు భారతముననే కలవు 
వేజువేజుకాదు. పేరు+పేరు, పేరువేరు ; పేర్వేరు, వేర్వేరు, అని ప్రాచీనుల 
ప్రయోగములు. ఎరంగు ఎజంగు కలదు. పదమర పడుమటి, రెండు దెజం 
గులను గలదు. రేఫద్వయ పరిజ్ఞాన మీ తెఖంగున నజవజిలై (అరవర 
లనియుం గొందజనిరి.)ఎయున్నది. పర్యాప్త్రమయిన పరిశీలనమున కిది 
పట్టుగాదు. ఈ (గ్రంథము ముద్రణమున నిట్టి చీకాకుగలశబ్దములు 
గొన్నింటిని గొన్నిపట్టుల నటునిటుగాంగూడ నుంచితిని. మజియు బండిజా 
సంయుక్తమైనపుడు నన్నయనాంట బండిజాగానే వ్రాంత యుండెడిది. మన 
సోమనాథుండు మొదలగువారు సంయుక్తమయిన సాదురాతో దానిని 
బ్రాసములం దుంచిరి. నేంటిలిపిలో సంయుక్తమయిన బండిజా సాదురా 
గానే యున్నదిగాన నేనట్లే యుంచితిని. 


అవగాగమము-- నన్నయభారతమున పూరణార్థమున “అవి కానరాదు. 
“అగు కలదు. 'మూండగు పర్వము, ఇత్యాదులు. ఆ కాలపు శాసనములలో 
హెచ్చుగా “అవు కాననగును. 'మూందవునదడపున, రెందవుకొదుకు” ఇత్యాదులు. 
అగు, అవులకు భేదములేదుగదా! తర్వాత, “అవి “జొ అను రూపములు 
గూడ నేర్పడినవి * సోమనాథుని కాలమునకే “అవి రూప మేర్పడినది. 


పు ౧౨౩. ఇచ్చమైం బదుమూండవేటి యంత్యమున” అని కలదు. 
“అగు అవు లున్నచో 'అగునేటి, అవునేటి అని యుండును. 'అవి రూపముమీం 
దనే 'మూండవది” అయినట్టు “'మూండవేందడు” అయ్యెను. పెక్కుచోట్లం 
బూరణార్థమున సోమనాథుం '“డవి ప్రయోగించెను. ఏ వ్రాంతప్రతిలోను 
“'అగుూోఅవు' రూపములు గానరాలేదు. లిపికారులు కవిప్రయుక్త రూపములను 
మార్చి తమకాలపు రూపములను లిఖించిరనంగూడదు. కొన్నిచోట్ల నట్లు 
జరిగియుండవచ్చును గాని నర్వత్ర యట్లగుట యనంభవము. 
నన్నయభారతమునం బెక్కుప్రతులందు 'అగు పాఠమే కానవచ్చుచున్నదిగదా! 


1 దక్షిణ హిందూదేశ శాసనములు 4 సంపుటము. చూ. 


268 వేటూరివారి పీఠికలు 


మజటికొన్ని 


పు.౧౪౫. “ఇగ మెడ దునిమెదవు” - ఇందలి “ఇగ అరసున్న లేనిది. 
చిన్నయసూరి ప్రభృతు లిది సానుస్వార మనిరి- 


పు.౧౫౯ 'పెబ్బొంత పెయ్యలపెద్ద- పెరు- బొంత- పెద్దబొంత 

గలవాండు -పెర్చొంత- (పెబ్బాంతయయినది. పెర్దడ (పెగడ అయినట్టు- 
(౧౧ (౧ ! 

పు.౧౪౭ 'కల్లోలంబునొందె”- ఇత్యాదులు పెక్కులు - 

పు.౧౭౯ '“అర్భ్యపణ్యములు” - ఇది పెక్కుచోట్ల; 'అర్భవపాద్యము” 
లనుటకు, 

పు.౨౪౨ అర్థరాత్రి, అర్ధరాత్రమనుటకు 

౧౪౭ పసింది మయము, తమమయము, 

౧౫౬ పర్సవేదులు, 

౨౯.౩౧ కట్టనిచ్చు, కట్టంగనిచ్చి- 

! అ 


ఇట్టి వ్యవహారమునేండు లేదు. నేండు 'కట్నమిచ్చుటి యనియే కలదు. 
సోమనాథుండు 'కట్నమిచ్చుటి గూడం బ్రయోగించెను. సత్మరించి యొసంగెడు 
వస్తమునకుం గట్నమని తొలుతం బేరై నేండది వస్తములేకపోయినను, సత్మరించి 
యొసంగు భూమ్యాభరణాదులకుంగూడ వాచకమయినది. సోమనాథుండు 
కట్నమును వస్తసామాన్యవాచకముగాం గూడ వాడినాండు- 


పుపు.౧౦౧.. ఎట్టి కట్నంబైన నిచ్చి మొక్కుచును - ఇక్కడ కటమనం 

గా 'ఉదికిన గుద్ద యే; కట్టునది (వస్త్రము), కట్టము, కట్టనము, కట్నము, 
ఈ [ఏ అ అ 

అనురూపములం జెందినది. కొట్టము, కొట్టనము, కొట్నము= ధాన్యము; 

రాటము, రాట్టము, రాటనము, రాట్నము= నూలియంత్రము- ఈ శబ్దము లిద్దివే 


పు.౧౪౫ “ఈంజుమ్మురి (తుమున్నంతముగాదు.) 
పు.౬౫ 'లేనెత్తి 


పు.౧౧౪ “ఏనుంగుగోల్పడె' కోల్పడె=పోయె, 


బసవపురాణము - పీఠిక 269 


పు.౧౯౪ అతండదృశ్యముగ = అదృశ్యముకాంగా 
పు.౧౯౫ చోళవాళి వేళవాళి, - 


ఈ పదముల కర్థమెజుంగరాదు. *చోళవాళిక కాక క్షోణీతలేశ- 
వేళవాళికిం గర్తవే' అని పండితారాధ్య చరిత్రమునను గలదు. దీనిం గూర్చి 
శివతత్త్ప్వసార పీఠికలో శ్రీ కె.వి. లక్ష్మణరావుగా రిట్లు వ్రాసిరి. 
“చోళవాళి=చోళపాళి, చోళరాజ్యము. వేళవాళి= వేళపాళి=కాలపాళి= 
కాలునిరాజ్యము. అని నే నర్థము చేసికొంటిని. కాని, అర్థము స్పష్టమనుటకు 
వీలులేదు.” కన్నడ కవిచరిత ౧ వాల్యుం ౨౪ పుటలో “'చోళవాళి' ని గూర్చి 
చర్చకలదు. అది యిట్టీది :- ఈ (చోళవాళి శబ్దమును రెస్‌ చోళ రాజ్యమని 
బభ్రమించినట్లు తోంచుచున్నది. ఈ శబ్దమునకు బుణము లేక బాధ్యత అని 
యర్భమని యా క్రింది ప్రయోగములంబట్టి స్పష్టమగుచున్నది. 
“జోళదపాళియంపగెదు దిల్లా ద్రోణనుంధద్రాణియుం - రన్నకవి. 
జోళదపాళిగెన్న సువనిత్తాఖ్యాతియం తాళ్టువెం- కర్ణపార్యుండు. 
సలహిదొడయన చోళవాళిగె తతెయ మారువుదొందుపుణ్య- కుమారవ్యాసుం 
డుూ- ఈ ప్రయోగముల నన్నింటిని జూడంగా నా కిట్లర్ధము తోంచుచున్నది. 
చోళవాళి= జొన్నల కయిన నిర్ణయము. వేళవాళి- జీవితకాలమున కయిన 
నిర్ణయము. అనంగా, “జీతము (తిండికి జొన్నలు) ఇచ్చినందులకుం 
చేయవలసిన సేవకే నీ వధికారివి గాని, జీవితకాలపు విధానమున కెల్ల 
నధికారివి కా' వనియర్థము. చోళ మనంగా జొన్నలు. వాళి=వతను, ఏర్పాటు, 
నిర్ణయము. కన్నడమున “చోళదవాళి యని యుండుటచేత నది షస్టీసమాసము. 
ఆ కాలమున రాజసేవకులకు జీతము జొన్నలిచ్చుచుండి రనుటకు నన్నిచోడని 
ప్రయోగము- మునుమిడి వైరివాహినులముట్టి.............. జొన్నలు గొన్న 
బుణంబు నీంగుదున్‌. కుమారసం. ౧౧ ఆశ్వా. 


పు.౨౪౦ వదరు - '*ఒదవంగ వజథ్టేట నోడయుండంగ- వదరూం 
దినట్లు' వదరు= సొాణకాయబుఖ్ఞి, నన్నయ ప్రయోగ మిది చూడందగును. 
“అందు వైదర్భికి నొక్క యలాబూఫలంబును శైబ్యకు నసమంజసుండను 
కొడుకునుం బుట్టిన ఆ|| 'వరదుండైన యీశువరమున నిది యొక్క। వదరు 


270 వేటూరివారి పీఠికలు 


వుట్టి నెట్టి వరమొ యనుచు | దానిం బాజవైవంగానున్ను - అరణ్య. ౩ ఆశ్వా, 


౨౧౯ పు. బ్రహ్మపురులు = దేవాలయములలోని స్వస్పివాచక 
బ్రాహ్మణులు. “సోమేశ్వరదేవర బ్రహ్మపురుల సానుల వృత్తులు ఒక్కొకళ్ళకు 
ఖ 3౩” ఇది శక.౧౦౭౫ నాంటి నన్నిచోడ శాసనము* -మఠతియు చేంబోలి 
శాసనమున 'దేవర బ్రహ్మపురి బ్రాహ్మలు ౧౪ కు ఇత్యాది. 


౪౦ పు. కైకొనిపి (3ైకొనంజేసి) 'మేలుకొనిపి” - శ్రీనాథుండు. 


“౨౦౭ పు. కూంతురివరియింపి కూంతురు శబ్దము ప్రథమేతర 
విభక్తులలో '*రు” లోపించునని కేతన యనెను. 'పరగం గూంతురు శబ్దంబుపై 
రుకార ! మొక్క పలుకున పైనైన నుండుంబాయు” నని విన్నకోట పెద్దన 
చెప్పెను. 

పు.౧౨౧ మజియట్లనేమెచ్చి - అట్లన్‌ అనికూడం (బాచీన 
ప్రయోగములు గలవు గాంబోలును! ౨౨౧ మల్లజియ్య, బొల్లజియ్య - 
దేవళములం దర్భకులుగా నుండు తమ్మళ్లకు 'జియ్యి లని వ్యవహారము. 
పెక్కు శాసనములందు. దమ్మకళ్లు 'జియ్య'లని పేర్ళొనంబడిరి. 


౩౦ పు. దృష్‌ట్లు - ఈ రూపమును నన్నయకూడం బ్రయోగించెను. 
దృష్‌ట్లు భ్రష్‌ట్లు, రూపములు ప్రాచీనతరకవి సమ్మతములు. 


౯౫ పు.కొల్చురగ సంఘములు ( 'కొల్చునురగ) అని యుండవలసినది. 


౬౯ పు. అనియొందడె వేసరనాసరంగన్న జననింగదాయని - వేసరను, 
ఆసరను అని ఛేదము. 'కుక్షింభరిత్వంబున క్షుత్‌క్షాములై వేసరియోసరి దాసరి 
గుంపు (శర-చూ) అని యాముక్తమాల్యదలోం గలదు. బసవపురాణమున 
'ఆసరు' అవి యతిలో 'ఆ) కలదు. ఆముక్తమాల్యదలోంగూడ 'వేసరి యాసరి 
దాసరిగుంపు”' అని యుండవలయునేమో ! ౧౨౧ - నాసికము. దీని 
ముకారాంతముగాం బలువురు ప్రాచీనకవులు ప్రయోగించిరి. 


1 ౧౯౧౫ సం. గవర్నమెంటువారి శాసన సంచయము. నెం ౩౬౩ 


బసవపురాణము - పీఠిక 271 


పు.౧౦౯ అదిగొమ్మనుచు = అదిగో+ అనుచు; అదిగో, ఇదిగో, వీం 
డుగో, వాండుగో అను రూపములు గలవు. "కొనుము కు, కొమ్ము, కో, అను 
రూపములు గలవు. అదిగొనుము= దానిని గ్రహింపుము, చూడుము అని 
యర్థము. “కొనుము” రూపాంతరమగు "కో అగుటచే నాపదము కళగాని 
ద్రుతాంతముగాదు. 'అది।గో కానంబడియెం దెల్లగొల్లెనభంగిన్‌' అని 
వరాహపురాణమునం గలదు. పింగళిసూరన దాని ద్రుతాంతముగాం 
బ్రయోగించుట చింత్యము. “మనసు (ముచ్చిలి చొచ్చిన మత్తికాండు । వీం 
డుగొమ్మని- ఉత్తరహరివంశము. అదిగో ఇత్యాదులున్నట్టె అదివో, ఇదివో, 
వాండువో, వీండువో రూవములును గలవు. ఇక్కడ, “మో? పొమ్ము 
రూపాంతరము. వాండుగో, వీండుగో రూపముల యునికిని గొందలజు 
సందేహించుచున్నారు. పిల్లలమట్టీ వీరన శాకుంతలమునను, జైమిని 
భారతమునను దానిని బ్రయోగించెను. వాండుగో మాయన్న వంశవర్ధనుడు 
| నేందేల మది దప్పెనెలంతరోనీకు, పల్నాటి వీరచరిత్ర - "పేరు నేతిబవీజకాయ 
విలుచుకొందురు గాని। చేరిచూడంబోతె నెయ్యి చిక్క దందులో । ఈ రీతి 
బ్రాహ్మణుల పద్దు నెన్నంగా నేమియుగద్వ। వాండుగో మాదరచెన్నవరుందె 
బ్రాహ్మణుండు - చిలుకపాటివారి వచనములు- 


పు.౧౨౪, ౧౭౮ 'పశువరించు”' ఈ పదము నన్నయ రచనలోంగూడం 
గలదు. 'నీ యట్లు క్రూరులై నృపతులం జెజంబెట్టి పశువరించుచుం 
బశుపతినుమేశు । వరదుం బూజించినవారును గలరె” సభాపర్వ.౧ ఆశ్వా. 
“'తనయుంబశువటిచి తద్వప । గొనివేల్పినం జూచి అరణ్య. ౩ ఆశ్వా. మొదటి 
ప్రయోగమున హింసించు బాధించు అనియు, రెండవదాన యజ్ఞపశువునుగాం 
జేసి చంపు అనియు నర్థము పొందుచున్నది. పశువజుచు, 'పశువరించు” 
రూపాంతరములు గావచ్చును. * 'పశువడు” కలదో లేదో ! సోమనాథుని 
ప్రయోగములకు మొదటి యర్థమే పొందుచున్నది. 'పశువరింపంగం జంపి 
- 'పశువరించుచుం గొర్లపాలు సేయుచును' అనుచో హింసించు బాధించు 
అనియే యర్ధమగును. 


1. “వశువబుచు”* రూపాంతరమే యగునేని యుద్ధమల్ల శానన లిపిరీతిని 
'ోశువథజించు' అని శకటరేఫముతో నుండవలెను. 


272 వేటూరివారి పీఠికలు 


పు.౮౫ విగుర్వణము. నన్నయ 'విగుర్వించు అనియు నన్నిచోడండు 
“గర్వవిగుర్వణంబులన్‌ అనియు నీ పదమును బ్రయోగించిరి. 'గుర్వీ ఉద్యమనే' 
అని ధాతుపాఠరమునం బరిగణితమయిన ధాతువున నుండి పయిపదములు 
పుట్టినవి. గుర్వీధాతువుననుండి 'గూర్వణు మని రూపమేర్చడునుగాని “గుర్వణ 
మని యేర్పడదు గావున నిది కర్ణాటదేళి పదమని కొందఅందురు. గుర్పు, 
గుర్వించు, అగుర్వు, అగుర్వించు అనునవి తద్భవరూపములగునని నేం 
దలంతును. 'విగుర్వించు “విగుర్వణము” తత్సమములనియే నా తలంపు. 
కావుననే నన్నిచోడండు “గర్వవిగుర్వణంబులన్‌ అని సంస్కృత సమాసమునం 
జేర్చెను. గుర్చు, గుర్వించు మొదలగు తద్భవశబ్దముల సంబంధముచే 
“విగూర్వించు, విగూర్వణము' అని యుందవలసిన తత్సమ శబ్దము లను 
లేఖకులు “విగుర్వించు, విగుర్వణము అని లిఖీంచియుందురు. 'గు ఎట్లును 
గురువేకాన “గుర్వణ” మన్నను '“గూర్వణ) మన్నను బద్యములందుం 
జిక్కులేదయ్యెను. ఈ తలంపు తోడనే నేను (గు (గూ?) ర్వణ మని 
యుంచితిని. 


పు.౬౭ తొంగిళ్ళు - శ. ర. లో నీ పదమునకు నీటిబొట్లు, నూనెబొట్లు 
అని యర్థము కలదు. భల్లాణ చరిత్రలోనివిగా బసవపురాణములోని యీ 
ద్విపదలే "యపపాఠములతో నం దుద్ధుతములయ్యాను. (శబ్దరత్నాకరమునం 
బెక్కు పట్టుల బసవపురాణ పండితారాధ్యచరిత్రములలోని ద్విపదలోని 
ద్విపదలే భల్లాణచరిత్ర ద్విపద భాగవత పతివ్రతాచరిత్రములలోనివిగా 
నుద్ధరింపంబడినవి. ఆయా ద్విపద లాయా [గ్రంథములందు నాకుం 
గానరాలేదు. శ. ర. లో గ్రంథ సంకేత వివరణ పట్టికలో భల్లాణచరిత్రము 
వాలేశ్వరునిదిగాం జెప్పంబడినది. వాలేశ్వరునిది పద్యకృతి) ఇక్కడ 
ముద్రితమయిన పాఠమును శ. ర. పాఠమును జూచినం దెలియంగలదు. 
తలంటునవ్వుడు వనిబీడ్డ్గలం బండుకొనంబెట్టటకయి చాంచిన 
యూరుద్వయమునకు దొంగిళ్ళని పేరు. 'తొంగిళ్ళపై నిడి లింగమూర్తికిని | 
నంగన గావించు నభ్యంజనంబు అను ద్విపదను గన్నడకృతిలో భీమకవి 
యిట్లు పరివర్తించినాండు. “ఎరడుతొడగళమేలె వరమన । నిరిసిసలె 
యభ్యంగనవ నా! చరిసు' మజియు 'అంగిటి ముత్తొత్తునందంద(వేలం - 
దొంగిళ్ళం గార్షీరు దో నెత్తిమిడుచు అనుదానికి 'అంగుళియ ముళ్ళం సుదతితం 
నంగుళది నొత్తువళుతుంగో | తృంగదిం సురిదంబువనితం నెత్తి యొళెరెవళు.” 


బసవపురాణము - పీఠిక 278 


శబ్దరత్నాకరకారులు మన సోమనాథుని గ్రంథములను స్వయముగాం 
దలస్పర్శముగాం బరిశోధించినట్టు గానరాదు. అట్లు శోధించియుందురేని 
బసవపురాణ, పండితారాధ్యచరిత్రములలోని ద్విపదలనే యన్యగ్రంథములలోని 
వానింగా నుద్ధరించుటగాని యనేకశబ్దములను విడుచుటగాని సంభవింపదు. 
సోమనాథుని (గ్రంథములు మొదటితరగతిలోం జేరవలసినవయినను 
వారైదవతరగతిలోం జేర్చిరి. ఇంతవజకు నేంజూపిన శబ్దములు గొన్ని 
శబ్దరత్నాకరమునం జేరనివే. నిఘంటువులలోం జేరనివి నూర్లకొలందిగా 
శబ్దము లీ సోమనాథుని గ్రంథములలో నింకనుగలవు. ఈ బసవపురాణమున 
స్థూలదృష్టిని నాకు గోచరించిన వానిని గొన్నింటి నకారాద్యక్షరక్రమమునకుం 
దార్చి యిక్కడం జూపుచున్నాందను. శబ్దరత్నాకరమునకందనిశబ్బములు, 
అందినను దప్పురూపముతో నున్నశబ్దములు తప్పుటీకతోనున్న శబ్దములు, 
సందిగ్ధరూపసందిగ్ధార్థములతో నున్నశబ్దములు నిందుంగలవు. 

శబ్ద విశేషములు 

పు.౪౬ అంకంబువాండు = ముద్రాధారి 

పు.౨౩౪ అక్మిలించు డె అక్కలించు, 

పు.౭౧ అచ్చన = అర్చన, 

పు.౧౨౦ అదంకు= ఒదుంగు, 

పు.౨౩౪ అ(9) డచాళ్లు= రాజ్యాంగోద్యోగులు, 

పు.౧౫౩ అడుకు = దాంచు 

పు.౭౫ అడువరి= ఆదువరి, వప్రము, 

అడ్డాయుధము = ఆయుధభేదము.. 

పు.౧౬౨ , అరసు= రాజు, “రాజన్‌ శబ్దము, అజవమున “అరశన్‌ 
కన్నడమునను తెనుంగునను అరసు “'దేవ-రసు నిర్ధనయ్య నిరాళదేవయ్య!' 
పండితా. పు.౩ 

పు.జ అరివియగు= బయలగు, (అథివి =శిధిలము చూ. కాశీఖండము) 

పు.౧౧౩ అరుచు= చెల్లించు, 


1 బసవ. పు 78లో ఈ అంశమును శాప్రిగారిట్లు వ్రాసికొనిరి ( ప్రకాశకులు) 


2774 వేటూరివారి పీఠికలు 


పు.౧౪౬ అఅగొడ్దెతనము = (చూ.శ.ర.) అజగొండెతనము, 

పు.౬౮ అటథిమి= అజీర్ణవ్యాధి, అఖజుకువ రూపాంతరము అఖజు+ 
ఇమి శ.ర. అరిమి చూచునది. 

పు.౨౨౦ అజప =చేని మంచె 

పు.౧౦౫ ౧౩౪ అథఅటిముథటితనము = తొందర, 


పు.౧౩౮.౧౩౯ అలుకు = చల్టు, 


గీ. నెగడు పేర్చిందు లనువిడినీరం* బ్రియుండు । 
గరజ హలముల మైపూంతగలయం గలంచి 
కామబీజము లలుక వేగమున మొలచు 
మొలకలన మేని నిండ ముత్పులక లెసంగె. 
-కుమార సం.౮ ఆశ్వా. 
పొం । గారెడు నేతికిం బయిపై నీ రలికినయట్లపోలె నిష్టలమయ్యెన్‌. 
దశకుమారచరిత్ర, ౩ ఆశ్వా. 'పరువంపుం బుప్పాడి బాగుగాం దీర్చిన 
యలకలపైం బొలుపార నలికి,” ఎజ్జన హరివంశము. 


పు.౬౯ ఆదట = తృప్తి. 

పు.౮ ఆదరికము = ఆదరము, (కిట్టెల్‌ కన్నడనిఘంటువు చూచునది) 

పు.౯౯ ౧౯౧ ఇబ్బంది = అజ్ఞాని 

పు.౧౦౯ ఇటివిరి (ఈ పాఠమే యుక్తము) = ఇజియుట విరియుట- 
సంకోచ వ్యాకోచములం జెందుట,మినుకుమినుకు మనుట, 

పు.౧౩౭ , ౨౨౯ ఇలుపుట్టు = ఇలువరుసను వచ్చినది. 

పు.౮౦ ఉడుపనేయి = ఉడుమునేయి, 

పు.౭౬౨ ఉద్దెసించు = ఉద్దేశించు, 

పు.౧౫౫ ఉనుపరి = స్వతందత్రుండు, 

పు.౧౩౦ , ౧౯౮ , ౧౯౦ ,౨౦౦, ౨౦౨ . ఎగుదు= ఎగిసి వచ్చు, 
దూంకివచ్చు, 
1. నిడి నీరు = వాననీరు. తిరుపతి ప్రాంతముల వాడుక ఉన్నది. శాసనములు 
చూ. పీఠికలో ఈ పట్టున శాస్రిగారీ విషయమును గుర్తించిరి ( ప్రకాశకులు) 


బసవపురాణము - పీఠిక 275 


పు.౧౩౩ ఎదయునుబుచ్చు, 

పు.౪౫ ఎడవుచ్చు, 

పు.౬౮.౧౨౯ ఎడవోవు = కుంటెనతనమునకుం బంపు, కుంటెన 
తనమునకుంబోవు, 

పు.౧౬ ఎరివు= బాధ, 

పు.౪౩ ఏట =గొట్టి, 

పు.౧౧౪ ఏటము = సమృద్ధము, 

పు.౧౮౯ ఐదవెట్టు = ముట్టు. 

పు.౮౦ ఒడిపిలిపాసెము = (శర. లో నిది యప్రయుక్తమని కలదు.) 
పండంబాటినను బచ్చిగానున్న ధాన్యమును దంచిచేసిన బియ్యముతో వండిన 
పాయసము, 

పు.౭౪ ఒడ్డ్దణము = ఒడ్డాణము, 

పు.౧౩౯ ఒమ్ము = ప్రియమగు, 

పు.౧౬౫ ఒఅగోయు = ఒఅనుండిలాంగు, 

పు.౧౪౬ ఓజు = అధిపతి, గురువు, ఒజ్జ, 

3౩౨ కంభకట్టు = స్తంభములకుంగట్టి చేయు నలంకారము. మీందం 
గట్టి చేయు నలంకారము మేలుకట్టు; 

౧౨౫ కట్టిల్లు = అంటుకొను, 

౭౨ కట్టుగ్రము = కడు+ ఉగ్రము, 

౧౦౩ కట్టుగ్రుండు, 

౧౦౦ కట్నము = వస్త్రము, 

౧౧౬ కదయింటి పొడున = అతిసంసారుండయిన పోటుమానిసి, 

౧౦౨ కనుమది = కమ్మరి, 

౭ కన్నెజుంగు = జాడయెజుంగు, 

౧౫౦ కలకేత విద్య, 

౧౪౯ కలకేత వేషము = ఇంద్రజాల విద్య, 

౧౧౨ కల్లచ్చులు = తప్పుటచ్చులు, 


276 వేటూరివారి పీఠికలు 


౧౦౧ కల్లవెల్ల = గజిబిజి, 

౧౮౮ కవణము = పొర, అద్దు, 

౧౮౩ కసిమసి గజిబిజి (గసియుమసియు) 
౧౦౨ కాకజపులు = వదరులు, 

౧౨౦ కింగాణము = నైచ్యము, 

౭౨, ౧౬౩, ౨౩౨ కుడుక = కోర, గిన్నె 

౧౭౮ కుతగలు * = కుతబ్‌జ్ఞులు, దుర్విజ్ఞానులు, 


౧౦౭ కాయకము = వర్తకము, పనిపాటు, ఇది సంస్కృత సమాసమున 
కాయకలబ్ది ఇత్యాదివిధములం గలదు. 'ప్రాయపుం గాయకుల్‌ వలె విజయ 
విలాసము, 


౧౧౨ కొట్నము = ధాన్యము. 

౧౩ కొత్తడి = స్రీ సమూహము, “పుణ్యచరిత్ర గులాగ్రగణ్య గొత్తడి 
సకలంబు” ఉద్యో. ప. 

౨౧౦ కొత్తి= ప్రీ, (కొత్తి గోంతికూడా ఉన్నది. హరివం) * 

౧౪౫ కొయ్యనగాండ్రు = మూర్చులు, 

౧౧౨ కొసనక = కొసనక్క (దేవతపేరు) 

౮౪ కోడిటెప్ప డె టెప్పలో దుర్మాంసము పెరుగునేత్ర వ్యాధి, 

౧౨౪, ౨౩౦ . కోలాస= రిత్తకోరిక, దురాశ, 

౧౦౫ క్రిగ్గాలి = క్రిక్కుగాలి, తప్పుగాలి. 

౨౪౫ క్రియగొను = పనిగొను. 

౧౯౧ (క్రుమ్ముది = కుజుముడి (క్రొమ్ముది శబ్దములేదు) 

౮౫ క్రేకన్ను= క్రేవకన్ను, కడచూపు, కటాక్షము (కే తర్వాత అరసున్న 
లేదు. క,గ, కాలేదు). 
1 కించిజ్‌జ్ఞులు, అతజ్‌జ్ఞులు, కుతజేజ్ఞులు అని నేనన్నాను, సూర్యరాయవారు 
సితగులు, అతగులు, కుతగులు - ఇన్నీ ఉన్నవి గాన అతగులు = హతకులు 
అన్నారు, చేయి దిగండిట్టి సితగుండుగలడె పుట, 69 కన్నడమున సితగుడు = 


వ్యభిచారి. తెలుగున - ధూర్తుండు. 
2. ఈ పట్టున శాస్ర్రిగారిట్లు గుర్తించుకొనిరి ( ప్రకాశకులు) 


బసవపురాణము - పీఠిక 277 


౨౩౭ క్షణియించు = అర్పించు. 
30 గజ్జెపరుపు = 
౨౧౬ గడ్డిగ బావులు =ఏతపు నూతులు. 


3౨ , ౧౪౬ గనియ = గని? కండపట్టు ? “అన విని మేటి ధర్మమగు 
నట్టిది యొయ్యది, యొట్టిదెప్పుడున్‌ | గనియగం బండియుండు అరణ్యపర్వము 
ఆశ్వా. శ.ర. లో * కనియ= మాంగబండు ” అని యీ ప్రయోగమే 
యాధారముగాం గలదు. ఇక్కడను 'గనియి కాం దగునని నాతలంపు. *' ఆ 
చేను గనివలెం బండినది అనుట కలదు. 


౧౮౩ గటిగొను = ముత్తెపుం జిప్ప జలబిందువును దాల్చు 

౯౭ గామిడి= గదుసరి 

౭౧ గుడగుడలు = సంశయము. 

౩౨. ౨౨౪ గుడ్డ = గుట్ట. 

౧౦౨ గెలిగొను = గేలిగొను. 

౬౫ గొంతి = కాంత 

౨౪౦ గొజుపడము = కంబళి 

౭౪ గోరంతప్రొద్దు = ఓరంత ప్రొద్దు 

౨౩౪ చక్కిలించు = చక్కిలిగింత చెందు 

౧౬౦ చిజలువొడుచు = (పశువులు) నేలగోరాడుచు రేంగిపరువెత్తు. 

౨౦౯ చెరలు = ఉప్పాంగు. 

౬౯ చేకళ్లు= చేతిముద్దలు. 

౨౨౨ జంగెత = జంగమురాలు 

౬౧ జక్కొల్పు= సమకూర్చు. 

౨౨౪ జరగడుగు= జలగదడుగు, (నేండు జలగడుగుజాతి వారనం 
బడు వారికిం బూర్వము ' జరగడుగువా” రనియే పేరయి యుండును) 

౧౦౭ జాదము= తుందము ? 

౧౩౪ జాణత = చాతురి 

౭౧ జాత్ర= జాతర, ఉత్సవము. 


278 వేటూరివారి పీఠికలు 


౧౦౭ రూళిసేయు = జాడించు. 

౭౪ టెంకణము = గోపురము ? 

౨౧౫, ౨౨౬ తండు = నిన్సారము. 

౧౯౫ తందె = అయ్య. 

౭౬ తథ్య = సత్యము. 

౬౮ , ౧౧౯ తలుచంటి = దుడుకువాండు. శ - రలో తజబుసలియని 
యీ పదము గ్రహింపంబడినది. తజఖుసలి పై నౌపవిభక్తిక ప్రత్యయముచే తజుసంటి 
మాటలు అని నన్నయ ప్రయోగించెనని సీతారామాచార్యులవారు దలంచిరి. 
కుమారసంభవమున 'తజుచంటి దన్ను నెదిరిని నెజుంగండు అని 'తజుచంటి 
యే ప్రకృతిగాం గానవచ్చుచున్నది. సోమనాథుని ప్రయోగములు నన్నిచోడ 
ప్రయోగరీతినే సమర్థించుచున్నవి. 

౨౩ బగుతులు= భక్తులు, బగితియుం గలదు. 

౨౬ బట్టకబయలు = బట్టబయలు 

౧౦౯ బడగు = వెడంగు, పొగరుంబోతు. 

౭౦ బడదరుండు = ఈశ్వరుండు 

౧౬౦ బడిసివైచు = చేతులార్చు. 

౧౧౨ బడుగుపనులు = దాస్యము. 

౨౦౯ బరులు = చిజుదొక్కలు 

బనత = నొసలు ? దౌాదడ? 

౨౦, బహురూపులు = వేషములు, వేషగాంద్రు. 

౧౦౫ బుగ్గరించు = విచ్చు. 

౧౧౧ బులుసరితనము = దంభము 

౭౦ బెదడంగు = మూతి వెడల్పయినది ? 

౭౦ బొత్తిస = ముసుంగుపైంట. 

౬౮, ౧౪౩ బొప్పండు, బొప్ప= బాబు 

౧౭౮ మజ్జనబావి = జలకమాడుబావి 

౨౨౯, ౭౪ మట్టగించు = క్రుళ్లగించు. 

మడిగూడు = ప్రసాదము. 


బసవపురాణము - పీఠిక 279 


౧౩౦ మదుకు= వణంకు. 
౧౮౪ .మర్దడము = మలవిసర్జనము ? 
౧౩౩ మర్శ్మమేలము = రహస్యపుంజనవు. 
౧౭౨ మజపదడు= చాటుపడు, మఖజుపడు -రూపాంతరము 
౧౧౨ మసనక = దేవత పేరు 
౨౧౬ మాదర = మాదింగ (యేదరకాదు) మాదర చెన్నయను 
గూర్చి- 
క. చెన్నయ మాలండుగాండదే 
మున్ను మహాదేవుంగొలిచి ముక్తుండయ్యెన్‌ 
జన్నమున శివుని దక్షుండు 
మన్నింపమింబేసి పచ్చిమాలండయ్యెన్‌ 
- శివతత్త్వసారము 
౧౦౧ ముట్టుపాటు= స్పర్శము. 
౨౦౯ మున్నుడుక =? 
౧౯౮ ముట్టము, తిరుముట్టము = ప్రతిష్టాపీఠము. 
౧౭౨ మేదెమువాడుచు = మేడము వొడుచు శ. ర. చూ. 
౧౧౩, ౨౧౫ మొగవాడ = దేవాలయాదులలో దేవుండు 
మొదలగువారికి ముందుగట్టెడు నద్దుతెర, ముఖపటము.,. 
౧౫౮ మోహణము = ఖద్గపుంబిడి. 
౧౩౪ (మ్రింగనంగొండి = మింగివేయువాందు. 
౭౪ _ తాటనవుచ్చు =? 
౧౧౬, ౧౧౮ తాపసి = తపస్వి. 
తుల్మాడు = దైవాజు, తుల్మాడు, తొల్మాడు, రెండు 
రూపములును వ్రాంతలలో గలవు. 
౯౭ తొంగిళ్లు = బిడ్డం బండుకొనం బెట్టుకొనుటకై చాంచిన 
యిరుదొడలు. 
తొరుగు = స్రవించు. 
౧౮౯ త్రట్లు = కళలు. 


280 


వేటూరివారి పీఠికలు 


౧౫౮ త్రస్తరులు= పరిహాసములు 
౧౫౧ దయపడు= కరుణించు. 
౧౧౨ దారలువట్టు = బాకాలూందు. 
ధర్మకవిలె= అనుగ్రహపాత్రుండు. 
నంగ= ప్రీ. 

౧౪౪ నంజు= సందేహించు. 
౨౩౪ నదబాళ్లు= రాజ్యాంగోద్యోగులు. 
౨౦౦ నిట్టవాటు= నిలువునంబడుట. 
౧౬౦ నిట్రించు= నీల్లు 
౧౦౭, ౧౪౭ నెట్టోడు= భయపడు, గబివిజిపడు. 
౧౨౪ నెఖవణి= ప్రశస్తి, 
౮౪ పక్షిళ్లు= ప్రక్కలు. 
౧౩౫ పటవలి=వస్తము. 
౧౬౪ పదికివల్చు= దుర్గంధముగొట్టు. 
౬౧, ౧౫౨ పడిగము= హ్లారము, పాత్రము ( తమ్మ యుమియునదే కాదు) 

పడిహారి = పణిహారి, పడితెచ్చువాండు, వేత్రహస్తుండు. 
౨౧ పదకవాదము= కల్పితవాదము, కవితాకల్పనము. 
౨౧౨ పదరు = దబ్బనము? 
౨౩౮ పదువ= తృణభేదము. 
౬౪ పనువు= పనవు 
౧౪౦, ౧౦౮ పన్న= అధముండు, 'సేవకుండు. 
౨౨౮ పన్ను = పల్లము, చౌడోలు, (ఏనుంగు పన్నగునే గాడిదలకు) 
౬౬ పరిచ్చేది = శిరచ్చేదసన్నద్దు (6డు) రాలు. 
౪౬  పరిసెనమువాండు = స్పర్శచేయువాండు. 
౧౨౪ , ౧౭౮ పశువరించు = హింసించు. 
3౮ ౨౩౨ పసిగ= పసి ( పసిక అనియు) 

ప్రామిండి= గయ్యాళి, ధూర్తుండు. 
౫౫ పాదిగ= పాతిక. 


బసవపురాణము - పీఠిక 281 


౮౬ పాయగొమ్ములు = చెట్టు పంగటికొమ్మలు “'పాయగొమ్ముల 


నల్లం బట్టు దగిలి యక్కొన యాకుపై వెండికోరవెట్టి - ఉత్తరహరివంశము. 


౧౭౯ పిట్టపిద్దణ = పిట్టపిడుగు, 

౨౪౨ పుప్పించె= పుచ్చంజేసెను. 

౧౮ , ౨౦ పురులు = సౌందర్యము, కీర్తి ధనము. 

౮౨ పూన్ను= పూజించు 

౪౩ పెంట్రుక= పెట్రిక. 

౩౧. పెంట= పేంట. 

౪౩ పెటీకసెట్టి= శాసనములందు "పెజుక సెట్టి కలదు. 
౨౨ పేయ= పెయ్య. 

౨౪౦ పొట్టపొర్వు= కడుంజేరువ. 

౧౨౮ పోలగు= ఒప్పు 

౧౦౩ పోడేర్చు= భూమిని గృష్యనుకూలముగాం చేయుటకై పుట్ట 


పొదరు మొదలగువానిం గొట్టి తగులంబెట్టు. 


౭౧ పోలెలు= పోళలీలు. 

౬౦ .మనికులు= స్థిరులు. 

౧౮౯ డ్రేులగింపులు= ్రేలుటలు. 

౮౨ పాదొ(దుట్రు = సాలెపట్టు. 

౨౦౨ ్రమరించు = చుట్టివచ్చు. 

౨౨, ౨౨౬ లింగపసాయితము= లింగప్రసాదితము. వీరశైవులు 


చేత ధరించు ఖద్దము. 


దడవ; 


౭౪ వంపుడుగట్ట= కరకట్ట 

౧౯, వట్టిపాటు= వ్యర్థము 

౧౨౩ వదిగొను= వరుస పెట్టు 

౨౦౪ వయ్యు= వైచు. 

౧౩౬ వ పుట్‌నోటు చూచునది. (వలయొత్తి నీటిలో వయ్యంగం 
వలంగొని మఖజునాందడు వయ్యంగందొలుత.) 

వరువుడు, వరుపుడము, వరువు, వర్వు= దాస్యము. 

౧౪౯ వలివేగము ( వలవేగము, అనియుంగలదు) = కడువేగము. 


282 వేటూరివారి పీఠికలు 


౨౪౫ వర్షాఫలము= వడగల్లు (వర్నోపలమనుటకు వర్షాఫలమనెను) 

౧౭౧ , ౧౯౦ వసది= జైనమఠము ( నేండు “బస్తి యనంబడును). 

33౩ వాతపూరణములు= గాలి గుమ్మటములు. 

౬౨ వాళగోలు = పిల్లనగ్రోవి? 

౧౫౩ విడియలు= రొక్కపు జాలెలు. 

౧౯౧ విసమాల్చు= మాయించు. 

౧౩౮ లఅెంగిలిబంటు= అధమభృత్యుండు. 

౪౬ , ౧౦౩ వెందీందు= బొమ్మలాడించువాండు. 

౮౧ వెడ్డుబుడ్లువెట్టు = నిశ్చేష్టమగు 

౨౨౪; వెరవిండి= వెరవెజఖుంగనివాందు. 

౪౨ లెంగులు= అధములు. 

౧౮౦ వేండివెల్ల= వేండిబూడిద 

౬౯ వేసరు+ ఆసరు= ఆయాసముచెందు, ఉజ్జగించు. 

౨౨ శివమరులు= సివమెత్తుట. 

౧౧౨ శివశరణులు= శివుందు శరణముగాం గలవారు. 

౭౪ సువిధానులు= సువిధానమనుచు హెచ్చరిక చేయువారు. 

౨౧౪ సడగరంబు= సంభ్రమము, ఉత్సాహోద్రేకము. 

౧౨౨ సుళువు= తిరుగాటము. 

౧౨౫ సూనెగాండు = కటికవాండు. 

౧౩౦ సొకనాసి= దేవళములో గర్భాలయపు ముందటిపట్టు, 'సుకనాసి 
యని శాసనములు. 

౨౪౦ సోడంబు = ఖద్దము ? 

౪౬ హేళగీందు= కథలు చెప్పువాండు ? 

మజియు 

౬౨ పుటలో ధూకలి, రుంకళి మొదలగు నృత్యపరిభాషా పదములును, 

౯౦ పుటలో మొగచాళము, నవఠాణము, సాళి, పెళ్లాపెళ్లి మొదలగు 
సంగీత పరిభాషాపదములు పెక్కులును దుర్‌జ్లేయములుగా నున్నవి. వాని 
నెల్ల నే నిక్కడంబేర్శొన నయితిని. 


బసవపురాణము - పీఠిక 288 


మతజియు, 


అనుగులము - అనుగలము, కొమ్ము ఆ కొమ్మకసువు - కసపు, 
కడువ- కడవ, వరువుడు -వరవుడు, కుజుంగలి-కుజంగలి, చనువు- చనవు, 
పనువు- పనవు, గొడగు- గొడుగు, పెంట్రుక -పెంట్రిక, రూపములు 
గలవు. ఇందుం దొలిరూపములు ప్రాచీనములు. మోంకాలు, మోంచేయి, 
శబ్దములకు, శ-ర-లో మోంద+కాలు, మోంద+చెయి, యని నిష్పత్తులు 
గలవు. మైోంకాలు, మైోంచెయి, యని ప్రాచీనరూపములు. మొగ్గు+కాలు, 
(మొగ్గు+చెయి, అని వాని నిష్పత్తులు. మ్రాను-మాను, మోడు - మోడు, 
(మబ్బు -మబ్బు, స్రడ్డ-సడ్డ, మొదలగు రూపములు నున్నవి. ఇందును 
దొలివి ప్రాచీనములు. అట, ఇట, ఎట, ఆడ, ఈడ, ఏడ, అచట, ఇచట, 
ఎచట, అక్కడ, ఇక్కడ, ఎక్కడ, శబ్దములు, కళలుగాను ద్రుతప్రకృతికములు 
గాను గలవు. పయి శబ్దములు వ్రాంతలలో నిరుదెజంగులను గలవగుటచే 
నేను నిరుదెజంగులను నుంచితిని. 

ఇప్పుడు పేర్కొన్నవిగాక యింకను బెక్కుశబ్బములు శబ్దరత్నాకర 
సంస్మారమున కుపకరించునవి యిందుంగలవు. విస్తరభీతిచే నింక విడుచు 
చున్నాండను. 


ప్రాంత పలుకుబళ్లు 


అర్వాచీనకవుల కృతులలో నంతగాం గానరాని వానిని బ్రాంతపలుకు 
బళ్లను గొన్నింటి నిక్కడం జూపుచున్నాండను. 

ప్రవేశింపందడవ ( ప్రవేశింపంగానే) ౪౭ బాహుయుగ్మముం జాపం 
దడవ (చాంపంగానే) ఇత్యాదులు పెక్కులు. ఎజ్టాపెగ్గడ హరివంశమునం 
గూడ నిట్టి పలుకుబడి గలదు. 


౬౬ పుట. కాన నాతప్పునం గాంజేసి (నా తప్పువలన) తలంచు 
తలంపుం- బలుపునం గాంజేసి - (బలుపు వలన). 


౮౫ వెండియు నక్షిరోగంబొ (వేటొాక యక్షిరోగమో) 
౨౩౬ అరుగుము భక్తజనాళిలో వెడలి (లోననుండి వెడలి). 


284 వేటూరివారి పీఠికలు బసవపురాణము - పీఠిక 285 


౧౭౯  ఆమటం బదిట, (పదియామడల దూరమున) సీ నేలయు నింగియుం దాళముల్‌ వాయింప 


౧౭౧ అటవార్తగలిగి (అని వినికిడి యేర్చడి) నెండమావులంబట్ట బండతలయు 


'మోంకాలు ముడివెట్ల రోంకటం జిగుళులు 
౭౫ కొజఅడుగొట, మ్రానుమట్ర, బదియబట్ర, కట్టెగిట్టె, సదసట్ర, న. జట్రాతిపైం గ్రుంగ నిడుపు 


నలినట్ర, కన్వుగట్ర, ఈ జంట పలుకులలో ద్వితీయముల కర్థము లేక చిత్రమువ్రాయ నాకాశమునం దాంప 
లేదనుకొందును. శ-ర-లో 'మట్ర టీక చూచునది. న. 


౭౦ పు. తల్లివి గలుగంగం దనకు రోగంబు (తనకు =నాకు) నేనుంగు పురు డోమ జా నారగొన గాలి 
గంటిదడ నిసుమున గట్టుదాల్ప 


గీ. నీరినడుమదైంప నేలం దెన్నుంది చే 
వెల్చం గలియుంద్రచ్చి వెన్నగొనంగం 
గడవనేర్పుగలిగి కందువుమానెండై 
కత్తిగంటు లయిన యత్తగంతు ? - కుమార. 


౧౧ పు. నందీశ్వరుండు సేయు నవ్యతపంబు - ఇచ్చోంబ్రాత 
“పలుకుబడి చొప్పున 'నందీశ్చ్వరుండుచేయు” అని యుండుననియు నా పాఠమే 
గగ్రాహ్యమనియుం దలంచితినిగాని పెక్కుప్రతులలోం దొలిపాఠమే యుండుటను 
“మీరు సెప్పినయట్లు మృడునకుంబాలు, - నీవు దూపొడిచిన ఠావుదక్కంగ, 
ఇత్యాదులగు బహుప్రయోగము లుండుటను జూచి యిదియు [గ్రాహ్యమే 
యనుకొంటిని. ఇట క్రిందిమాటలకేం దప్పువట్ట । నిటమీంద సిరియాలు 
నీశ్వరు వార్త మజచి యాడితిరేని మా భక్తులెడకు | మటి మీరు హరునికోమటి 
తోడివారు (సిరియాలుని యొక్కయు నీశ్వరుని యొక్కయు, వార్త, హరుని 
తోడివారు కోమటి తోడి వారును - 


ద్వి. నెట్టణ నేలకు నింగికి సూత్ర 
పట్టమోంకాళ్లకు బట్టతలలకు 
ముడివెట్టం దననీడ గడవంగంబాజం 
వడి నెండమావుల కడ గళ్లుగట్ట 
పాయక రెండుగాం బాజటిెడునీరు 


౨౦ పుట, భక్తియు నీవును బడ్డట్లు పడుము, - ఇత్యాదు లనేకములు (వేయం బుల్టున్ను గోరో యని యమ్మ 
గలవు. సోమనాథుండు తన గ్రంథములం దుపయోగించిన భాష, ప్రాచీనత ఆజా నారయొలువం జట్రాతిపైం గ్రుంగ 
చేతను, గర్జాటాంధ్రదేశముల కూడలిపట్టున వాడిక కలదగుటచేతను, మజియు నేనుంగు పురుడోమ నిసుము త్రాద్చేన 


లలిగొనదెసలు తాళములు వాయింపం 
జెలంగుచు రోంకటం జిగుళులు గోయం 
గలివెన్న వుచ్చం గొండలుదొంతింబేర్ప 
నిలమంచు గుంచానం గొలువరేంబవలు 
సేయ నాకసమునం జిత్రరూపములు 
అనుకరణములు వ్రాయ వాయువుం బట్ట వడగళ్ల గుళ్లు 
గట్ట వెన్నెల గుంపు గాంబేయ వచ్చి 
పుట్టినప్పుడె నేర్చు బుద్దులప్రోంక 
-పందితారాధ్య చరిత్రము. 


సోమనాథుని బహుదేశభాషా పరిజ్ఞానముచేతను, వైలక్షణ్యముగాంచి నేం 
డు మధ్యాంధ్ర దేశవాస్తవ్యులయి, కర్ణాటద్రవిడ భాషాపరిచయ మించుకయుం 
బొందని వారికిం గొంత వింత గొల్పుచుం గొన్ని పట్టులం గొజుకంబడనిదై 
యుండును. 


సోమనాథుం డొండు రెండు పట్టులందు నన్నిచోదని ననుకరించెను. 
నన్నిచోడకవి సోమనాథకవికంటెం బ్రాచీనుం డగును. 


286 వేటూరివారి పీఠికలు 


ఇట్టి వంక నొండు రెండు పట్టులందుం గలవు. మల్లికార్జున పండితా 
రాధ్యుల శివతత్త్వసారపుం బద్యములు పెక్కులు పందితారాధ్య చరిత్రమున 
ద్విపద రూపమున దాల్చినవి. అది యసంగతముగాదు. మజియు 
నాగమగ్రంథములలోని శ్లోకములు పెక్కులు బసవపురాణ పండితారాధ్య 
చరిత్రములందుం దెలింగింపంబడినవి. ద్రవిడభాషలో 'తిరుతొండర్‌తొఘై” 
యను పేరంగల లఘుస్తుతి కిందనువాదము గలదు. 


“పరగు మహాభక్తచరితలు నాద 

భరితమై చనం దిరుపాటలు సేసి 

పాడుచు నొక్కొక్క్మ భక్తుని చరిత 

వేడుకం బొగడునవ్విధ మెట్టు లనిన. 

- ౧౩౩ పు. 
ఇది దాని యుపక్రమము. కర్ణాటభాషలో బసవేశ్వరుండు మొదలగు 

వారు రచించిన గేయ వచన రూపగ్రంథములనుండి కూడ నీతండు గొన్ని 
పట్టులను దెలింగించి యుండవచ్చును. ఆ గ్రంథము లప్రఖ్యాతము అగుటచే 


వానిని గుర్తింపంగాదు. 


ఇంక మన సోమనాథుని రచనములను బలువురనుకరించిరి. 
శివకవులెల్లరు ననుకరించినవారే. బమ్మ్మెరపోతరాజు, శ్రీనాథుండు 
మొదలగువారి గ్రంథములలోం గూడ నప్రయత్నముగా సోమనాథుని 
రచనములు దొరలినవి. 


క్షీరాబ్టిలోపలం (గీడించుహంస 

గోరునే పడియల నీరుద్రావంగం 
జూతఫలంబులు సుంబించుచిలుక 
భాతిం బూరుగుమ్రానిపండ్లు గన్లానునె 
రాకామల జ్యోత్స్న 6 ద్రావుచకోర 
మాకాంక్ష సేయునే చీకటిద్రావ 
విరిదమ్మివాసన విహరించుతేంటి 
పరిగొని సుడియునే బబ్బిలివిరుల 


బసవపురాణము - పీఠిక 287 


నెజుంగునే యలదిగ్గజేంద్రంబు కొదమ 
యెజపందిచనుసీక నెజటుంగవు గాక ! గ్నూ 


త్రో 


బా 


మందార మకరందమాధుర్యమునం దేలు 
మధుపంబు వోవునే మదనములకు 
నిర్మలమందాకినీ వీచికలందూగు 
రాయంచ సనునే తరంగిణులకు 
లలితరసాలపల్లవ ఖాదియై చొక్కు 
కోయిల సేరునే కుటజములకు 
ప్త ర్హీందుచంద్రికా స్ఫురితచకోరకం 
బరుగునే సాంద్రనీహారములకు 
-భాగవతము. 
పండితారాధ్య చరిత్రమును బద్యకావ్యముగా రచించినవాం డగుటచే 
శ్రీనాథుని యితర రచనలలోం6 గూడం గొన్ని పద్యభాగములు పలుకుబళ్లు 
నీతనివి చేరినవి. 'పాక మింతయు వృథాపాకంబుచేసె - ఆవగింజంతబూది 
మైనలంది కొనిన । వెలంది గుమ్మదికాయంత వెట్టివుట్టు * ఇత్యాదులు - 


పరివర్తనముల తీరు 


ఈ బసవపురాణమును బద్యకృతిగా రచించిన పిడుపర్తి బసవన 
కడునేర్చరి. ఆతండు ద్విపదలను నిపుణముగాం బద్యములం దట్లె పొందించి 
నాండు. ఈ [గ్రంథమున కది కొన్నిపట్టులం డిప్పణిగాం గూడ నుపయుక్త 
మగును. కాని, యా రచనము చాల సంగ్రహముగా నున్నది. కొన్నిపట్టు 
లాతం డర్ధముకాక విడిచినాండు. భీమకవి కన్నడింపు మిగుల నెన్నందగినదిగా 
నున్నది. ఆతండు దీనిని తూ-చ- తప్పకుండ ముక్కకు ముక్కగాం గన్నడించి 
నాండు. కొన్ని పట్టులనించుక పెంచినట్లును గానవచ్చును. మిక్కిలి చిక్కుగా 
దుర్‌జ్లేయములుగానున్న పట్టులు గొన్ని యా కన్నడకృతిద్వారమునం దెలిసికొన 

ఇ ల 
నా కనువు పడెను. శబ్దరత్నాకరాదులలోం గానిరాని యనేకాపూర్వశబ్దములకుం 
గన్నడ కృతి తోడ్పాటున నేనర్జము [గగ్రహింపంగల్లితిని. ఈ తెల్లుకృతి కది 
థ గ (గ 
ప్రశస్తమయిన టీకయనందగును. 


288 వేటూరివారి పీఠికలు 


రచనా సౌందర్యము 


మన సోమనాథుని రచన మసాధారణ సౌందర్యము గల్లియున్నదనుట 
యతిశయోక్తిగాదు. ఛందస్సు, భాష, విషయము మూండును దేశీయములే 
యగుటయు, కవి శివతత్వానుభవమున నోలలాడుచుం దన్మయుండై 
కవితావేశము వొందియుండుటయు నట్టి యసాధారణ సౌందర్యమునకుం 
గారణములు. 


వడింబాజు జలమున కొడలెల్లంగాళ్లు 
పడింగాలు చిచ్చున కొడలెల్ల నోళ్లు 
వడివీచుగాడ్పున కొడలెల్లం దలలు 
వడింజేయు బసవన కొడలెల్ల భక్తి. 


అని బసవనింగూర్చి సోమనాథుండు భావఫవ్లతములుగాం బలికిన 
పలుకులు స్వవిషయమునంగూడ సమన్వితము లయ్యెను. ప్రతిపదమునను 
శివభక్తి పరవశుండై యుండి సోమనాథుండు గ్రంథముల రచియించెను. 
ముగ్ధభక్తుల కథలు మొదలగు వానిలోం గొన్ని పట్టులు చదువునప్పుడు 
మనసు ద్రవించితీజును. బెజ్జమహాదేవి కథయు గొడగూచి కథయుం 
గన్నప్పని కథయు జదువునప్పుడు నేను బెక్కు తడవలు కరంగితిని. 
మాయమర్శలు లేని విశుద్ధముగ్ధభక్తిని బ్రకటించుటలో సోమనాథుందక్కడ 
మధురమధురములయిన జానుందెనుంగుం బలుకుల జాలువార్చి ముద్దులు 
గురిపించెను. శబ్బాలంకారములకయి, యర్థాలంకారముల కయి, సోమనాథుం 
డెక్కడను బాధపడలేదు. తనకుం దెలియక యఫప్రయత్నముగాం బొందుపడినవే 
కాని యాలంకారికులు పేర్కొన్న కావ్యగుణముల ననుధ్యానించి పనిపూని 
చొప్పించినట్టు కన్పట్టుపట్టు లీ గ్రంథమున నెక్కడను గానరావు. సులువుగా 
రచింపందగిన ద్విపద మగుటచే సోమనాథుని చూపు కథాకల్పనమందును, 
విషయవిన్యాసమందును భావ ప్రపంచమందును బరుగులువాథినదే కాని, 
యతిప్రాసచ్చందోభాషా బంధములందుం జిక్కుకొని యెక్కడను ద్రొక్కటపడలేదు. 
అట్లు పరుగువాజుటలో6 బెక్కుపట్టులందీతండు పాఠకుండు నరిగాం 
దన్నువెన్నాడంగలండా యనికూడం జూడంబోండయ్యెను. పదులకొలంది 
ద్విపదలుగడచినను బయికింబయికి వాక్యము పొడుగువాజుచు సాగుచుండుటే 


బసవపురాణము - పీఠిక 289 


కాని ముగియకుండుట నీ గ్రంథమునం బెక్కుపట్టులం జూడంగలము. అట్టు 
ముగియకుండుటలోం గర్భపదము రెండుమూండు తడవలు గూడ మరల 
మరలం గానవచ్చుచుండును. ఇట్టీ యిక్కట్టు పందితారాధ్యచరిత్ర మున 
మథజింతగలదు. 


శివభక్తిస్మరణము వచ్చినప్పు డీతం డొడలు మజచును. 


“పారి మజ్జనోదకంబులకట మున్న 
పరముపై నానందబాష్పముల్‌ దొరుగం 
బూజించు నవపుష్పరాజికి మున్న 
రాజాంకుపై హృత్సరోజంబు విరియ 
ధూపవాసనకు మున్‌ ధూర్జటి (మైల 
వ్యాపితాంతర్గతవాసన దనర 
వెలుగు నీరాజనంబుల కటమున్న 
మలహరునంద యాత్మజ్యోతి ప్రబల 
వినివేదితపదార్థవితతికి మున్న 
తన (వ్రాణపద మీశ్వరున కర్పితముగ 
లింగార్చనము దాను బొంగి చేయుచును 
నంగచేష్టలకు నంతంతం బాయుచును 
సుభగలింగముం జూచి చూచి క్రాలుచును 
నభవామృతం బాని యాని వ్రాలుచును 
సురుచిరోక్తుల సోలిసోలి పాడుచును 
స్థిరసుఖాంబుధిం దేలి తేలి యాడుచును 
మంగళోన్నత బహిరంగంబు నంత 
రంగంబుం దన ప్రాణలింగస్థ మగుచు.” 
మథజియు, 
“పరగు చతుర్వర్గఫలము లాదిగను 
వరసుతు నడుగుము వాంఛితార్థమ్ము 
లనవుడు మందస్మితాననుండగుచు 
ననుషక్తి ముకుళితహస్తుండై మొక్కి 


290 


మథతియును, 


వేటూరివారి పీఠికలు 


యొజుంగ మోక్షముల 'పేరెజటుంగ వాంఛితము 
లెజుంగవేందెడు మార్గమెజుంగ నేమియును 
నెజఖుంగుదు నెజుంగుదు నెజుంగుదు మజియు 
మజీయును మజీియు ముమ్మాటికి నిన్నె 
కావునం గోరికకడదడమయుంగలదె 

దేవమూల స్తంభ దివ్య లింగాంగ 

నీయతులిత దయాన్విత దృష్టి యిట్లు 
నాయందు నాంటి కొనలు పసరింప 

నాదగు సంస్పృహాపాదితదృష్టి 

నీ దృష్టిలోనన నెక్కొని పొదలం 

గరుణింపు దక్కినవరము లే నొల్లం 
బరమాత్మయని విన్నపంబాచరింప. పు.౮౦ 


“బాపురే నిర్వాణి ! బాపురే తపసి! 
బాపురే బాపురే కోప పుంజంబ ! 
పాపంబుం బొందెడు కోపించువాండు 
పాపిగా కేనేల పాపి నయ్యెదను 
స్థలియించు కోపాగ్ని కణములంజేసి 
కలంగదే మానసఘన సరోవరము 
ఎసంగెడు కోపాగ్ని నింకదే చెపుము 
మసలక హృదయాబ్దమకరందధార 
వెలువడు కోపాగ్ని వేండిమింజేసి 
నలంగదే సచ్చిదానందపద్మంబు 
జ్ఞానంబు సొంపొ? విచారంబు పెంపాొ? 
ధ్యానంబు ఫలమొ ? యీ తామస గుణము ! 
నాకేమి సెప్పెద వీకాననమున 

లేకున్నవే చెట్లు నీకుం గూర్చుండ 

నిట్టి శాంతాత్మకు లెచ్చోటంగలరు | 
పుట్టుదురే నినుంబోల సంయములు ! 


బసవపురాణము - పీఠిక 


వజదవోవు నెలుంగు గొజుపడం బనుచు 
నెజఖుంగక యీంత కాం డేంగిపట్టుడును 
వడిం బాజునెలుం గంత వానినిపట్టం 
గదడనున్నవాం “డోరి ! విడువిడు మనుడు 
'విడిచితి నది దన్ను విడువి దన్నట్టి 
వడువున విడిచిన విడుచునే మాయ 
పొంగి చిచ్చుజకంగం బోవుచుం జీర 
కొం గోసరించు పెన్వెంగలియట్ల 

చెల్లుం బొమ్మని సనసింపం బోవుచును 
నిల్లప్పగించు నయ్యిబ్బందియట్ల 

పదపడి నూతిలోం బడంబోయి తాప 
వెదకుచు మెట్టెడి వీజిండి యట్ల 
జ్ఞానాత్ముండై సర్వసంగముల్‌ విడిచి 

తా నాశయముంగోరు తపసిచందమున 
నిల మరు ల్యోయె రోంకలిగొనిరండు 
తలం జుట్టుకొనియెదం దా నన్నయట్లు 
పానలేల చెజకుపందెమం దొక్క 

యీనె సిక్కిన నోడుటేకాదె తలంప 

రోసి సంసారంబుంబాసి యొక్కింత 
యాసించెనేనియు నది వెల్లి గాదె?” 


291 


ఇక్కడ 'కోపగర్హ ను బలుదెజంగులం బ్రపంచించి కోపిని సిగ్గునం 
గూరునట్లు చేసినాండు. భావోద్రేకముగలపట్టు లిట్టివీ (గ్రంథమునం బెక్కులు 
గలవు. కవిత్వ రచనాశౌండీర్య మిట్టిది పండితారాధ్యచరిత్రమం దింక నెక్కుడుగా 
నిండారి పండంబాజి యున్నది. అది యపూర్వము లగు ప్రయోగములకు, 
శబ్దములకు, విషయములకు, గనియ. ఆకాలపు టాంధ్రదేశ ప్రజాచరిత్రమున 
నది యనేక విషయములం దెలుపుచున్నది. ద్విపదలు జడవాఠలి పొడుగులై 
సాగియుండుటచే నది యన్వయక్షేశమునంగూడ దీనిని మీజియున్నది. ఆ 
[గ్రంథముననుండి యెొత్తిచూపవలసిన యపూర్వవిషయము లనేకములు గలవు. 


విస్తరఖీతిచే నిక్కడ విడిచితిని. 


292 వేటూరివారి పీఠికలు 


ముద్రణ విధానము 


ఏలూరిలోం గందుకూరివారు బసవపురాణమును జాగ్రత్తతోం బ్రకటిం 
చిరి. దాని నాధారముగాం గొని ప్రాచ్యలిఖితపుస్తకశాలలో సి.పి. బ్రౌనుదొర 
గారు సేకరించిన ప్రతులలోని పాఠములను దోడుచేసికొని యా ముద్రణము 
సాగించితిమి. శ్రీ గిడుగు వెంకటరామమూర్తి పంతులుగా రొకతాళపత్ర 
ప్రతి నొసంగిరి. ముద్రణ సమయమునం గ్వాచిత్మముగా దానిని గూడం 
దోడుచేసికొంటిని. భీమకవి కన్నడకృతియుం, బీడుపర్తి ప బసవన పద్య 
బసవపురాణమును నాకు మిక్కిలిగా నుపకరించినవి. కన్నడ బసవపురాణము 
తీరు తిన్నన లేని ప్రాంతకాలపు రోంతయచ్చులో నుండుటచేం బ్రతిపదము 
దానిని బరికించుట యసాధ్యమయ్యెను. ఆవశ్యకము గల్లినపట్టులమాత్రమే 
దానిం జూడంగల్లితిని అది సుముద్రణమున నుండెనేని నాకింక నెన్నో యపూర్వ 
విషయములు తెలియం దగియందగియుందెడి వని నమ్ముచున్నాండను. 
ముద్రితమైన సంస్కృత బసవపురాణము నిష్ప్రయోజనమే. అది మిక్కిలి సంక్షిప్త 
మైనది. కొందజు భక్తుల పేళ్ళు మొదలగువాని నొకవిధముగా దానినిబట్టి 
నిర్ణయించుకొంటిని. అజువత్తుమూవుర పేళ్ళు, ద్రవిడ కర్ణాటాంధ్రసంస్కృత 
గ్రంథములలో భీన్నభీన్న రీతులతో నున్నవి. తాళపత్రప్రతులలోని పాఠములను 
సాహసించి సంస్మరింపరాదనుతలంపుతో నుండుటచేతను, నవి యిదమిత్చమని 
నిర్ణయింపం గుదురనివై యుండుట చేతను నక్కదక్కడ మిక్కిలి త్రాక్కటపడితిని. 
తొలుత నీ గ్రంథమును భాషాతత్ప్వపారంగతులగు శ్రీ గిడుగు వెంకటరామ 
మూర్తిపంతులుగారును నేనును గలసి పరిశోధింపం దలంచుకొంటిమి. కాని, 
వారు సుదూరదేశమున నుండుటచే నట్లు ఘటింపదయ్యను. ఈ ముద్రణమున 
దొరలిన దోషములతో నాకే కాని వారికి సంబంధము లేదు. వారి తోడ్పాటుండి 
నచో నింకను నిది గుణోత్తరముగా సాగియుండెడి దనుకొనెదను. 


1 పద్య బసవపురాణకర్త పిడుపర్తి సోమనాథుండని కవుల చరిత్రము మొదలగు 
గ్రంథములు పేర్ళొన్నవి. ఆ [గ్రంథమున గద్యములందుంగూడ నట్లే కాననగును. 
కాని, కృత్యవతరణికలోం జూడంగాం దత్మర్త పిడుపర్తి బసవనయని యేర్పడును. 
వరిశోధించియే నేనీమార్పును జేసితిని. గద్యములందు సోమనాథుందడని 
యుందడుటకుం గారణము మృగ్యము. 


బసవపురాణము - పీఠిక 293 
కృతజ్ఞత 

దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు తాళపత్ర 
ప్రతులపాఠములను సేకరించుటలో మిక్కిలి వ్యయమునకుం బాల్పడిరి. 
మఠతియు నేను దజచుగా మద్రాసులో నుండకపోవుట మొదలగు కారణములచే 
గ్రంథముద్రణమునకుం జాలంగాలము పట్టినను సైంచిరి. ఆంధ్రదేశోపకార 
కార్యము లెన్నేని వారి హస్తముననుండి యవతరించుచున్నవి. 'ఉదార 
చరితానాం తు వసుధైవ కుటుంబకమ్‌” అన్నసూక్తికిం దార్మాణమైనవారు శ్రీ 
మల్లంపల్లి సోమశేఖరశర్మగారు చెన్నపురి చిత్రవస్తు ప్రదర్శనశాలలో 
సేకరమైయున్న శైవాచార్య శిలాచిత్రమునకుం జక్కంగాం బ్రతివింబము 
నెత్తియిచ్చిరి. మైసూరు వాస్తవ్యులగు శ్రీ బి. బసవారాధ్య బి. యె. బి.యొల్‌. 
గారు బసవపురాణము మొదలగు కర్హాట గ్రంథముల నేతద్‌ గ్రంథముద్రణము 
ముగియుదాంక మాకెరవుగా నొసంగి యెంతయు నుపకరించిరి. భారతీ 
కార్యనిర్వాహకులును, నందును, శ్రీ గన్నవరపు సుబ్బరామయ్యగారును, ఆంధ్ర 
పత్రికా ముద్రణాలయమున ముద్రణాధికృత ముఖ్యుండగు నావుల 
పార్థసారథినాయండు గారును, ముద్రణమున సౌకర్యముగూర్చిరి. వీరికెల్ల 
గడుం గృతజ్జుండను. పీఠికారచనాదులలోం గర్జాటకవి చరిత్రము రెండు 
సంపుట ములును, ప్లీటుదొరగారి బొంబై గెజిటియరును, నాకుం బెక్కు 
విషయముల నెటింగించినవి. అందులకుం దత్మర్తలయెడం గృతజ్జుండను. 


అనేక పాఠభేదములవలని యలజడియుం దెకతెంపులేక యేకధారగా 
నున్న ద్విపదల దీర్ధగతియు నాయపరిజ్ఞానమును గారణములుకాంగా 
నక్కడక్కడ తప్పులు దొరలినవి. వానిని పరిశోధన పత్రమునం జేర్చితిని. 
పునర్ముద్రణమున దిద్దుకొందును. ఇంకను నాకంటి కందనివి యుండవచ్చును. 
ఎజింగినవారు దెలిపినచో దిద్దుకొందును. ప్రాజ్ఞులకు 'మొక్కుచున్నాను. 


ప్రభవ విద్వద్విధేయుండు, 
వ్యాసపూర్ణిమ. వేటూరి ప్రభాకరశాస్త్రి 
మదరాసు. 


294 వేటూరివారి పీఠికలు 


“ ఇది పాలకురికి సోమన 

విదితకృతి ప్రభాకరుండు వేటూరి కొల 
మ్ముదివియ చక్కని పీఠిక 

పొదిగించి పరిష్కరించెంబోం దెనుంగొాలయన్‌” 


- త్రిశూలము నాంది నుండి ; 
కవిసమ్రాట్‌ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ 


బసవపురాణము - పీఠిక 295 


బసవపురాణ పీఠికలో ప్రభాకరులు గుర్తించిన 
కొన్ని మార్పులు - సూచనలు 
పుట - పంక్తి 
219 -21 కేరళ ద్రవిళదేశముల నుండి (కేరళమున నుండి ) 


2౨20-21 (దీరి యుద్భోధ... నిలుపబడిరి) 
ఇది యప్రామాణిక మనుకొందును. 


2483-10 మూంతి -మూంది, మూంజి, (అ) ; తెల్గున 'మూంతి' లో 
అరసున్న ఉన్నది. 
ఊదిమట్టిన పాదయుగముచే బయలు (ఊందు) 
పాదైన ధరణిలోపలి శేషుండులుకు. 


రథంబు । మీందం గూర్చుండంబడియెం జేయూదికొనుచు - భీష్మ 11-185. 


256 -28 ప్రథమ మీంది గసడదవ గూర్చి - కవి చింతామణి చూ. వికట 
(శ్రుతి లేనిచోట్ల ఉండునన్నాడు. 


259 -23 క. ఆంకరముతోడ నప్పెను 
మూంకలపై కుటికి కఠిన ముష్టినిహతులన్‌ 
('మాంకులను శిలలం వీనుంగు 
ప్రోంకలు గావించిరపుడు పొడవడంగ వడిన్‌ 
రా. యు. కాం. 
260 -20 మూపు - అరసున్నలేదు. రంగనాథరామాయణము. తాచు- 
అరసున్న లేదు. “తాచినం దోన బిట్టాదిసి తత్పదయుగ్మము 
-వీచి- వైచౌ హరి. పూ. భా. 7-85, మజియు పూచిన, 
ఏచిన-తాచు వనదేవతలచరణాచలితములైన యందియల (మోం 
తయనన్‌ - నృసింహపురా ణము. 2 ఆ. 70ప. 


269 -9 యభ్యంజ (9) నవనాచరిసు - (యభ్యంగనవనాచరిసు) 
నెపము 16 పు. చూ. (పూ. ము. నెపమునం గనుమూసి 


2906 వేటూరివారి పీఠికలు 


నిద్రంబొందుడును - నువిదకు గలవోలెమక్షవల్లభుండు) ప.వ 
ప్రాసవిషయమున చూ. 
తాప. అరసున్న లేనట్టున్నది. తాచులో లేదు. 


2/త్త శే జరగడుగు - సూర్యరాయవారు [గ్రహింపరయిరి. 

274 -24 _ పణత, పదడంత - శర. హనువు అని శ్రీనాథ ప్రయోగం 
సరిగాదు. పణ= నెత్తి'ఫాలము; కణతవలె పణత, పణితలె 
నుండి ఏర్పడి యుండును. పణత అనంగా ఫాలము అర్థము. 
శ్రీనాథ ప్రయోగమునకు సరిపడును. 


2/74 -28 కోరబెడంగనో - బసవ - గొడగూచికథ 
బెదంగు+ అని+ ఓ కాదు. బెడంగను+ఓ 
బెడగు= కదుగు. శుభపజుచు. 
తెలుపెక్కగజవోవ బెళగిన పునుకమించిన వెండికోరగాం జేతం 
బట్టి (తాళ్లపొద్దుటూరు శాసనము) ఇందు బెళగిన 
నిరనుస్వారముగా నున్నది. 
బెడంగనో= శుభ్రపజుపనో- ఇక్కడ బెడంగు 
పూర్ణాను స్వారముతో నున్నది. “కోరను బెళ(డ) గనో” అని 
యుండునా? లేక శాసనమున సున్న ఉన్నదా? 
(శాస్రిగారి నోట్సు నుండి) 
276 -8 అదడబాళ్లు ? 


276 -23 _ పణ్జిదమదాంధగంధసింధురంగళ్‌ మేటి- విక్రమార్దున 
విజయము. 3౩-48 పణ్డు - సజ్జీకరణే - పణ్దిదజాత్యశ్వరథా 
శ్వ్చసంకుళ 10-31 


278 - 2౩ సోడంబు -నాసాస్టి 
బసవ. పూర్వముద్రణము 
పు. 40 దివ్యామృతంబుం దివుటం దాలించి - తాలించు = తాలింపువెట్టు. 


పు. 62 బాలరుద్రమ యొత్తుపట్టంగవాళ - ఒత్తుపట్టంగ =సుతిపోయంగా 


బసవపురాణము - పీఠిక 297 


పు. 78 యడమ మంటపమును నజఖివియైనయది - అటథివి = శిథిలము 


చూ. కాశీఖందము 
పు. 73, 79. బెనసి తమ్మళి భజించిన చొప్పులేదు -తిమ్మళి- ఈ నాటికే 
తమ్మళ్లు ఏర్పడిరి. 
79 _ ఎక్కుడు గోద నిన్నిక్కడ వైచి - ఎక్కుడు గో(0?) డ 


ట్ర్‌ 


108 పక్షికిం దొడనేల పాశుపతంబు - కుమారసంభవము 'బలిమిం 
బిట్ట కలిగి పాశుపతము దొడుగనేల 1. ఆ. 


థ్ర్‌ 


134 కడమల నంబికథ - అరవంలో చూడవలెను. 


థ్‌ 


థా 


145 ఇగ మెడ దునిమెద విది యేమి పుట్టె - జగములలో ....ఇంగకాదు. 


149  వ్రస్సియెంతయును శ్రవంపడి యిట్లు -రంగానాధ 
రామాయణము నను శ్రవము - ఉన్నది. 


(ట్‌ 


152 పద్య బసవపురాణములో 'అర్హృపాద్యములు ” అని ఉన్నది. 


థ్ర్‌ 


161 కంపరంబవనిపై దింపించి మహిమ-కంపరము = 


ట్ర్‌ 


ట్ర్‌ 


176 పొఅటి పాంద్యేశుడు వాలుపారమున్ను పొబడు=గూను 
పొజడువోయిన వీంపుపొజడుమానుటయు. 

178 సడిసన్నలెజుంగవే జైనకపష్టుండ - సడిసన్నలు= 

115 

179 తమదాసియర్ధ్యపణ్యములకుంబోవు - పద్యబసవపురాణము. 

210 3808 వు. చూ. అర్హృపణ్యములు -నీళ్లు 

బడ్త1 

226 యొత్తుడుం బింజించి యుడువీథిందాంకి -పింజించు = 


ర్‌ థో 


ట్ర్‌ 


2౩౦ జాలింబడి కనక సాములు దమక - 
వేలిచికొన్న యా విధమగుందమకుం 
బగవారిబిడ్డల నగవులం జంపు - 
పగిదిం జేసిన బో() దు బసవన మంత్రి. 


ట్ర్‌ 


2908 వేటూరివారి పీఠికలు 


కనకన బేశ్వెతగుల్టుదు 

కనకన నెంబొందు మాత ధరగెనయె, సుయో 

ధనన పురోహితనప్పా 

కనకస్వామియనె మునిదు కృత్తిగె తిందళ్‌. 

విక్రమార్దున విజయము 8-44 
పు. 284 గొట్టరువులవారిం గుంచెలవారి 

గొట్టుబోయల నాలవట్టాలవారి - గట్టుబోయల? 
త్రాటం గట్టు బోయ - పాండురంగ మాహాత్యము. 


పు. 228 బసవమతము క్రొత్తది అనుటకు ; 


౯! నిర్మలశివులును నిష్మల శివులు 
మొదలుగాంగల శేవముఖ్యులందజును 
నిదియేమి మతములో యెజుంగంగరాదు 
బసవయ్యతోయంపు భక్తులం జూచి 
వసుధం దారును లింగవంతులమనుచు 
దొడంగి ప్రసాదంబుం గుడుచుచున్నారు.... 
నిప్పురి వీరమాహ్వేరులనంగ 

నిప్పుడేలా చెల్లనిచ్చెదమనుచు 

బసవయ్య యంత్రముల్వన్నుటం జేసి 
పొసపరి మాతోడం బోరుచున్నారు. 

(ఆంధ్రగ్రంథమాలలో ద్వితీయకుసుమముగా వెలువడిన బసవపురా 
ణమునకు పరిష్కర్తలైన శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రిగారు కూర్చిన పీఠిక యిది. 
ప్రకాశకులు శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు. తొలి ముద్రణము 
1926. 1948 -50 ప్రాంతములలో శ్రీ వేటూరి ప్రభాకరశాస్రిగారు బసవపు 
రాణము పునర్ముద్రించునపుడు చేయదలచిన మార్పులను కూర్పులను మార్దినల్‌ 
నోట్సులో కొంత సూచించియున్నారు. ఆంధ్రగ్రంథమాలవా రీ గ్రంథమును 
పునర్ముద్రించునపుడు [గ్రంథ ( మూల) మున శాస్త్రిగారు గావింపదలచిన 
సంస్కారములను వారి పర్యవేక్షణముననే వారి శిష్యులు శ్రీ తిమ్మావజ్జ్ఞల 


బసవపురాణము - పీఠిక 299 


కోదండరామయ్యగారు మద్రానులో నుండి నిర్వపొంచిరి. కాని 
దుర్విధికారణమున బసవపురాణము పునర్ముద్రణము తుది దాకక మునుపే 
ప్రభాకరులస్తమించిరి. లేనిచో వారే తమపీఠికలో చేయదలచిన మార్పులను 
కూర్పులను జేర్చి దానిని క్రొత్తగా వెలయించియుండెడివారు. అది జరుగలేదు. 
ఆంధ్రగ్రంథమాల వారి బసవపురాణము మలికూర్చున శాస్త్రిగారి యీ 
పీఠికయు తదుపరి ముద్రింపబడలేదు. దాని స్థానమున శ్రీ నిడుదవోలు 
వేంకటరావుగారి పీఠిక క్రొత్తగా చేరినది. 


శాస్త్రిగారి బ. పు. తొలి ముద్రణమునందలి పీఠిక నిందు చేర్చి 
యొదడనెదడ వారందు గావించి యుండిన సంస్కారములను అనుబంధముగా 
మేమిక్కడ చేర్చినాము - ప్రకాశకులు) 


(పీఠిక తొలి ముద్రణము 1926 ) 


బసవోదాహరణము 
(తొలిపలుకు) 


పాల్కురికి సోమనాథకవీశ్వర ప్రణీతములయిన తెల్లు గ్రంథములలో 
నేంటి చరిత్ర పరిశోధనకు లింతదాంక దీనిం దాంకలేదు. బసవపురాణ 
పీఠికలో నేను దీని యాద్యంతములం జూపితిని. సంబోధనముతో నెన్మిదియగు 
విభక్తులతో నెన్మిది పద్యములును, కళికలును, నుత్మళికలును నెల్లవిభక్తులతోం 
గడపటి పద్యమును గల స్తుతిప్రశంసాపర మయిన [గ్రంథమున కుదాహరణ 
మని పేరు.సంస్కృతాంధ్ర కావ్యలక్షణకారులు దీని లక్షణమును నిర్వచించిరి. 
తెలుంగునం గల యుదాహరణములలోని కెల్ల నిదియే ప్రాచీన మయినది. 
రావిపాటి త్రిపురాంతకుని త్రిపురాంతకోదాహరణము దీనికంటెం దర్వాతి 
దయినను, దీనికంటె హృద్యతరము. ఇందుం గడపటి పద్యమున సప్తమీ 
విభక్ష్యంత పదము బసవవాచకముగా లేదు. 'నీ యందు అని యా పద్యమునం 
జేర్చం గుదురదు. పద్యపాఠము సరిగాదేమో! చతుర్ధీవిభక్తిరూపము లిందుం 
బర్యాలోచింపందగినవి. ప్రాంతకాలపుం దెల్దుక్కతి గాన యభిమానమున 
దీనిని బ్రకటించితిని. సంస్కృత కర్ణాట భాషలలో నీ కవి రచియించిన 
లఘుకృతులను శ్రీ బండారు తమ్మయ్యగారు ప్రకటింపం దలంపుగొన్నట్లు 
నాకుం దెలిపిరి. అట్లు వారు ప్రకటించినచో సోమనాథుని కృతులెల్ల 
వెల్లదియయిన ట్లగును. 


(భారతి -ఫిబ్రవరి 1928. ప్రభవ సంవత్సర మాఖమాస 
భారతి నుండి పునర్ముద్రితమైన లఘుక్ళృతి కిది వేటూరివారు 
కూర్చిన తొలిపలుకు - ప్రకాశకులు ) 


నీతి ద్విషష్టిక - ఉపోద్దాతము 


“నీతి ద్విషష్టిక అనె ఈ కృతి సుందరపాండ్యుడు రచించి నట్లు 
మొదటి శ్లోకం ద్వారాను, చివరి శ్లోకం ద్వారాను, గ్రంథాంతంలో ఉన్న 
పుష్పిక ద్వారానూ తెలుస్తూన్నది. పాంద్యదేశానికి రాజధానియైన మధురలో 
వెలసి ఉన్న పరమేశ్వరుని పేరు సుందరపాందడ్యస్వామి అనే విషయం ప్రసిద్ధమే. 
ఆ పరమేశ్వరుని అనుగ్రహానికి చిహ్నంగా ఆ దేశంలోని రాజులు తదితరులూ 
కూడా ఆ పేరు పెట్టుకొనేవారు. ప్రాచీన పాండ్యరాజులలో సుందరపాండ్యుడు 
అనే పేరు కలవారు ఎంతోమంది ఉన్నట్లుగా ఐతిహాసికులు చెపుతున్నారు. 
శాసనాదులలో పేర్కొన్న రాజులైన సుందరపాండ్యులు చాల మంది 
ఉంటూండగా, [గ్రంథకారులైన ఎంతో మంది సుందరపాండ్యులు కూడా 
ఉన్నారు. ఇంతవరకూ [గ్రంథపరిశీలకు లెవ్వరూ గుర్తించని ఒక గొప్ప 
మీమాంసా పండితుడైన సుందరపాంద్యుని గూర్చి మహామహోపాధ్యాయ 
యస్‌. కుప్పుస్వామి శాస్రిగారు ఇదం ప్రథమంగా తెలిపి ఉన్నారు. 1 శ్రీ 
శంకర భగవత్పాదులు, ఈ సుందరపాండ్యుడు రచించిన ఏదో గ్రంథంలో 
ఉన్న రెండు కారికలను, సమన్వయాధికరణం చివర ఉదాహరించారు. ఐతే 
ఈతని పేరు నిర్దేశించలేదు. భగవత్పాదులు సుందరపాండ్యుని పేరు 
చెప్పకపోయినా, వారి కంటె అర్వాచీనులు, మనకంటె చాలా ప్రాచీనులూ 
అయిన కొందరు అద్వైత విద్యాచార్యులు ఈ కారికలను ఉదాహరించి, ఇవి 
సుందరపాందడ్య విరచితములని చెప్పి ఉన్నారు. ఇలా చెప్పినవారు - 
పంచపాదికా వివరణానికి వ్యాఖ్య మైన “ప్రబోధపరిశోధిని రచించిన 
ఆత్మరూపాచార్యులు, సూతసంహితకు వ్యాఖ్యానం వ్రాసిన మాధవాచార్యులు. 
అమలానందుడు బ్రహ్మసూత్రభాప్యవ్యాఖ్యలో (3-3-25 ) “ఆహ చాత్ర 
నిదర్శనమాచార్యసున్దరపాణ్వుః” (ఇందుకు నిదర్శనంగా సుందరపాండ్యుడు 


* ఇది 1928 వ సంవత్సరములో శ్రీ కే. మార్మండేయశర్మగారు ప్రచురించిన 
నీతిద్విషష్టికకు శ్రీ వేటూరి ప్రభాకరశాస్రిగారు సంస్కృతంలో వ్రాసిన భూమికకు 
హైదరాబాదు సురభారతీ సాంస్కృతిక గ్రంథమాల సంపాదకులైన డా॥ పుల్లెల త్రీ 
రామచంద్రుడు గారు కావించిన తెనుగుసేత. 


1. 566 )0[0021 ౦0౫ల౫121 656జంస సగజుం0 జల 
*/01.1. ౫౦.1. 3ఖుఖజు? 1927. 92865 5-15. 


802 వేటూరివారి పీఠికలు 


ఇట్లు చెప్పుచున్నాడు.) అని అంటూ కొన్నికారికలు ఉదాహరించినాడు. 
తంత్రవార్తికంలోని బలాబలాధికరణంలో, కుమారిలభట్టుకూడా, ఈ కారికలనే 
ఉదాహరించి ఉన్నారు. దీనిని బట్టి మీమాంసా గ్రంథకారుడైన ఒక సుందర 
పాండ్యుడు శంకరాచార్యులకంటి, కుమారిలభట్టుకంటె కూడా పూర్వం 
ఉందేవాడని తెలుస్తూన్నది. అందుచేత ఈ సుందరపాండ్యుడు క్రీ శ సప్తమ 
శతాబ్దికి పూర్వం ఉండేవాడనే విషయం స్పష్టం అవుతున్నది. 


కేరళదేశీయు దైన కృష్ణలీలాళశుకముని, తను రచించిన 
“కృర్రుషకారము” అనే వ్యాకరణ[గ్రంథంలో, ఒక సుందరపాండ్యుని పేర్ళొాంటూ 
ఆతని వాక్యం అన్నట్లుగా - “నిక్షతి చుమృతి నింస్తే తన్వా ముఖపబజ్మజం 
(ప్రేయాన్‌” అనే శ్లోకార్థాన్ని ఉదాహరించాడు. కృష్ణలీలాశుకముని - రాజరాజ 
చోళుని గురువూ, “ఈశానశివగురుదేవపద్ధతి” అనే గ్రంథం రచించినవాడూ 
అయిన ఈశానదేవునికి శిష్యుడు. ఈశానదేవుడు తన “పద్ధతి”లోను, 
కృష్ణలీలాశుకుడు “పురుషకారం” లోను భోజుని గ్రంథాలను పేర్కొన్నారు. 
అందుచేత వీరిద్దరూ క్రీ. శ. పన్నెండవ శతాబ్దిలో ఉండి ఉంటారు. ఈ 
విధంగా 'పురుషకారంి లో పేర్ళొన్న సుందరపాండ్యుడు క్రీ. శ. పన్నెందవ 
శతాబ్దానికి పూర్వమే ఉండి ఉండాలని తెలుస్తూన్నది. 


ఐతే ఇక్కడ ఒక చిక్కు ఉన్నది. “నిక్షతి చుంబతి” ఇత్యాది శ్లోకార్థం 
సుందరపాంద్యవిరచితం అన్నట్లుగా “పురుషకారంిలో చెప్పబడినా, ఇది 
వీరపాండ్య విరచితంగా ప్రసిద్ధమూ ముద్రితమూ అయిన [క్రియా 
నిఘంటువులో కనబడుతున్నది. ఆ గ్రంథప్రారంభం ఈ విధంగా ఉన్నది : - 
“లిజన్తరూపపర్యాయాః కేచిత్మావ్యోపయోగినః 
వీరపాణ్యుక్షితీశేన వక్ష్యన్తే శిక్షితుం శిశూన్‌.” 
ఈ విధంగా ప్రారంభించిన గ్రంథంలో - 
“కక్టతి కఖతి ప్రహసతి గగ్హతి ఘగ్దతి చ తక్కతి స్మయతే. 
నిక్షతిచుమృతి నింస్తే తన్వ్యా ముఖపబ్మజం (ప్రేయాన్‌.” 
అనే శ్లోకం ఉన్నది. ద్వాదశ శతాబ్దిలో ఉన్న లీలాశుకుని వాక్యమే 


నీతిద్విషష్టిక -ఉపోద్దాతము 38038 


ప్రమాణం అని అంగీకరించిన పక్షంలో, వీరపాండ్యుని పేరు ఉన్న క్రియా 
నిఘంటు ప్రారంభశ్లోకం ప్రక్షిపమనేనా అనాలి ; లేదా ఇది అపపాఠ మనేనా 
అనాలి. ఐతే - క్రియానిఘంటువు క్రమబద్ధంగా ఉండడంచేతనూ, 
వీరపాండ్యుని పేరు శ్లోకనిబద్ధమై ఉండడం చేతనూ ఈ ముద్రితగ్రంథమే 
ప్రామాణిక మని అంగీకరించడం యుక్తం అని మా అభిప్రాయం. 
“పురుషకారం'లో కూడా వీరపాండ్యుదనే వ్రాసినా, మీమాంసాపండితుదైన 
సుందరపాండ్యు డొకడు ప్రసిద్దుడుగా ఉండడంచేత, లేఖకుడు వీరపాండ్యునికి 
బదులు సుందరపాండ్యుని పేరు చేర్చి ఉంటాడని ఊహించడానికి కూడా 
అవకాశం లేకపోలేదు. ఏమైన ఈతడు సుందరపాండ్యుడా తద్భిన్నుడా అనే 
సందేహం అలాగే ఉండిపోతున్నది. 


ఈ నీతిద్విషష్టిక రచించిన కవి సుందరపాండ్యులలో ఒకడు. 
సుభాషిత సంకలనకర్తలు చాలామంది ఈతని శ్లోకాలు సేకరించారు. వల్లభ 
దేవుడు ఈ కృతిలోనుంచి చాలా ఆర్యలను తన “సుభాషితావళి” లోనికి 
గ్రహించాడు. ఐతే- ఇతడు (శ్రుతానుశవికమీదనే (వినికిలి)ి మీదనే ఈ 
ఆర్యలను గ్రహించాడు. అసలు (గ్రంథాన్ని చూచినట్లు లేదు. ఇందులోని 
ఆర్యలను కొన్నింటిని ప్రకాశవర్చుడివనీ, కొన్ని రవిగుప్తునివనీ, కొన్ని 
అమృతవర్ధనుడి వనీ, ఏవేవో క్రొత్తపేర్లన్నీ కల్పించి వారికి అంటకట్టి ఉన్నాడు. 
వల్లభదేవుడు ప్రసిద్ధులవో, అప్రసిద్ధులవో ఎవరో కొందరు కవుల పేర్లు 
కల్పించి, వారు రచించినట్లుగా ఉదాహరించిన శ్లోకాలు తద్భిన్నులైన కవులు 
రచించిన కొన్ని కావ్యాలలో లభించడం పండిత లోకానికి తెలిసిన విషయమే. 
చాలామంది సుభాషిత సంకలన కర్తలు ఇలాగే కనిపిస్తున్నారు. జల్పణుడు 
కూడా “సూక్తిముక్తావళొలో ఈ ఆర్యలను ఈ విధంగానే గ్రహించి రవిగుప్తుడు 
మొదలైన వాళ్ళని రచయితలుగా పేర్కొన్నాడు. శార్‌జ్ఞధరుడు కూడా అంతే. 
ఒక్క ఆర్యను తీసుకొని, ఈ ముగ్గురూ ముగ్గురు వేర్వేరు కవులకు దానిని 
సంబంధింపచేశారు. పోతయార్యుడు “ప్రసజ్బరత్నావళి” లోను, పెద్దిభట్టు 
“సూక్తివారిధి”లోను, రచయిత పేరు చెప్పకుండగా ఈ ఆర్యలను 
ఉదాహరించారు. సుభాషితసంకలనకర్త లందరూ పదమూడవ శతాబ్చికి 
పూర్వులు గారు. 


304 వేటూరివారి పీఠికలు 


జల్పణుడు 257వ సంవత్సరంలో సూక్తిముక్తావళి రచించాడు. 
వల్లభదేవుడు 'సుభాషితావళి ని 

శార్‌బ్బధరుడు 'పద్ధతిని'ని 1400 సం ప్రాంతంలో రచించారు. 
పోతయార్యుడు “ప్రసబ్బరత్నావళిని 1460 సం.లో రచించాడు. 
పెద్దిభట్టు 'సూక్తివారిధిని 1500 సం.లో రచించాడు. 


వీరిలో ఏ ఒక్కరికీ కూడా ఈ సుందరపాండ్యుని కృతిని గూర్చి 
తెలియకపోవడం ఆశ్చర్యకరంగానే ఉన్నది. ఐతే వీరి అందరికంటే ప్రాచీనుడైన 
ఒక పండితునికి ఈ కృతిని గూర్చి యథార్థంగా తెలిసి ఉండడం ముదావహమైన 
విషయం. 


క్రీ. ఈ 1200 ప్రాంతంలో కలింగరాజు అనే నామాంతరం గల 
సూర్యవిబుధుడు “కులశేఖరసూక్తిరత్నహారం ” అనే పేరుతో ఒక సుభాషిత 
సంకలనగ్రంథం [గ్రంథించాడు. ఈ ఆర్యలు సుందరవాంద్య రచితాలని ఆతడు 
ఆ గ్రంథంలో సరిగానే చెప్పి ఉన్నాడు. అందుచేత ఇది సుందరపాండ్యుని 
కృతి అని చెప్పడంలో తప్పులేదు. అతడు క్రీ.శ. పన్నెండవ శతాబ్దానికి 
పూర్వుదనే విషయం కూడా స్పష్టం అవుతుంది. ఐతే, ఇదొక చెప్పుకోదగిన 
విషయంకాదు. ఎందుచేతనంటే ఈ సుందరపాండ్యుడు షస్టశతకం కంటె 
కూడా ప్రాచీనుడని నిరూపించనున్నాము. 


ఈ సందర్భంలో గుర్తింపదగిన విషయం ఇది :- పంచతంత్రం 
రచించిన విష్ణుశర్మ ఆరవ శతాబ్దానికి అర్వాచీనుడు కాడు అని విమర్శకుల 
అభిప్రాయం. ఆతడు కూడా ఈ [గ్రంథం నుంచి కొన్ని ఆర్యలు (29, 30, 
తరి శోకాలు) తీసుకున్నాడు. అందుచేత ఈ సుందరపాండ్యుడు షస్టశతకం 
కంటె ముందుగానే ఉండేవాదని తేలినది. 


ఈ [గ్రంథానికి చివర ఉన్న - 


“ఇమాం కాళ్బునపీఠస్థాం సమేత్య కవయో భువి 
ఆర్యాం సున్దరపాఖ్యస్య స్నాపయన్సి వధూమివ” 


నీతిద్విషష్టిక -ఉపోద్దాతము 3805 


అనే శ్లోకం కూడా పై నిర్ణయానికి ఉపోదృలకంగా ఉన్నది. 
“భూలోకంలో, కవులందరూ కలిసి,, సుందరపాండ్యుని కృతియెన, కాంచన 
పీఠంపైన ఉన్న ఈ ఆర్యను మధురానగరంలో సుందరపాండ్యుడనే పేరుతో 
వెలసిన పరమేశ్వరుని వధువైన ఆర్యను వలె, అనగా మీనాక్షీదేవిని వలె, 
కనకాభిషేకం చేసి పూజిస్తున్నారు ” అని ఈ శ్లోకానికి అర్ధం క్రీ.శ. ఆరవ 
శతాబ్దానికి పూర్వంనుంచే, ద్రవిడదేశంలోని మధురానగరంలో “ద్రవిడ 
సంఘం” అనే పేరుతో ఒక విద్వత్సమితి ఉంటూందేది. ఆ సమితిలో సభ్యులైన 
విద్వాంసులు ఉత్తమ కవినీ, అతని కృతినీ ఆ సంఘం పూజించే ఒక బంగారు 
పీఠం మీద ఉంచి కనకాభిషేకం చేస్తూండేవారు. బహుశా సుందరపాండ్యుని 
కృతికి అలాంటి సత్మారము జరిగి ఉంటుంది. దానినే కవి ఇక్కడ సూచించి 
ఉంటాడు. అందుచేత ఇది “ద్రవిడ సంఘం” ప్రచారంలో ఉన్నప్పుడు రచించిన 
కృతి అయి ఉంటుందని చెప్పవచ్చును. 


కుమారిలభట్టు తంత్రవార్తికంలోను, శంకరభగవత్సాదులు శారీరక 
భాష్యంలోనూ ఉదాహరించిన మీమాంసాగ్రంథం రచించినవాడు ఈతడే 
అయి ఉంటాడు. ఇతడు భగవత్పాదాచార్యులకంటె ప్రాచీనుడై ఉండడమే ఈ 
విధంగా (ఈ సుందరపాండ్యుడూ ఆ సుందరపాండ్యుడూ ఒకడే అని ) 
ఊహించడానికి కారణం. మరొకకారణ మేమిటంటే - ఈ కవికృతి 
ప్రారంభంలో “శ్రీమాన్‌ నున్టరపాజ్వుః (శ్రుతిస్కృతి ప్రసృతసత్పదార్థజ్ఞః ” అని 
వ్రాస్తూ - తాను శ్రుతిసృతి ప్రసృతసత్పదార్థజ్ఞః” అనే విశేషణాన్ని బట్టి ఈ 
కవి మీమాంసాశాస్త్రంలో నిష్టాతుడని తెలుస్తూన్నది. ఈ ప్రమాణాలన్నింటినీ 
పట్టి చూడగా మీమాంసా శాస్త్రగ్రంథం రచించినవాడూ, ఈ 'ఆర్యను 
రచించినవాడుకూడా ఒక్కరే అనీ, ఇతడు క్రీ.శ. షష్టశతాబ్దికి పూర్వము 
ఉండేవాదనీ స్పష్టం అవుతున్నది. 


అనేకమైన పంచతంత్రాదిగ్రంథాలలో ఈ ఆర్యలను ఉదాహరించ 
డాన్ని పట్టి చూస్తే పూర్వకాలంలో ఇది ఎంత బహుళప్రచారంలో ఉందేదో 
విశదం అవుతున్నది. ఈ ఆర్యలకు మూలగ్రంథం ఏదో తెలియకపోయినా, 
చాలామంది ఆధునికపండితులు కూడా పంచతంత్రభోజప్రబంధాదులలో 
పరిచయం ఉండడంచేతనూ శ్రుతానుశ్రవికచేతనూ కూడా సహృదయగోష్టులలో 


3806 వేటూరివారి పీఠికలు 


ఈ ఆర్యలను ఉదాహరిస్తూ ఉంటారు. వజ్రపు తునకల వలె ఊర్జస్వలాలైన 
ఇందలిపద్యాలు తేనెలో ఊరబెట్టిన అల్లపు ముక్కల వలె కటు-మధురాలుగా, 
పథ్యంగా హృద్యంగా - ఉంటాయి. అందుచేత ఇవి సహృదయ హృదయా 
వర్జకాలుగా ఉంటాయని సంతసిస్తున్నాము. 


కొందరు ప్రాచీనాంధ్రకవులు కూడా ఈ ఆర్యలను అనువదించి 
తమ (గ్రంథాలలో పొందుపరచుకొన్నారు. క్రీ.శ. 13800 ప్రాంతానికి చెందిన 
మంచనకవి, రాజశేఖరుని “విద్ధసాలభంజిక' ను అనుకరించి రచించిన 
'కేయూరబాహుచరిత్రం” అనే రసభరితమైన ఆంధ్రప్రబంధంలో ఇందులోని 
రెండు ఆర్యలను రెండు పద్యాలుగా అనువదించాడు. 


క్రీ. ఈ 1400 ప్రాంతానికి చెందిన కవిసార్వభౌముడు శ్రీనాథుడు 
కూడా ఒక ఆర్యని అనువదించి భీమఖండంలో ఉపయోగించుకున్నాడు. 
అతని పద్యం ఇది :- 


తే. నికటమున నుండి శ్రుతిపుటనిష్టురముగ 
నడరి కాకులుచేరి బిట్టరచునపుడు 
ఉడిగి రాయంచ యూరక యుంట లెస్స 
సైపరాకున్న నెందేని జనుట యొప్పు.* (చూ. శ్లో 118) 


1నా ఉపోద్దాతాన్ని పరిశీలించిన తరువాత, మా మిత్రులు బ్రహ్మశ్రీ 
మా. రామకృష్ణ కవి మహాశయులు వ్రాసిన ఆంగ్లోపోద్దాతంలో, ఈ సుందరపాంద్య 
కృతి షస్టశతా్దీకి పూర్వమే రచింపబడినది అని చెప్పడానికి మరొక ప్రమాణంగా 
జనాశ్రయుని “జానాశ్రయి” అనే ఛందోగ్రంథంలో పథ్యాలక్షణంలో, “చారిత్రనిర్మల 
జల” అనే (ఈ (గ్రంథంలోని) ఆర్యను (24 ఉదాహరించడం చూపబడినది. మా 
మిత్రుని ఊహ సత్యమే. ఆ జనాశ్రయుడు కృష్ణాతీరాంధ్రదేశాన్ని పాలించిన 
మాధవవర్మ అనే నామాంతరం గల విష్ణుకుండిన వంశీయుడైన రాజై ఉంటాడు. 
అతడు క్రీశ 580 కి పూర్వం ఉన్నవాడు. ఈ 'జానాశ్రయి” ప్రారంభంలో ఉన్న - 
“స భూపతిరుదారధీర్ణయతి సమృదేకాశ్రయో 
జనాశ్రయ ఇతి శియా వహతి నామ సార్ధం విభుః 
మఘై రురుఖి రద్భుతైర్మఘవతో జయశ్రీరపి 
జితా విజితశత్రుణా జగతి యేన రుద్దా చిరమ్‌” 
(మిగతా ప్రక్క పేజీలో) 


నీతిద్విషష్టిక -ఉపోద్దాతము 307 


నీతిద్విషష్టికు అనే పేరుతో 116 ఆర్యలు ఉన్న పుస్తకం ఒకటి 
చెన్నపుర ప్రాచ్యలిఖిత పుస్తకశాలలో ఉన్నది. అందులో లేఖక ప్రమాదాలూ, 
(గ్రంథపాతాలూ కూడా చాలా ఉన్నాయి. దానికి ఒక పుత్రికను (కాపీ) 
సంపాదించి, దానిని యథామతిగా సంస్కరించి, ప్రచురించడానికై, మా 
మిత్రుడు, బహు సంస్కృతాంధ్రగ్రంథ ప్రకటన ప్రఖ్యాతకీర్తి, (శ్రౌతస్మార్త 
గ్రంథాలసంధానమూ, వాటికి టీకా వివరణాదిరచనమూ, సంస్మరణము, 
ప్రకటనమూ మొదలైన సత్మార్యాలలో ఆరితేరినవాడూ అయిన బ్రహ్మశ్రీ 
కనుపర్తి మార్మందేయశర్మ ప్రారంభించాడు. ముద్రణకార్యం సగం పూర్తి 
అయింది. ఇంతలో మిత్రులద్వారా ఈ విషయం తెలిసి, చెన్నపుర రాజకీయ 
శాసన పరిశోధకశాలాధికారులలో ఒకరైన శ్రీ ఏ. యస్‌. రామనాథయ్యర్‌ 
మహాశయులు తమకు తిరువనంతపూర్‌ రాజకీయ పుస్తకశాలలో లభించిన, 
వేరే మాతృక గల మరొక పుస్తకం మాకందజేశారు. దీనిపై అక్కడి అధికారులు 
'ఆర్యావలీ అనే పేరు వ్రాసి ఉన్నారు. ఇందులో 38 ఆర్యలు అధికంగా 
ఉన్నాయి. లేఖక ప్రమాదాలూ, పాఠాలూ కూడా చాలా వరకూ ( మాకు 
అంతకు పూర్వం లభించిన ప్రతితో) సమంగానే ఉన్నాయి. “కులశేఖరసూక్తి 


అనే శ్లోకాన్ని బట్టి ఈ ఛందో [గ్రంథం రచించిన జనాశయుడు ఎన్నో 
మహాయజ్ఞాలు చేసినట్లు తెలుస్తూన్నది. పులిబూరు శాసనం కూడా ఈ విషయానికి 
సమర్థకంగా ఉన్నది. - “క్రతునహ(నస్రయాజీ, హిరణ్యగర్భప్రనూత:ః, ఏకా 
దశాశ్వమేధా వబ్బృథ స్నాన విగతజగదేనన్ము, నర్వభూతవరిరక్షణ చు ఇ్బ్బుః, 
విద్వజ్ఞనతపస్విజనసమాతశ్రయో, మహారాజశ్రీమాధవవర్శా [ర జనాశ్రయ మహారాజః 
గుద్దవాడ విషయే” ఇత్యాదికము. ఈ శాసనాన్ని బ్రహ్మక్రీ పెంద్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి 
గారు ప్రకటించారు. ఈ తామశాసనం కాలం క్రీ. శ 609 అవుతుంది. ప్రసంగరత్నా 
వళిలో ఈ క్రింది శ్లోం ఉన్నది. 

(నీల?) శ్రీమచ్చకాబ్దేబి శశిసాయక (514 శతాబ్దం, 592 క్రీశ) సమ్మితే 
రాజామాధవవర్శాభూ ద్విఖ్యాతో ధరణీతలే” 

(సుమతి శతకంలోని “కమలములు నీట బాసిన” అన్న వద్యం 
అనుబంధంలోని 15వ పద్యానికి అనువాదం అనికూడా కవిగారు వ్రాసినారు. 
సంపాదకుడు) 

1. సంసృతోపోద్దాతంలో ( 514 4& 0 192 ) సమ్మితే అనేది ముద్రణ 
దోషమై ఉంటుంది ( సంపాదకుడు). 


3808 వేటూరివారి పీఠికలు 


రత్నహారాన్ని” గూర్చు, అందులో సుందరపాండ్యుని ఆర్య ఉదాహరింపబడడాన్ని 
గూర్చీ వారి ద్వారానే మాకు తెలిసినది. అధికంగా లభించిన ఆర్యలను 
[గ్రంథాంతంలో అనుబంధంగా చూపించి ఉన్నాము. గ్రంథాద్యంతశ్లోకాలలో 
ఈ కృతికి “ఆర్యా” అనే పేరు మాత్రమే కనబడుతూన్నది. చెన్నపుర 
పుస్తకశాలలోని తాళపత్రపుస్తకానికి, ఎవరోలేఖకుడు, తన కెక్కడో అరవై 
రెండు శ్లోకాలు మాత్రమే లభించడంచేత “నీత్రిద్విషష్టికా” అనే పేరుపెట్టి 
ఉంటాడు. తలవని తలంపుగా లభించిన ఈ సహాయానికి, ఉపోద్దాతం 
వ్రాస్తున్న నేనూ, ఈ గ్రంథాన్ని ప్రచురిస్తూన్న మా మిత్రుడూ కూడా సుహృద్వరు 
లైన బ్రహ్మశ్రీ రామనాథ అయ్యరుగారికి, సంతోషంతో, కృతజ్ఞతను 
తెలుపుకుంటున్నాము. మా మిత్రుడైన మార్మందేయశర్మ, ఇంతకు పూర్వం 
చాలా అవసరమైన అనేక [గ్రంథాలు ఆంధ్రలిపిలో ప్రచురించి ఉన్నాడు. 
ఇటు పైన ప్రఖ్యాతులైన ఆంధ్రులు రచించిన గ్రంథాలను ప్రప్రథమంగా 
నాగరీలిపిలో ప్రచురించడం జరుగుతుంది. ముద్రించడంలో అవకాశం 
( 50206 ) ఇచ్చే పద్ధతిని ఆంధ్రముద్రణ సంప్రదాయం ప్రకారం 
అనుసరించినాము. సహృదయులు ఈ పద్ధతిని మెచ్చుకొనే పక్షంలో ఇటుపైన 
కూడా ఈ పద్ధతినే అనుసరిస్తాము. దీన్ని నిర్విఘ్నంగా నిర్వహించేటట్లు 
సర్వేశ్వరుడు అనుగ్రహించుగాక అని అభిలషిస్తూన్న : 


విద్వద్విధేయుడు 
చెన్నపురి వే. ప్రభాకరశాప్రి 


( నీతి ద్విషష్టిక - ఉపోద్దాతము ( 1928 -సంస్కృతము) 
శ్రీ ప్రభాకరుల రచన (సంస్కృతోపోద్దాతమునకై చూ. పరిశిష్టము): 
అనువాదము- డా! పుల్లెల శ్రీరామచంద్రుడుగారు ( 1981). 


- సంపాదకులు) 


“ వేటురివారి వ్యాఖ్యలును పీఠికలున్‌ దెనుంగుం బొలంతికిన్‌ 
బేటులురేగు గంధవొడివెట్టిన పూంతలు నంతయయ్యు వా 
రేటికా వట్టి పేదతనమే భజియింతురు నెంతయయ్యు న 
నాటకు నెక్కుటో తెలుంగునాటికి నాంటికి నాంటి కక్కటా ! 


తెలుంగును బహుమార్దంబుల 
వెలింగించెడు నట్టిదొరలు పిండీకృతశా 
టులవోలె బండ లెక్కంగం 

గొల నీదును బాతు లంచకొలములభాతిన్‌ 


-కవిసమ్రాట్‌ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ 
“తిశూలము” నాంది నుండి. 


ర 


ఇర 


కర్ణ భారము 


తొలిపలుకు 


పూవును మీఠి తొడిమ యుందరాదు. ఇంత కొండిక రూపమునకు 
మెండగు పీఠిక యందగింపదు. 

ఈ కర్ణభారమున యందలి వస్తుసంవిధానము, భాసునకుం దరువాత 
వెలసిన కాళిదాస భవభూతి ప్రభృతుల రూపకము లందలి యేకాంక 
వస్తుసంవిధానమునకు సరివచ్చుచున్నది. ఈ రూపక మొక్కయంక మనియే 
నుదువనగు. భాసుని రూపకములందిట్టివి మటథి నాల్టు గలవు. నాల్టును 
వెనువెంటనే 'ప్రచురింపనున్నాండను. అవి యింతకంటెం గొంత పెద్దవి. 
జామదగ్న్య శాపప్రకారము, కవచకుండలహరణము, నిందతినిపుణముగా 


సవరింపంబడినది. కాని, తగినంత కథా సంవిధానము కానవచ్చుట లేదు. 


కొంత గ్రంథభాగము లోపించియుండదునో ! 
మదరాసు వేటూరి ప్రభాకరశాస్రి 


(19189) 


మధ్యమవ్యాయోగము 
తొలిపలుకు 

ఈ కొండికరూవమునం జమత్కృతి మవెండుగనే కలదు. 
ఘటోత్కచుడు, హిడింబ, భీముడు, నను భారతకథలోని పాత్రములంబట్టి 
యీ కథ వింతగా సంతరింపంబడినది. కడపట, భీముని “హిడింబా ! ఏ 
మిది? *” యను ప్రశ్నముపై హిడింబ '*దీనికోసమే” అని కర్ణమునం 
బల్మినపల్కు ఈ రూపకమందలి సంవిధాన చమత్మారమునకుం జీవగళ్ది. 
సహృదయులు సర్వము గుర్తింపంగల్టుదురు ఇట్టి లఘుసంవిధానమును, 
జమత్మారమును, గల రూపకములను దర్వాతి కాళిదాసాది కవు లేల 
యుజ్జగించిరో గదా! ఇందు స్వారస్యమునకు భాసమహాకవిని మెచ్చుండు; 


వైరస్య మొదవెనే నాయది నాయది; 


క్షమింపుండు. 
మదరాసు వేటూరి - ప్రభాకరశాప్రి 


(1918) 


చాటుపద్య మణిమంజరి 
తొలిపలుకు 
(ప్రథమ భాగమున) 


తీరుతీయములుగల భాషా వాహినియందు సుకవుల కవితామృతము 
ప్రబంధరూపమున కాక చాటురూపమునను జాలువాజును. వీనులకు 
విందులై డెందమును దనుపార్చుచుం జాటురచనము లొక్కొకయెడం 
ప్రబంధరచనముల సయితము మీజీయుండునని చెప్పుట భాషావేదుల 
కనుభవపునరుక్తమగును. గ్రంథములుగా నేర్పడమిచేం దొల్లింటి యాంధ్ర 
కవీశ్వరులు రచించిన చాటువద్యము లెన్నేని యునికి తప్పినవి. 
పరంపరాగతములగుచుం గొన్ని పల్లెటూళ్లలో ముదుసళ్ల నోళ్లయందును 
మజటికొన్ని పురువులకు భుక్తులువెట్టు ప్రాచీనతాళపత్ర సంపుటములందును 
జీర్ణించుచున్నవి. ఇంపారు నిట్టిపద్యముల సంపాదించి గ్రంథరూపమున 
వెల్వరింపం దలంపుగొని యెజింగినవారినెల్ల నడిగియు దొరకిన తాళపత్ర 
సంపుటమెల్లం బరిశీలించియు నానాంటం గొన్నిచాటువులం గూర్చితిని. 
హైందవసారస్వతమునకు గని యనందగు చెన్నపురవు లిఖితపుస్తక 
భాండాగారము పెక్కుపద్యరత్నముల నొసంగినది. మటికొన్ని ముద్రిత 
గ్రంథములనుందియు 'సేకరించితిని. రాజులనుగూర్చి, రాజమంత్రులనుగూర్చి, 
కవీశ్వరులనుగూర్చి, నీత్రి శృంగార హాస్యాదివిషయములం, దింక 
ననేకవిషయములందుం బలుదెజంగుల సమకూటిన పద్యములలోం బెక్కింటి 
నేంటి కాలపు మర్యాద నతిక్రమింపకుండ సవరించియు వీడనాడియు రత్నము 
లనందగినవాని కథాసందర్భములం జేర్చి [గ్రంథరూపమున సమకూర్చితిని. 
శృంగారవిషయము మిక్కిలి మెలంకువతో నిర్హుష్టపజిచితిని. కొన్ని పద్యములు 
సందిగ్దార్థములయినను జరిత్రకారులకుం జిక్కుకల్దునని మార్ప్చుసేయకయ 
ముద్రించితిని. నేంటికవుల చాటువులం జేకొనలేదు. ప్రాచీనకృతులందలి 
పద్యము లేవేని యిందుం జేరినచో గుర్తింపలేని నా యపరిజ్ఞానమును 
క్షమింపవేండెదను. కొన్ని శతకములందలి పద్యము లిందుం జేర్చితిని. 
ప్రాచీనములగు నా శతకము లిప్పుడు కొన్ని దుర్రభములు. సహృదయుల 
కియ్యది యింపు నింపు ననియే నా తలంపు. 
చెన్నపురి 
18-8-18. వేటూరి ప్రభాకరశాప్రి 


(19189) 


ద్వితీయ భాగము 


ప్రథమ భాగమును గూర్చినప్రకారమునే యీ ద్వితీయ భాగమును 


గూడం గూర్చి సహృదయులకు సమర్పించుకొన్నాండను. ఇట్లే మజికొన్ని 
భాగములనుగూడం గూర్చంగల్ల్టుదునో ! 


చెన్నపురి 
దుందుభిజ్యేషస్టము వేటూరి ప్రభాకరశాస్త్రి. 


(1922) 


